A. R ADHA 


వ A. RAJENDAR REDDY | 


f= 


UGANDA, EAST AFRICA 








10106110౧5 


Jounalistla Kosam 
(Meant for Journalists) 


wy 


© G. CHAKRADHAR 


First Edition : June 1997 


జః" 
లి 


సో 
# 
3 
dg 


Cover Design 5 Cartoons : Hofrare 
Caricatures : Shankar 


Typesetting ౮ Printing 
MAHATHI CREATIONS (07607177 


For Copies : 

G. Chakradhar 

1-9-289/7, P.O. Building, 
Vidyanagar, Hyderabad - 500 044 


VISALANDHRA BOOK HOUSE 
Hyderabad, Vijayawada, Visakhapatnam 
Kakinada, Guntur, Anantapur, Tirupathi & Hanmakonda 











పాత్రికేయత్వాన్ని నరనరాన జీర్లించుకున్న 


మానవతావాది, సామాజిక సేవాభిలాషి 


ఐ.ఎ.ఎస్‌, న్రడీ సర్కిల్‌ డైర్టెకర్‌ 


శ్రీ ఆర్‌. సి. రెడ్డ. బి. గారికి 


(ప్రేమతో .... గౌరవంతో... 








మానవతావాది, సామా \ 


శ్రీ ఆర్‌. సి. రెడ్డ 


జర్నలిస్ట్‌గా జీవితాన్ని (ప్రారంభించి పరిస్టితుల (ప్రాబల్యంతో యాదృచ్చికంగా రంగం మారినా 
నరనరాన పాత్రికేయత్వాన్ని జీర్ణించుకుని ఆ అభిరుచికే అంకితమైన మానవతావాది, సామాజిక 
సేవాభిలాషి (శ్రీ ఆర్‌. సి. రెడ్డి. న్యూఢిల్లీలో న్యూవేవ్‌, సోషలిస్ట్‌ ఇండియా పత్రికలకు 70వ 
దశకంలో జర్నలిస్ట్‌గా పనిచేసిన (శ్రీ, రెడ్డి దిహిందూ తదితర దినపత్రికలలో, మ్యాగజీన్‌లలో 
ఇప్పటికీ వ్యాసాలు రాస్తూ, (ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌గా కొనసాగుతున్నారు. దీంతో పాటు కరంట్‌ 
ఈవెంట్స్‌ అండ్‌ ఎనాలసిస్‌ అనే పీరియాడికల్‌కు ఎడిటర్‌గా ఉన్నారు. ఈ పీరియాడికల్‌ ఐ.ఎ.ఎస్‌ 


పరీక్షలు రాసే విద్యారులలో విశేష ప్రాచుర్యం, ఆదరణ పొందింది. ఢిల్లీలో సైతం | శ్రీ ఆర్‌.సి.రెడ్డికి 


మంచి పేరు తెచ్చింది. 


మానవ సమాజ మనుగడకు మానవతావాద దృకృృథాన్ని మించింది లేదని ఆయన ప్రగాఢంగా 
విశ్వసిస్తున్నారు. '“నీ మంచికోసం మంచిగా ఉండు మంచివాడితో - మోసగాడు ఏ మతస్తుడయినా 


ఏ కులస్తుడయినా ఏ భాషవాడయినా నిన్ను ముంచుతాడని తెలుసుకో'' అన్నది ఆయన నినాదం. . 


వ్యక్తులకంటే వ్యవస్థలు, విధానాలు ముఖ్యమని నమ్మే (శ్రీ, రెడ్డి, రాజకీయ, ఆర్థిక, సామాబిక 
వ్యవస్టలలో మార్పులు తీసుకురాపీడానికి తద్వారా మానవ సమాజ మనుగడకు తన శక్తిమేరకు 
పాటుపడుతున్నారు. ప్రజా సమస్యల గురించి స్పందించడం, పరిష్కార మార్గాలు సూచించడం, 
అమలుకోసం ప్రయత్నించడం సాగిస్తున్నారు. త్వరితగతిన పేదరిక నిర్మూలన అనే వ్యాసం ఆయన 
మ్హోషణాత్మక (ప్రతిభకు అద్దం పడుతోంది. విద్యకు ఆహారం పథకం కోసం పరితపించారు. 
నేరపూరిత రాజకీయాల నిరోధానికి స్వయం ప్రతిపత్తిగల నేర పరిశో ధక శాఖకోసం తన పరిధిలో 
కృషి చేశారు. 
| మరోపక్క రెండు దశాబ్దాలుగా ఎందరో విద్యార్థులు ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌ ఇతర సివిల్‌ సర్వీస్‌ 
అధికారులు కావటానికి తోడ్చడుతున్నారు. కడప జిల్లా నందలూరు గ్రామంలో (శ్రీ, భూమనరెడ్డి 
మల్లారెడ్డి, (శ్రీమతి భవానమ్మ దంపతులకు 1948 డిసెంబర్‌ 15న జన్మించిన (శ్రీ ఆర్‌.సి. రెడ్డి 
నిగర్వి, నిరాడంబరుడు. తాను సాధించినదానితో సంతృప్తి చెందక సామాజిక సేవారంగంలో 
చేయాల్సినదెంతో ఉందని నిరంతరం ఆరాటపడే తత్వం ఆయనది. 


ఇది ఓ మానవతావాదికి, సామాజిక సేవాభిలాషికి, నిరంతర అధ్యయన శీలికి పదేళ్ల 
| సాన్నిహిత్యంతో అభిమానపూర్వకంగా చేస్తున్న అక్షరాభిషేకం. 
- గోవిందరాజు చక్రధర్‌ 


జిక సెవాభిలాషి | 








అక్షర శిల్పులకు అపురూప కానుక 


వార్తా సేతరణ నుంచి 

వ్యవహార సరఆవరకతూ 

వార్తారచన యుంచి 

వర్తమాన ధోరణుల వరకూ 

చక్కగా రాయటం గురించి 

సూటిగా, స్పష్టంగా చెపోంటి పుస్తకం 
ఇంకా ఎడిటర్లతో ఇంటర్వ్యూలు 
మోహన్‌ కార్టూన్లు, శంకర్‌ కేరికేచర్లు 


కాలింతూా వరుగుంిం తీనే 


9505 3,095 ౫౮15 
eqుOnn san 


ఓక రొవ్ప వుస్తకం బదిదినపుడు 
ఓ కొత్త స్నేహితుడు దొరికినంత సంబరం 
ఆ వుస్తకాన్ని మళ్లీ ఓ సారి చదివితే 


చరకాలి మిత్రుని కఠిసిధం౦తఠ అనందం 


- గోల్డ్‌ స్మిత్‌ 


ఇలా చదవండక .. 


ఈ పుస్తకం ఎందుకు చదవాలి 
చక్కగా ఎలా రాయాలి 

ఐ లక్షణాలు ఉండాలి 

ఏ వార్తను ఎలా సేకరించాలి. 
ఐ వార్తను ఎలా మలచాలి 
ఎవరితో ఎలా మెలగాలి 

వ తప్పను ఎలా దిద్దుకోవాలి 


ఇంటర్‌ “వ్యూ పాయింట్‌ 


1 పాండిత్యం కన్న పరిజ్ఞానం మన్న 


(శ్రీ) నండూరి రామమోహనరావుతో ఇంటరూర్ణా) 
ఇప్పుడు పత్రికా నిర్వహణ ఓ సమాచార వ్యాపారం 
(శ) పొత్తూరి వెంకటోళ్లరరావుతో ఇంటరూం)) 

పుత్రికా భాష భష్టుపడుతోంది 

(శ) వి. వాసుదేవ దీక్షీతులుతో ఇంటరూగ) 
పరిశోధనాత్మక జర్షలిజానికి పరిమితులున్నాయి 
(శ) క.రామచం(దమూార్డితో ముఖాముఖి) 

శ్రీ జి. కృష్ణ మాటల సంచిక 

కవిత్వం మీదున్నంత మోజు వచనం మీద ఏదీ 
(శ్ర) చేకూరి రామారావు గెస్ట్‌ కాలమ్‌) 

జ్ఞానాన్ని సమర్ధంగా సముపార్దించటం ఎలా 


(శ) ఆర్‌. సి. రెడ్డి వత్యేక వ్యాసం) 


15 
31 
49 
65 
85 
89 

105 

107 


117 


125 


139 


147 
181 


183 


7 


ఈ పుస్తకం 
ఎందుకు చదవాలి 





బూదరాజు రాధాకృష్ణ 
ప్రన్ఫిపల్క్‌ ఈనాడు జర్నలిజం స్కూల్‌ 





8 

ఈ శతాబ్ది మొదటి దశాబ్దంనుంచీ తెలుగులో దినపత్రికలుకూడా వెలువడ్డాయి. 
అంతకుముందు రకరకాల తెలుగు పత్రికలు వచ్చాయి. జర్నలిజం ఒక శాస్త్రంగా, 
వృత్తివిద్యగా, విద్యగా అవతరించిన చాలా కాలం తరవాత నున విశ్వవిద్యాలయాల్ల్‌ బోధన " 
విషయమయింది. కాని శాస్రాన్ని ఇంగ్రీషులో చదువుకొని తెలుగులో అర్రంచేసుకోవలసిన 
పరిస్టితి ఇప్పటికీ ఉంది. తెలుగు బోధన మాధ్యంగా జర్నలిజంనేర్చే సంస్టల సంఖ్య చాలా 
తక్కువ. ఇటీవలి కాలంలో భాషాసాహిత్య విద్యార్దులకు జర్నలిజాన్ని ప్రత్యేక విషయంగా 
బోధించటం మొదలయింది. ఇప్పుడిప్పుడే తెలుగులో జర్నలిజాన్ని గురించి వివరించే 
(గ్రంథాలు వెలువడుతున్నా వాటి పరిధితక్కువ, వ్యాప్తి తక్కువ. ఇంగ్లీషులో వందలక్‌ద్ది 
గ్రంథాలు లభ్యమవుతుంటే తెలుగులో పదుల సంఖ్యలోకూడా అవిలేవు. ఇలాంటి 
పరిస్థితిలో గోవిందరాజు చక్రధర్‌ రాసిన ““జర్న్షలిస్తిలకోసంి? అనే పుస్తకం వెలుగు 
చూస్తున్నది. (గంథకర్తను అభినందిస్తూ (గ్రంథానికి స్వాగతం చెప్పవలసివుంది. ఇదో మంచి 
పరిణామం. 


 ఏభాష ఎప్పుడు పుట్టిందన్నది అంత ముఖ్యవిషయం కాదు. అది లిపి బద్దమైనప్పుడు 
కొంత అభివృద్ది సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికీ సొంతలిపిలేని భాషలు ప్రపంచంలో 
వందల సంఖ్యలో ఉన్నాయి. లిపి ఏర్పడ్డ తరవాత భాషా పరిణామం కొంత మందగించినా, 
అది సాహిత్యదశకు చేరుకొని స్టీరరూపం సంపాదించే ప్రయత్నంలో పడుతుంది. 
నోటిమాటకన్నా అక్షరరూపంలో ఉన్న మాటకు సమాజంలో గౌరవస్టానముంటుంది. 
వాగ్రూపంలోని భాష క్రమపరిణామంలో సాహిత్య భాషగా ఎదిగిన తరవాత అంతటితో 
ఆగిపోదు. మానవసమాజం దాన్ని అన్ని రంగాల్లోనూ భావవ్యక్తీకరణకు ఉపయోగిస్తుంది. 
భిన్న వృత్తుల్లో సంపాదించిన పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని లిఖిత రూపంలో పెట్టే ప్రయత్నంలో 
అదొక ప్రత్యేక శాస్త్రంగా, శాస్త్ర భాషగా అభివృద్ది చెందుతుంది. శాస్త్ర సాహిత్యం ఎంత 
విస్తృతంగా ఉంటే భాష అంత ఆధునికమవుతుంది. భాషను నవీకరించాలంటే ఆభాష 
మాట్లాడే సమాజం దాన్ని తనకు తెలిసిన అన్ని రంగాల్లోనూ నోటిమాటల్లో, లిఖిత 
(గ్రంథాల్లో ఉపయోగించాలి. 


ప్రపంచ భాషలుగా ఉన్న ఇంగ్రీషు వంటివి అపార శాస్త్ర సాహిత్య భాషలుగా ఆధునిక 
భాషలుగా పేరు సంపాదించాయి. తమ మాతృభాషలో ఆయా శా స్రాలను అధ్యయనం చేసిన 
ఇంగ్రీషు బాలబాలికలు తమ భాషలోనే ఆలోచించి, తమకు తట్టిన కొత్త ఆలోచనలనూ, 
భావనలనూ ఆభాషలోనే వ్యక్తీకరించి భాషాభివృద్దితోబాటు విజ్ఞానాభివృద్దినికూడా సాధించ 
గలుగుతున్నారు. ఈ నిరంతర పరిణామం ఇంగ్రీషును ఆధునిక భాషల్లో అగ్రస్ట్రానంలో 
నిలుపుతున్నది. .తెలుగులో ఆయాశాగస్రాల్లో మంచి పుస్తకాలు లేనందువల్ల తెలుగు 


9 


విద్యార్థులు ఇంగ్రీషుద్వారా శా స్త్రజ్ఞానం సంపాదించవలసివస్తున్నది. అందువల్ల వారి 
భావనాశక్తి ఎంతో కొంత కుంటుపడుతున్నది. స్వభాషలో ఆలోచించి కొత్తభావనలను 
సహజ ధోరణిలో వ్యక్తీకరించే సామర్ధ్యం దెబ్బతింటున్నది. ఫలితంలో తెలుగుభాషలో 
శాస్త్ర) సాహిత్యం చాలా తక్కువై భాషాభివృద్ది మందగించి ఆధునికీకరణ అస్తవ్యస్తమై 
పోతున్నది. ఈలోపాన్ని పరిహరించాలంటే తెలుగువిద్యార్టులు నేర్చుకుంటున్న సమస్త 
శాస్రాల్లోనూ పాఠ్య గ్రంథాలూ పరామర్శ (గ్రంథాలూ వెలువడాలి. 


ఒక జాతి వాడే భాష ఆజాతి కన్నా గొప్పదీకాదు, తక్కువదీకాదు. జాతి గౌరవ 
సొమర్జ్రాలకు దాని మాతృభాషే నిదర్శనం. అదెంత సంపన్నమయితే జాతి అంత ప్రసిద్ద 
మవుతుంది. తెలుగుభాష తొలి దశలో - చరిత్రకందిన తొలిదశలో - చాలా వరకు 
సంస్కృతం నుంచీ కొంత వరకు ప్రాకృతం నుంచీ మాటలనూ అవి వ్యక్తీకరించే భావనలనూ 
ఎరువుతెచ్చుకుంది. దిక్కుతోచనంతగా తెచ్చుకుంది. ఉదాహరణకు ఉత్తర దక్షిణాలూ 
దిక్కు, దిశ అనే మాటలూ సంస్కృతం నుంచి దిగుమతి అయినవే. తూర్పుపడమరలు 
మాత్రమే తెలుగు మాటలు. అది తప్పుకాదుగాని వలను / వైపు / కడ వంటి తెలుగు 
మాటలు వాడుక నుంచి తొలగిపోయేంతగా ఎరువుమాటలు వ్యవహారంలో నిలిచాయి. 
మధ్యయుగాల్లో హిందీ / ఉర్దూ నుంచీ, గడచిన మూడువందల సంవత్సరాలుగా 
'ఇంగ్రీషునుంచీ మాటలనేగాక కొత్తభావనలనుకూడా తెలుగువాళ్లం తెచ్చుకొని సొంతం 
చేసుకున్నాం. అది అగౌరవ హేతువుకాదు. ప్రపంచ భాషగా పేరుమోసిన ఇంగ్రీషులో 
నిఘంటువులకెక్కిన ఆరులక్షల పైచిలుకు మాటల్లో ఏడుశాతం మాత్రమే ఆంగ్లోశాగన్‌ 
అనే దేశవాళీ పదజాలం. ఆభాషకూడా ల్యాటిన్‌ (గ్రీకు భాషల నుంచేగాక బ్రిటిష్‌ 
సామ్రాజ్యంలో భాగాలయిన నానాదేశాల భాషలనుంచి అసంఖ్యాకంగా మాటలు ఎరువు 
తెచ్చుకంది. 


మౌటలు కట్టుగుడ్డల్లాంటివి. వాటిని మారుస్తుండవచ్చు . కొత్తదనం కోసం, 
శుభ్రతకోసం, అవసరాల నిమిత్తం. మారకూడనిది వాటిని ధరించే శరీరం -- అందులోని 
ఆత్మ. వయసుతోబాటు శరీరం పెరిగినట్లే భాషకూడా కాలక్రమాన విస్తరిస్తుంది - కొంత 
ఎరువు మాటలవల్ల, కొంత కొత్తగా సృష్టించుకున్న మాటల, వాటి అర్జాలవల్ల. భాషకు 
వాక్యరచన ఆత్మవంటిది. ప్రతి ఒక్క భాషకూ దానికే ప్రత్యేకమైన, విలక్షణమైన 
వాక్య నిర్మాణ పద్దతి ఒకటుంది. సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పదబంధాలు, 
పదకల్పనలు వగైరా దాని సహజ శోభను పెంచుతుంటాయి. అన్యభాషల నుంచి ఏరకంగా 
ఎన్ని పదాలనూ నూతనభావనలనూ సంగ్రహించినా తెలుగువాక్యంలో అవి ఒదిగి 
పోయినప్పుడు అవి తెలుగై పోతాయి. ఆ పదాలూ భావాలూ సాహిత్యానికి సంబంధించినవైతే 


10 
తెలుగు సాహిత్యభాషగా అభివుద్దమై ఆధునికమవుతుంది. శాస్త్ర భావనలూ పరిభాషా 
చేరితే తెలుగులో శాస్త్రసాహిత్యం విస్తరించి భాష నవీకృతమవుతుంది. 

తెలుగులో హృదయాన్ని కదిలించే సాహిత్యం ఎక్కువ. బుద్దిని వికసింపజేసే 
శ్యాస్త్రసాహిత్యం చాలా తక్కువ. నన్నయ భారతమూ పావులూరి మల్లన గణితమూ 
ఇంచుమించు ఒకే కాలంలో వెలువడ్డా, కేవల సాహిత్యంపాందిన ఆదరాభిమానాలను శా స్త్ర 
సాహిత్యం సాధించలేక పోయింది. అది మన దురదృష్టం. మాతృభాషలో ఆలోచించినంత 
సహజంగా, సమర్ధంగా ఇతరభాషల్లో సాధ్యంకాదనే మూల సూత్రం ప్రకారం మాతృభాషలో 
విద్యాబోధన కావాలనే వాదం పుట్టింది. బోధనకు పాఠ్యగ్రంథాలు ఉపకరణాలు. కాబట్టి 
మంచి పాఠ్యగ్రంథాలు లేకుండా మాతృభాషలో విద్యాబోధన కుదరదు. పాఠ్యాంశాలు 
మాత్రమే విజ్ఞానార్హనకు చాలవు కాబట్టి ఆయా శా స్రాల్లో రకరకాల (గ్రంథాలను వెలువరించ 
వలసిన అవసరముంది. విద్వాసంస్టల్లో (ప్రవేశించే అవకాశంలేనివాళ్లు కొల్లలు. వారి 
ఉపయోగార్టం ఆయాశా స్రాల్గో నిఘంటువులు, పరిశోధనరచనలు, జనరంజక [గ్రంథాలు 
చాలా అవసరం. ఈ దృష్టితో చక్రధర్‌ గ్రంథాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తెలుగుభాషను 
సుసంపన్నం చేయాలంటే ఇటువంటి (గ్రంథాలు ఎంతో అవసరం. 


ఏదో ఒకగ్రంథమో అనేక (గ్రంథాలో ఒక శాస్త్రంలో రావచ్చు. వాటిని చదవాలన్నా 
అర్థం చేసుకోవాలన్నా నిఘంటువులూ, ప్రత్యక్షంలో బోధకులూ అందరికీ దొరకడం 
కష్టం. ఆయా (గ్రంథాలు ఎంత సులభంగా సరళంగా సూటిగా విషయబోధ చేయగలిగితే 
అంత మంచిది. నిజానికి సులభంగా రాయాలంటే రచయితకు ఆ విషయంలో స్పష్టమైన 
అవగాహన ఉండాలి. ఆలోచన ఎంత స్పష్టంగా ఉంటే అభివ్యక్తి అంత స్పష్టంగా ఉంటుంది, 
భాషలోని మాటల్లో ఏవి పాతవో, ఏవి కొత్తవో, ఏమాట ఎంత స్పష్టంగా సులభంగా 
బోధపడుతుందో బోధపరుస్తుందో తెలిసిన రచయిత మాత్రమే సులభ సుందరంగా 
రాయగలడు. ఇదొక నైపుణ్యం. అది అభ్యాసంవల్ల, చిత్తశుద్దివల్ల, (ప్రయత్నబలంవల్ల 
సిద్దిస్తుంది. తన రచన సరళంగా సాఫీగా స్పష్టంగా ఉండాలని చక్రధర్‌ విశేషకృషి చేసినట్టు ఈ 
రచన నిరూపిస్తుంది. 


జర్నలిజాన్ని ఒక శాస్త్రంగా బోధించే (విశ్వ) విద్యాలయాలు ఆశా స్త్రం 9 క్రమంలో 
ఎక్కడెక్కడ ఎన్ని విధాల అభివృద్ది సాధించిందో నిరూపించే చరిత్రకూ, రచనలో పారిభాషిక 
పదాలకూ ఇచ్చే ప్రాముఖ్యం చాలా ఎక్కువ. ఐశాస్రాన్నయినా వివరించటానికి భాషే 
మాధ్యం. భాషద్వారానే వివరణ బోధనలు సాగ్యం. అయినా భాషా నైపుణ్యాలను నేర్పే 
ప్రయత్నం చాలా తక్కువ. ఏదో ఒక శాస్త్రంలో పట్టపరీక్షలో ఉత్తీర్ణులయిన వారికి 
జర్నలిజం బోధిస్తున్నారుగాని, ఆ విద్యార్థులు వృత్తిరీత్యా ఏదో ఒక భాషలో ఏదో పత్రికలో 


11 


పనిచేయకతప్పదని తెలిసికూడా వారి భాషాజ్ఞానాన్ని, రచనా నైపుణ్యాన్ని అభివృద్దిపరిచే 
మార్గాలు ఆలోచించటంలేదు. వాస్తవంలో భాషాపటిమగల వ్యక్తి అనుభవపూర్వకంగా 
జర్నలిజం గురించి కావలసినంత మాత్రం నేర్చుకొని వృత్తిలో రాణించగలుగుతున్నాడు. ఆ 
శక్తి లేకపోయినా శ్వా స్త్ర పరిభాషనూ తర్కవితర్కాలనూ నేర్చిన జర్నలిజం విద్యార్ది, కేవలం 
భాషా నైపుణ్యం లేనందువల్ల పత్రికా పరిశ్రమలో ఉపయోగపడలేక పోతున్నాడు. ఇది 
గమన్నార్లం. 

మరో విశేషముంది. రేడియో టీవీలు - ముఖ్యంగా టీవీలు - సాధించిన, సాధిస్తున్న 
జనొకర్ష౯ు కారణంగా, శాస్త్ర సాంకేతిక విధానాలవలర్తి అక్షరరూపంలో మాత్రమే ఉన్న 
పత్రికలు పోటీ తట్టుకోలేని పరిస్టితి దాపురిస్తున్నది. జాతీయాంతర్జాతీయ రంగాల్లోని 
ప్రధాన వార్తలను ఉపగ్రహ విజ్ఞానాన్ని ఉపయోగించి టీవీలు దృశ్య శ్రవ్య రూపాల్లో 
అందించగలుగుతున్నాయి. ఎంత సాంకేతిక పరిజ్ఞానం, సాధన సంపత్తి అందుబాటులో 
ఉన్నా లిఖీత పత్రికలు ఆ పోటీకి నిలవలేవు. అది ప్రధాన కారణంగా, సాధారణ పాఠకులు 
తమ చుట్టపక్కల సాటివారికి వచ్చిపడే కష్టనష్టాలనే ఎక్కువగా అభిమానించి ఆసక్తితో 
చదువుతుంటారన్న వాస్తవ పరిస్థితిని గుర్తించినందువల్డా, నేటి దినపత్రికలు స్థానిక వార్త 
లందించటంవైపు మొగ్గు చూపుతున్నాయి. ఇది తప్పనిసరి పరిస్టితి. మన దేశంవంటి 
గ్రామీణ వాతావరణంగల భాషా ప్రాంతాల్లో స్ట్రానిక వార్తలు సేకరించే (గ్రామీణ విలేఖరుల 


అవసరం చాలా సెరిగింది. 


వార్తాసేకరణ ప్రధానంగాని శాస్త్రవిజ్ఞానం అంత ముఖ్యంకాదని గుర్తించినప్పుడు 
గ్రామీణ విలేఖరులను దృష్టిలో పెట్టుకొని, వారికి వృత్తి నైపుణ్యాలను కల్పించాలంటే 
సులభభాషలో వాళ్ల కర్తవ్యాలేమిటో తెలియజెప్పాలి. వార్తలను ఎలా సేకరించాలో, సేకరించిన 
వార్తలను ఎలా కథనరూపంలో పెట్టాలో, రాయటంలో ఏయే మెళకువలను పాటించాలో, 
ఏవిధంగా రాయాలో వివరించాలి. వారా సేకరణలో ఎదుర్కొనే సాధక బాధకాలను, 
వ్యక్తులను ఏవిధంగా తెలుసుకొని ఎలా వ్యవహరించాలో విశదీకరించాలి. ఎంత వారయినా 
ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేయక తప్పదు. చేసిన తప్పులను దిద్దుకొనే మార్గాలు 
కూడా తెలుసుకోవటం మంచిది. గ్రామీణ విలేఖరుల్లో అసంఖ్యాకులు పెద్దగా 
చదువుకున్నవారు కాకపోవచ్చు. ఏదో ఒక శాస్త్రంలో నిష్టాతులైనా వారికి రచనానుభవం 
లేకపోవచ్చు... అలాంటి అనుభవమున్నా వారాసేకరణ పద్దతులు తెలిసివుండకపోవచ్చు. ఈ 
అభిప్రాయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ (గ్రంథరచన సాగింది. హర్షించాలి. 


వృత్తి మీద అభిమానం, చేసే పనిలో ఏకా(గ్రత జర్నలిస్టులకు ప్రధానావసరాలని రచయిత 
గుర్తించారు. వార్తాకథనం విపులంగా విస్తరంగా సాగితే ప్రచురించగల వార్తల సంఖ్య 


12 


తగ్గుతుంది. అతి విస్తరంవల్ల పొరపాట్లు పెరుగుతాయి. పాఠకులకు విసుగు పుట్టవచ్చు, 
అందువల్ల క్లుప్తంగా రాయటం చాలా ముఖ్యమని రచయిత ఒకటికి రెండుసార్టు 
హెచ్చరించారు. "BreVity is the soul of wit" అనే ఇంగ్రీషుమాట ఉండనే ఉంది. 
““అల్ఫాక్షరములననల్నార్ట రవని* ఉత్తమమార్గమని పాల్కుర్కి సోమనాథుడు ఏహాడ్లో 
చెప్పాడు. _ఒక అమెరికన్‌ పత్రికా రచయిత్రి ఇదే విషయాన్ని ఆకర్షకరంగా చెప్పింది : "A 
press release should be the length of a woman's skirt, short enough to 
attract attention and long enough to cover the subject". పత్రికా రచనకిది 
ఆదర్శం. అనుసరించటం అవసరం. 


రచనలో మాటలకు ఏసందర్భంలో ఏ అర్జాలుంచాయో శబ్ద స్వరూపమేమిటో 
తెలుసుకొని వాడటం పొత్రికయుడి ధర్మం. అంటే పదపరిజ్ఞానం లేని రచన అభిప్రాయ / 
వార్తా/ సమాచార వ్యక్తీకరణకు నిరుపయోగకరం. కొన్ని సమయాల్లో పరువునష్టం దావాలు 
తెల) పెట్టుగలవుకూడా. ఏం రాస్తున్నారో రచయితలకు స్పష్టంగా తెలియకపోయినా 
పాఠకులకు బోధపడుతుందనుకోవటం (భ్రమ. ఈ లక్షణాన్నే 'అవగాహని అంటారు. 
రాయటానికి నేర్చు కావాలి. తప్పులు సవరించుకుంటూ తిరగరాయటానికి ఓర్పుకావాలి. 
ఆలివర్‌ గోల్డ్‌స్మీత్‌ వంటి ఆంగ్రమహాకవి, గెథే వంటి జర్మన్‌ నాటకకర్త, గురజాడ వంటి 
తెలుగు మహారచయితలు తీరికగా సాహిత్య సృష్టిచేసకూడా మొదటిరాతలను 
సరిచూసుక "ని సరిదిద్దుకొన్నవాళ్తీ. అవిశ్రాంతంగా, పరిమితస్టలంలో, పరిమిత కాలంలో. 
వార్తారచన చేయవలసిన విలేఖరులూ ఉప సంపాదకులూ మరింత ఓర్పుతో మంచి ప్రతులను 
సిద్దం చేయాలో గ్రహిస్తే ఓర్పుకున్న ప్రాముఖ్యం తెలుస్తుంది. ఈ కర్తవ్య నిర్వహణకు 
“సంకల్పబలరలి చాలా అవసరమని [గ్రంథకర్త గుర్తించారు. 


పడకట్టుమాటలు వాడవద్దనీ, అనవసరంగా విశేషణాలను ప్రయోగించవద్దనీ, 
మామూలు వాడుకలోని పదాలనే వాడమనీ రచయిత నిదర్శన పూర్వకంగా విశదీకరించారు. 
పునరుక్తులు అసలే పనికిరావని హెచ్చరించారు. వార్తాకథనాన్ని క్లుప్తంగా పాఠకులకు 
పరిచయంచేసే మార్గాలు సూచించారు. “సాధనమున పనులు సమకూరు ధరలోని అని 
ధైర్యం చెప్పారు. ఇవన్నీ జర్నలిజం మూలతత్వాన్ని బోధించే మాటలే. కొసమెరుపుగా 
అక్షరదోషాలను పేర్కొని సవరణలు (ప్రతిపాదించారు. అదనంగా అయిదు 
ఇంటర్యూ ఫ్రలున్నాయి. 


తెలుగులో వవనరచనలు ఈశతాబ్రంలోనే సంఖ్యాధికంగా వెలువడ్డాయి = వెలువడు 
తున్నాయి. నిజమేగాని వచన రచనాసంప్రదాయం ఇంకా బలపడ్డట్టులేదు. శాస్త్ర 
వాజ్మయంకూడా ఎంతో విస్తరిస్తేగాని ఆ లోపం తీరదు. నేటి జర్నలిస్టులు 


13 


[1 


పచురించవలసినందువల్ల పరిభాషను అప్పటికప్పటికి తెలుగులో సృష్టించుకోవటం, ఎరువు 
లయితే అవి తెలుగువాక్యాల్లో అతికినట్టు కుదుర్చుకొనే మార్గాలు అన్వెషించటం, 


హితీరచయితలుగా మాత్రమే వ్యవహరించలేరు. నానావిధ శాస్త్ర వార్తలను సేకరించి 


ua 


గ్గ A 
నాల 


జర్నలిస్టులకున్న కాలస్టల ప్రతిబంధకాలవల్ల మార్గదర్శకుల్లేని లోపంవల్ల కష్టసాధ్య 


యు 


మవుతున్నాయి. తప్పులు దొర్హుతున్నాయని ఆకేపించే శాస్త్రజ్ఞులు ఒప్పుగా తెలుగులో రాసే 
విధానాలు చెప్పటంలేదు. రాసిచూపటం లేదు. శా స్త్రవార్తల ప్రచురణ తెలుగులో నలిగిన 
బాటకొదు. అందువల్ల శాస్త్ర, విజ్ఞానాభివృద్దిసాధించే ఎంత చిన్న తెలుగురచననైనా 
ప్రోత్సహించటం భాషాభిమానులందరికీ కర్తవ్యం. ఈదిశలో ఈరచన చక్కని ప్రయత్నం. 


గ్రంథం చదివిస్తుంది. సులభసుందరంగా నడిచింది. జర్నలిస్టులకేగాక ఇతర 
సాహితీపరులందరికీ ఇది ఆమోదయోగ్యమవుతుందని విశ్వసిస్తున్నాను. కొవాలని 
ఆశిస్తున్నాను. 


హైదరాబాద్‌ 
3-3-1997 - బూదరాజు రాభాకృ 


| 

Mitty 
Malt 
Maw 





| WAL కట! Conpliments from 


A. BRAHMANANDA REDDY 


Producer & Director 





BR 


COMMUNICATIONS 





1-9-312/6/3, Vidyanagar 
HYDERABAD - 500 044 


Ph. 7635157 


15 


అక్కగా ఎలా రాయోలి 





అక్షరం అమ్మ ట్‌ 

అది (ప్రేమగా లాలిస్తుంది 
అక్షరానిది అజేయశక్తి 
అది జీవన తేజోదీప్తి 


ఆయుధశక్తికన్నా అక్షరశక్తి మిన్న. అందుకే చదువు నేర్చిన సమాజం చకచకా 
అడుగులు వేసూంది. ప్రపంచ పోకడలను పుణికి పుచ్చుకుంటుంది. ఒక్క 
మౌటలో చెప్పాలంటే అక్షరమే జనజీవన ఆత్మ. ఈ సమాజం పోకడలపై మీ 
మదిలో మొగ్గ తొడిగే భావాలను పదుగురికీ చేరవేయటానికి అక్షర దండలు 
. అల్లకతప్పుదు. ఏభావమైనా, సమాచారమైనా, పరిజ్ఞానమైనా పరివ్యాపికావాలంటే 
అక్షర రూసం తొడగాల్సిందే. పెల్టానికి రాసే (ప్రేమ లేఖ నుంచి పోటీ పరీక్షల 
దాక్కా యదార్ధ జీవిత సత్యాలనుంచి కల్పిత కథలదాకా, అల్లం మురబ్బానుంచి 
అంతరిక్ష సమాచారం దాకా సమస్తం అక్షరాల వంతెనలపై నడిచి వసాయి. మన 
ముంగిట నిలుస్తాయి. మనోపరిధిని విస్తరింప చేస్తాయి. 


16 


సమాచార రంగం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఇటు పత్రికలు 
ఎడిషన్లతో విస్తరిస్తున్నాయి. అటు రేడియో, టీవీ చానెల్స్‌ రోజుకొకటిగా వెలుస్తున్నాయి. 
కన్సించే, విన్సించే మాధ్యమాలలో సైతం అక్షర విన్యాసాలు తప్పడంలేదు. ఈ 
మాధ్యమాలకూ అక్షర శిల్పుల అవసరం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. 

ఎదుటివారికి సులభంగా అర్రమయ్యేలా విడమరచి మాట్లాడే మనమే ఆ భావాలనే 
కాగితంపై పెట్టేసరికి నానా ప్రయాస పడిపోతాం. కలం కదలదు. అనుకున్న భావం 
రూపుతొడగదు. తీరా కష్టపడిరాసినా అసంతృప్తి వెన్నాడుతూనే ఉంటుంది. రాయటమే 
వృత్తిగా కలిగిన వారికి ఇది మరీ సమస్యగా పరిణమిస్తుంది. కాలంతో పరుగులు తీస్తూ 
అక్షరాల్లోకి భావాలను మలిచే ప్రయత్నంలో ఎన్నో ప్రయాసలు. అలసి సొలసిన అక్షర 
శిల్ఫులను సేదతీర్భే యత్నమిది. చక్కగా రాయటం గురించి, వార్తాసేకరణ, వార్తారచనం 
గురించి తెలియచెప్పే చిరు (ప్రయత్నమిది. 


ఉగ్గుపాలతో అబ్బిన విద్వ 


చక్కగా రాయటం ఎలా అన్న ప్రశ్నకు అంత తేలిగ్గా సమాధానం లభించదు. దీనికి 
సరళ సమాధానం కూడా ఉండదు. అయినప్పటికీ మనమంతా ఎప్పుడో ఒకసారి ఈ ్రళ్న 
గురించి ఆషామాషీగాగాని సీరియస్‌గాగాని ఆలోచించే ఉంటాం. అందులో సందేహం లేదు. 
నిజానికి రెండో తరగతిలో ఉన్నప్పుడే దీనిగురించి ఆలోచించి ఉంటాం. అంటే మన 
టీచర్జు పేరా గ్రాఫులు విడగొట్టండ(ర్రా, ఫుల్‌ స్టాపులు కామాలు పెట్టుండ(ర్రా అన్నప్పుడే 
చక్కగా రాయటం ఎలా? అన్న |ప్రశ్నగురించి మనం ఆలోచించామన్నమాట. ఆ తర్వాత 
నాలుగో తరగతిలోకి రాగానే కొద్దిగా వ్యాకరణ సూ త్రాలు నేర్చుకున్నప్తుడే చక్కగా రాయటం 
గురించి కొన్ని మూల సూత్రాలు తెలుసుకున్నాం. ఇక పాఠశాల బయటి విషయాల కొస్తే 
మనలో చాలా మంది చిన్నప్పుడే స్నేహితులకు, బంధువులకు ఉత్తరాలు రాసేవాళ్లం. 
రాయడానికి అట్టే విషయాలుండవు కనుక పోస్టుకార్డుల్గొ క్లుప్తంగా రాసే వాళ్లం. 


ఏకా (గతే తొలిమెట్టు 


ఒక దశలో మనం నేర్చుకున్న మొదటి పాఠం ఏమిటంటే - రాయటంలో సరదా, 
సంతృప్తి, ఆనందం ఉన్నా రాయటం అంత తేలికైన పనేమీకాదు. ఈ రాయటం అన్నర 
ఒక్కోసారి మనల్ని మహాకలవరపరుస్తుంది కూడా. ““రాయటమంటే మాటలుకాదు, 
టేబుల్‌ముందు కూచుని కలం పట్టుకొని నరాలు తెగేలా ఆలోచించాలి” అన్నారొక 
రచయిత. 


ఇంతకూ ఆ రచయిత చెప్పదల్ఫుకున్నదేమిటంటే - రాయటం కష్టమైన పనేకాదు, 


1/ 


దనకు అంకిత స్వభావం కూడా అవసరం. రాసినంతసేపూ రచనకు పంచేంద్రియాలనూ 

తం చేయాల్సిందే. రాస్తున్నప్పుడు మనం ఇతర విషయాల గురించి బొత్తిగా 
లోచించలేం. ఏ ఇతర పనీ చేయలేం. రచించడంపై సర్వశక్తులనూ కేం ద్రీకరించాల్సిందే. 
Oe కనిపించొచ్చు గాని రచన తపస్సులాటిది. ఏకాగ్రత సాధించలేని వాడు రచనకు 
(శ్రీకారం కూడా చుట్టలేడు. ఈ ముఖ్య అంశాన్ని గ్రహిస్తే చక్కగా రాయటం ఎలా అన్న 
(ప్రశ్నకు ఎకు. మొట్టమొదటి సూత్రాన్ని ఒంటపట్టించుకున్నట్ల. 


వడిలో 
SI 


పదాలతో పోపు పెట్టటం ఎలా? 

అయితే మొదటి సూత్రం నేర్చుకోవడంతోనే అంతా అయిపోయినట్లు కాదుసుమా. 
మీరు పాఠకుడికి ఏదైనా ఒక సమాచారాన్నో, భావాన్నో, అనుభూతినో 
చేరవేయాలనుకుంటారు. ఇలా చేరవేయడానికి అవసరమైన పదాలు (లేక మాటలు) ఏవి? 
వాటీని ఎలా ఎంపిక చేసుకోవాలి? ఎంపిక చేసుకున్న పదాలను దారంలో పూలలా ఎలా 
అందంగా గుదిగుచ్చాలి? అంటే చక్కగా రాయటం ఎలా? 


ముఖ్యంగా (ప్రచార సాధనాల కోసం చక్కగా రచించడమంటే, రాసిందేదో స్పష్టంగా 
ఉండాలి. సరళంగా ఉండాలి, సుబోధకంగా ఉండాలి. రచనలో అనవసర అంశాలను చేర్చనే 
కూడదు. మీ రచన పాఠకుడికి మీరనుకున్న సమాచారాన్ని లేక భావాన్ని, లేక అనుభూతిని 
నేరుగా అందించాలి. మధ్యలో మరో వ్యాఖ్యాత అవసరం ఉండకూడదు. మీ రచనలో 
అతిశయోక్తులు సైతం ఉండకూడదు. అతిశయోక్తులు పాఠకుడి అవగాహనకు ఒక్కోసారి 
ఆటంకంగా తయారవుతాయి. మాటలతో బొమ్మల్ని చిత్రించి పాఠకుడి కళ్ల 
ముందుంచాలి. 


మంచి రచనలో ఎప్పుడూ పదాలు కనీస సంఖ్యలోనే ఉంటాయి. ఉండాలి. 
అనవసరంగా ఎక్కువ పదాలు వాడి పాఠకుడి సమయాన్ని హరించే హక్కు మనకులేదు. 
“కవిత్వంలోనూ, జీవితంలోనూ 600౧0గ౫)/ of words and thoughts లేక పోవడం 
దేశభక్తికన్న హీనమైన పాపం'' అంటాడు చలం మహో (ప్రస్థానానికి రాసిన పరిచయంలో. ఈ 
సూక్తి అన్ని రకాల రవనలకూ వర్తిస్తుంది. 


మంచి రచన అన్నది ఎప్పుడూ కచ్చితంగా, నిర్దిష్టంగా ఉంటుంది. అంటే 
చెప్పదల్చుకున్నది మా (త్రమే చెప్పాలి. ఏ పదాలు ఏ అర్జాన్ని ఇస్తాయో తెలుసుకొని వాటినే 
వాడాలి. నిర్లక్ష్యంగా, నిష్కారణంగా మాటలను (లేక పదాలను) ఒలకపోయకూడదు. 
మోతాదుకి మించి జొషధం పుచ్చుకొంటే ఆశించిన ఫలితం లభించదు. అలాగే పదాలను 
అనవసరంగా వాడినా ఆశించిన ఫలం దక్కదు. 


మంచి రవన అన్నది ఎప్పుడూ స్పటీకంలా స్రుషప్రంగా ఉంటుంది; ఉండాలి. అది 


18 


పాఠకుడి మనసులో గందరగోళం సృష్టించదు; స్నష్టించకూడదు. అనుకున్న అర్డాన్సే 
ల pt అ 
బట్వాడా చెస్తుంది; చెయాలి. 


అవును మంచి రచనలో విశేష ఆకర్షణ బదులు వినమ్రత ఉంటుంది. అది పాఠకు.. 
తనవైపు లాక్కోకుండా, చెప్పే విషయంపై (శ్రద్ద వహించేలా ఉంటుంది. మంచి రచన 
రచయిత తాలూకు జ్ఞానాన్ని కానీ అజ్ఞానాన్ని కానీ ప్రదర్శించదు. ఇలా ప్రదర్శించక పోతేనే 
పాఠకుడు ఆ రచనలోని సందేశాన్ని నేరుగా, సులువుగా గ్రహిస్తాడు. చదవడంలో గొప్ప 
ఆనందం ఉంది. ఒక్కో పుస్తకం చదువుతోంటే మనసు ఆహ్హ్లాదంలో మునకలు వేస్తుంది. 
పంచేం(దియాలూ లగ్నం చేసి ఆనందంగా చదువుతోంటే పరిసరాలను పూర్తిగా మరచి 
పోతాం. పరవశులమై పోతాం. పాఠకుని ఆహ్లాద పరచని రచన రచనేకాదు. 


చక్ళంటు రచనకు చిట్కాలు 


అయితే పాఠకుల్ని ఆనందంలో ఓలలాడించే రచన ఎలా చేయడం? చక్కగా 
రచించడం నేర్పే సూత్రాలేమైనా ఉన్నాయా? లేకేం ఉన్నాయి. చక్కగా, పాఠకుడి మనస్సుకు 
హత్తుకునేలా రచించడమెలాగో బోధించేపుస్తకాలు, కరపత్రాలు. ఇంగ్రీషులో 
బోలెడున్నాయి. తెలుగులో అలాటివి బొత్తిగా లేవు అనలేంగానీ చాలా తక్కువ, 
ఒకటోరెండో ఉంటే గొప్పే. చక్కగా రాయడానికి నాలుగు ముఖ్య సూత్రాలున్నాయి. 


1. సాధన సంపత్తి: వడ్రంగికి బాడిస ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో, రంపం 
ఎప్పుడు వాడాలో విధిగా తెలిసివుండాలి. ఆ విషయం తెలియకపోతే అతడు పనివాడు 
కాలేడు. రచయితకు కూడా ఈ విషయం వర్తిస్తుంది. రచయిత ముందస్తుగా తన పనిముట్ల 
గురించి తెలుసుకోవాలి. అంటే అతడికి పదాల (ప్రాముఖ్యం గురించి క్షుణ్ణంగా తెలియాలి. 
అంతో ఇంతో వ్యాకరణ జ్ఞానం ఉండాలి. మంచి డిక్షనరీ ఎప్పుడూ అందుబాటులో 
ఉండాలి. రచయితకు ఏపదం ఎప్పుడు వాడాలో తెలియాలి. ఏ పదం ఏ సందర్భంలో ఏ 
అర్ధం ఇస్తుందో తెలుసుకోగల ఇంగితం ఉండాలి. చిన్న పదం అవసరమైన చోట పెద్ద పదం 
వాడనేకూడదు. తెలిసిన (ప్రతి పదమూ వాడాల్సిన అవసరం రాకపోవచ్చు, అది వేరే 
విషయం. మొత్తం మీద అతడి పదజాలం విస్త్రతమైనదిగా ఉండాలి. 


రచయితకు భాషగురించి తెలిసి వుండడమే కాక, భాష గురించి మంచి అవగాహన 
అవసరం. అతడికి రక్తగతమైన ఆసక్తి ఉండాలి. చర్మగతమైన ఆసక్తిచాలదు. రచనలో పదాలు 
శక్తిమంత ఆయుధాల వంటివి. పదాలు (లేక మాటలు) మనుషులను బలీయంగా 
(ప్రభావితంచేస్తాయి. పద్దెనిమిదో శతాబ్దం చివరి పాదంలో ప్రజ్వలించిన (గ్రైంచ్‌ విప్లవానికి 
పుస్తకాలే ఉత్తేజంగా పనిచేశాయంటారు మేధావులు. మాటల (ప్రభావం తెలియని వారు 
మంచి రచయిత కాలేరు. మాటల 'ప్రాధాన్యంతెలిసిన వారే భాషను చక్కగా వాడుకొంటారు. 
భాష అనేది బ్యాంక్‌లో అకౌంట్‌ లాటిది. దాన్ని అనవసరంగా దుబారా చేయకూడదు. 


19 


2. విషయావగాహన : మీరు రాయదల్ఫుకున్న విషయంపైన మీకు స్పష్టమైన 
అవగాహన ఉండాలి. మీరు రాస్తున్న దేమిటో మీకే స్పష్టమైన అవగాహన లేకపోతే మీరు 
రాసింది పాఠకులకు మా [త్రం ఎలా అర్ధమవుతుంది? చాలా మంది రచయితలకు ఈ మూల 
సూత్రం గురించి తెలీదు. ఎలా రాసినా పాఠకులకు స్పష్టంగా అర్హమవుతుందని కొందరు 
రచయితలు అనుకుంటారు. పప్రచారసాధనాల కోసం రాసే అనుభవజ్ఞులైన కొందరికి సైతం 
ఏ అంశంపై రాస్తున్నామన్న స్పృహ వుండక పోవడంకద్దు. కొంత మంది జర్నలిస్టులు 
పూర్యాపరాలగురించి ఆలోచించకుండా, సాధ్యమైనన్ని ఎక్కువ వర్గాలతో సంప్ర 
దించకుండా ఘటనలపై వార్తలు రాస్తూంటారు. కొంతమంది అడ్వర్‌టైజ్‌ మెంట్‌ 
రచయితలు తాము ఏ సరుకు గురించి రాస్తున్నామో తెలుసుకోకుండా ఆ సరుకు తాలూకు 
వినియోగదారులెవరో గ్రహించకుండా వ్యాపార ప్రకటనలు రాసూంటారు. ఇలా రాయటం 
వల్ల అసలు విషయం మరుగున పడుతుంది. అలాటి రచన గందరగోళంగా కంగా లీగా తయా 
రయ్యే (ప్రమాదం ఉంది. అలాటి రచన, ఆలంకారికంగా చెబితే, గురితప్పున బాణం లాటిది. 





మీకు అర్థంకాని దాని గురించి రాస్తున్నప్పుడు, రాయటం కాసేపు ఆపి 
రాయదల్బుకున్న విషయం గురించి ఆలోచించి అవగాహన చేసుకోడానికి ప్రయత్నించండి. 
ఆ ఎషయం గురించి అవగాహనవున్న వారిని అడిగి తెలుసుకోండి. అందులో తప్పేమీలేదు. 
అందరికీ అన్ని విషయాలు తెలీవు. ఎవ్వడూ సర్వజ్ఞుడు కాడు. ఇం శ్రీషులో Nobody is 
Mr know all అన్న నానుడి ఉంది. అందుకని ఇతరుల్ని అడిగి తెలుసుకోవడం తప్పుకాదు. 
ఆ ఇతరులు అందుబాటులో లేనప్పుడు సాంత పరిశోధన, పరిశీలన శరణ్యమవుతాయి. 
మీరు రాయదల్బుకున్న విషయంపై స్పష్టమైన అవగాహన ఉంటే తప్పు రచనలో స్పష్టత 
ఉండదు. రచన స్పష్టాతిస్నష్టంగా ఉంటే తప్ప పాఠకుడికి లేక శ్రోతకు స్పష్టంగా అర్దమవదు. 


20 

3. నేర్యూ, ఓర్పు : ఇది చాలా ముఖ్య సూత్రం. మీరు కాగితంపై మాటలు పేర్చి 
తప్పు రచనా సౌధం తయారు కాదు. అయితే రాయడానికి ముందు ఆ అంశం గురించి 
తీవ్రంగా ఆలోచించాలి, ఇతరులతో చర్చించాలి, సంప్రదించాలి, - ఏదో అలవోకూ, 
ఆషామాషీగా కాదు మెదడు కరగిపోతుందేమో అనిపించేలా గాఢంగా ఆలోచించా! 
ఒక్కమాటలో చెప్పాలంటే రచనకు పునాది ఆలోచన. ముందు పదాలను స్వీకరించి 
వాక్యాలుగా, పేరా గ్రాపులుగా రాయడం ఆరంభిస్తే తప్ప రచయితకాలేరు. అంటే ఆలోచనా 
(క్రమం ముగిశాక రచనా (క్రమానికి (శ్రీకారం చుట్టాలన్న మాట. 


మూడ్‌ రాలేచనకండి 


చక్కగా రాయటమంటే అంత తేల్లైన పనేమీకాదు. చాలా తక్కువ మంది మాత్రమే 
చాలా తేలిగ్గా చక్కగా రాయగలుగుతారు. అవలీలగా రాయటం కొందరికే చేతనవును. చాలా 
మందికి రచించడమంటే దాదాపు యజ్ఞం నిర్వహించడంలాటిది. రచయితకు క్రమశిక్షణ 
అవసరం. ముఖ్యంగా జర్నలిస్టులకు ‘మూడ్‌’ తో అవసరం వుండకూడదు. వృత్తి జర్నలిస్టు 
అన్నవాడు ఏ సమయంలోనయినా ఎలాటి (ప్రతికూల పరిస్థితుల్లో అయినా రాయగలగాలి, 
చక్కగా రాయగలగాలి. 


రాయటం మనసుకే కాదు శరీరానికీ (శ్రమే. అందులో సందేహం లేదు. ఒకే చోట 
కూచుని చాలా సేపు ఏకాగ్రతతో రాయటంలో చాలా శారీరక శ్రమ వుంది. విషయంగురించి 
గాఢంగా ఆలోచించడం అధ్యయనం చేయడం, మానసిక శ్రమ అయితే ఒకే చోట కూచుని 
శ్రద్దగా రాయడం దైహిక శ్రమ. ఆధునిక కాలంలో ఎక్కువమంది ఉత్తరం రాయాల్సిన 
సందర్భాల్లో సైతం మిత్రులతో బంధువులతో ఫోన్లలో మాట్టాడడానికి ప్రధాన కారణం 
రాయటంలో మానసిక, శారీరక శ్రమ ఉండడమే. 


రాయడంలో మరో ఇబ్బంది కూడా లేకపోలేదు. రచన (ప్రారంభించిన ప్రతి 
సందర్భంలోనూ కృతకృత్యులం కాగలమన్న హామీ ఎవరూ ఇవ్వలేరు. చక్కగా 
రాయనూవచ్చు. రాయలేకపోనూవచ్చు. మనసులో కదిలే అందమైన భావాలన్నీ కలం 
పట్టుకోగానే మాటల్లోకి ఒదిగి వస్తాయన్న హామీ ఎవరిస్తారు. అంటే రచయితలు 
అప్పుడప్పుడు అనుకున్నరీతిలో రాయలేకపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. 


అయితే (ప్రచార సాధనాల కోసం రాసే రచయితల పరిస్టితి దీనికి కాస్త భిన్నంగా. 
ఉంటుంది. ఎందుచేత నంటే రాయటమేవారి కర్తవ్యం. ఎలాటి (ప్రతికూల పరిప్టితుల్గ్‌ 
నయినా సాధ్యమైనంత చక్కగా రాయటమే వారి వృత్తి. వారు తమ దైనందిన కార్య[క్రమంలో 
ఫలానా సమయానికి రాయటం పూర్తి చేయాలన్న బాధ్యత నిరంతరం నెత్తిమీద 


21 


కూచునివుంటుంది. ఈ పరిస్టితి మామూలు రచయితలకు సాధారణంగా ఉండదు. కనుక 
జర్నలిస్టులు (లేక (ప్రచారసాధనాల కోసం రాసే ఇతర రచయితలు) ఒక విధమైన 


క్రమశిక్షణకు అలవాటు పడివుంటారు. ఈ [క్రమశిక్షణ వారికి వరంలాటిది. 


జ 





4. సంకల్పమే సగం బలం : ''అనగననగ రాగ మతిశయిల్టుచు నుండు, తినగ తినగ 
వేము తీయనుండు”* అన్నాడు వేమన. రాసిందే మళ్లీ రాస్తే అది చక్కటి రచనగా 
తయారయ్యే అవకాశం వుంటుంది. నిజానికి రాయటం ఎంత కష్టమైన పని అంటే మనలో 
ఎక్కువమంది ఒకసారి రాశాక దాన్ని తిరగరాయడానికి ప్రయత్నించం. ఒకసారి రాసే సరికే 
నరాలు తెగాయికదా మళ్లీ రెండోసారి రాయడమా? అనుకుంటారు చాలా మంది. అయితే 
మంచి రచయితలు ఇందుకు భిన్నం. వారు రాసిన దాన్ని మళ్లీ చదివి తిరగ రాయడానికి 
ప్రయత్నిస్తారు. రాసినదాన్ని ఒకసారి చదివి మళ్లీ రాస్తే, ఆ రచన తప్పనిసరిగా చక్కగా 
వుంటుంది. తిరగరాయాలంటే మనం రాసిన రచననుకాస్త విమర్శనాత్మకంగా 
చదవకతప్పుదు. ఎంత చక్కగా రాశానో అని తన్ను తాను పొగడుకోటానికి రచయితలు మళ్లీ 
చదవకూడదు. మరింత స్పష్టంగా మరింత సమర్ధంగా మరింత నిర్దిష్టంగా, మరింత 
నిర్దుష్టంగా రాయాలన్న సంకల్పంతోనే తిరిగి చదవాలి. రచన సరిగా లేకపోతే ఆ విషయం 
నిస్సంకోచంగా అంగీకరించాలి. “ఇక్కడ స్పష్టత లోపించింది! అని ఒప్పుకోవాలి. 
'ఇక్కడనేను అనుకున్న భావం బట్వాడా కావటంలేదు” అని ధైర్యంగా అంగీకరించాలి. 


ప్రచార సాధనాల కోసం రాసే రచయితలకు మరో సౌకర్యం కూడా ఉంటుంది. వారు 
రాసింది సహచర సిబ్బందిలో ఎవరో ఒకరు చదివి సలహాలివ్వడం ఈ వృత్తిలో పరిపాటి. 
సహచరులిచ్చిన ఉత్తమ సలహాలమేరకు తిరగరాస్తే అది తప్పనిసరిగా చక్కటి రచనగా 
తయారయ్యే అవకాశం వుంటుంది. అయితే సాయంత్రం లేక రాత్రి ఫలానా గంటకు రాత 
ముగించాలన్న 'డెడ్‌లైన' ఈ వృత్తిలో సామాన్యం కనుక రాసిన (ప్రతిని అలాగే హడావుడిగా 


22 


పంపడమూ కద్దు. అంటే 'డెడ్‌లైన్‌' మంచి రచనకు తరచుగా అవరోధంగా పరిణమిసూ 
వుంటుంది. 


కందరు రచయితలు అవసరంవున్నా లేక పోయినా విశేషణాలు వాడుతుంటారు 
అలాటి వారిని హెచ్చరిస్తూ సు ప్రసిద్ద జర్నలిస్టు పోతన్‌ జోసఫ్‌ ఇలా రాశారు. ““(బాకెట్‌లో 
రాసింది వాక్యానికి ఎంత శత్రువో అనవసరమైన విశేషణం అన్నది నామవాచకానికి అంశ 
శత్రువు. '” అంటే విశేషణం (adjective) అన్నది విశేష్యానికి (106౧) శత్రువన్నమాట. 


రచించడం ఒక కలే 


రచించడం ఒకకళ. ఆకళను మెరుగుపరచుకోడానికి కొన్ని సూచనలున్నాయి. వాటిని 
మీరు సూచనలంటారో చిచ్కాలంటారో అది మీ ఇష్టం. ఈ కింది సూచలు 
దృష్టిల్‌ పెట్టుకోవటం అవసరం. ఇందులో (ప్రతిసూచనా ప్రతిసందర్భంలో ఉపయోగపడి 
తీరుతుందనుకోవడం పొరపాటు. ఈ సూచనలు వేదవాక్కులు కాకపోయినా ఏటికున్న 
విలువ వీటికుంటుంది. 


అ) సరళంగా రాయండి: సరళంగా రాసే ప్రక్రియకు ప్రత్యామ్నాయమేదీలేదు. 
ఎల్లప్పుడూ సరళంగా రాయడానికే (ప్రయత్నించండి. అనవసర అలంకారాల జోలికి 
పోకుండా సాధ్యమైనంత నిరాడంబరంగా, సరళంగా రాయడం అలవాటు చేసుకోండి. 
సరళంగా రాయడానికి పెద్ద తెలివితేటలేమీ అక్కర్లేదు. రాస్తున్నప్పుడు ఆసూచన 
గుర్తుపెట్టుకొంటే చాలు. మామూలు విద్యార్థులుసైతం సరళంగా రాయొచ్చు. స్పష్టంగా 
సరళంగా రాయడం (బ్రహ్మ విద్యేమీకాదు. ఇలా రాయటం వృత్తిరచయితలకే సాధ్యమని 
భావించడం పారపాటు. 


ఆ) తేలిక పదాలు వాడండి: చిన్న పదాలు, తేలిక పదాలు వాడడమే మంచిది. 
బండరాళ్లలాటి పెద్దపెద్ద పదాలను, సమాసాలను దూరంగా ఉంచండి. అవి పాఠకుని తమ 
వైపే ఆకర్షించి అర్హస్నష్టతను హరిస్తాయి. “మోడరన్‌ ఇంగ్లీష్‌ యూసేజ్‌ అన్న సుప్రసిద్ద 
గ్రంథంలో హె(నీ ఫోలర్‌ ఇలా అంటారు: “పొట్టి పదాలు వాడడానికి అనువుగా వుండడమేకాక 
అవి సూటిగా సందెశాన్ని చేరవేస్తాయి. పెద్ద పెద్ద పదాలు సందేశంలో ని శక్తిని తగ్గిస్తాయే కానీ 
పెంచవు. “పిల్టులు పోట్లాడుకొంటున్నాయి' అన్న వాక్యంలో ఉన్నంత స్పష్టత, సూటిదనం 
'మారాలాలు పరస్పరం ఘర్షించుకొంటున్నాయి' అన్న వాక్యంలో లేవు. “సర్వులకూ 
విదితమే? అనడంకంటే “అందరికీ తెలిసిందే. అంటేనే వినడానికీ, అర్థంచేసుకోడానికీ 
హాయిగా ఉంటుంది. చాలా మందికి చిన్న పదాల్లోని సొగసు తెలీదు. పాఠకుని 
హడలగొట్టాలన్న భావంతో పెద్ద పెద్ద పదాలు వేస్తుంటారు. పాఠకుని హడలగొట్టడం 
ఎందుకు? అతనికి మీరు చెప్పదల్చుకున్న విషయం సూటిగా చెప్పాలిగాని. పాఠకునితో 
అనుబంధం పెంచుకోవాలంటే అతనికి మీరు చెప్పింది తేటతెల్లంగా అర్దం అవ్వాలి. ఒక 


23 


మ వ. తెలుసుకోవటంలో, అర్దం చేసుకోవటంలో ఎంతో ఆనందం వుంటుంది. 


ఇలా అంటారు. “స్పష్టంగా రాయాలంటే సరళ పదాలనే ఎంపిక చేసుకోవాలి. 
వా పెద బండరాళ్ల కంటు చిన్న చిన్న గులకరాళ్ల అందంగా వుంటాయి. ఆ అందాన్ని 
ర్తించడంలోనే వుంది రచయిత (ప్రతిభ. 


ఇ) సరళ వాక్యమే మంచిది: సరళవాక్యమే శరణ్యం అన్నంత మాత్రాన 
సంశిష్టవాక్యాలను వాడనే రాదని అర్థం చేసుకోకూడదు. సరళవాక్యంలో ఉన్న సొగసు 
ఏమిటంటే - ఇందులో కర్త, కర్మ, (క్రియ వరుసగా ఉంటాయి. కనుక తేలిగ్గా అర్ధం 
చేసుకోవచ్చు. పొడుగాటి వాక్యాల కంటె చిన్న వాక్యాలే అన్ని విధాలా ఉత్తమం. చిన్న వాక్యాల్లో 
సాధారణంగా గందరగోళం, అయోమయం ఉండదు. వాక్యాలు పొడుగయ్యేకొద్దీ స్పష్టత 

"పిస్తుంది, పోనీ లోపించే (ప్రమాదం ఉంటుంది. 


అతడు, ఆమె, ఆయన, వారు లాటీ సర్వనామాలను (PrంnంunNక) అప్పుడప్పుడు 
వాడితే బాగుంటుంది. కొందరు తెలిసో తెలీకో ప్రతివాక్యంలోనూ (ప్రధాని దేవెగౌడ అని 
రాస్తుంటారు. మొదటి వాక్యంలో (ప్రధాని దేవెగౌడ అన్నాక తరువాతి వాక్యాల్లో ' ఆయని 
అనొచ్చు. “ఆయని పదం కొన్ని సార్టు వాడాక మళ్లీ ప్రధాని అనొచ్చు. ప్రచారమాధ్యమాల 
కోసం రాసే కొందరు రచయితలు 'విభక్తి (Prepంosition) వాడడంలో పొరపాటు 
చేస్తుంటారు. పై, మీద, గురించి,తో, వల్ల వరా విభక్తులను ఎప్పుడు వాడాలో 
తెలుసుకోవాలి. 

'నుడికారం' రచనకు సహజసిద్ద అలంకారం. భగీరథ ప్రయత్నం, తలప్రాణం 
తోకకొచ్చింది, తలలు బద్దలు కొట్టుకున్నారు, వారా నుడికారాలు సందేశాన్ని సూటిగా 
చేరవేస్తాయి. జాతికి వారసత్వంగా లభించిన సామెతలను వాడితే వాక్యం అందంగానూ 
ఉంటుంది, అర్థవంతంగానూ ఉంటుంది. రెండు మూడు వాక్యాలు చెప్పలేని భావాన్ని ఒక 
చిన్న సామెత స్పష్టంగా చెబుతుంది. 

ఈ) అనవసరంగా పదం వాడొద్దు: రచనలో అట్టే అనుభవం లేనివారు 
అవసరమైనదానికంటె ఎక్కువ పదాలు వాడుతుంటారు. ఒక్కోసారి అనుభవజ్ఞులు కూడా 
ఈ విషయంలో తప్పటడుగులు వేస్తుంటారు. ఏభావాన్ని లేక సమాచారాన్ని 
తెలియచేయడానికయినా పదాలను కనీస సంఖ్యలోనే వాడాలి. రాతలో చిన్న పదాలవాడుకను 


సిఫార్సు చేస్తూ తాపీ ధర్మారావు ఇలా రాశారు. 
చిన మాటలనె గొప్పు భావములు చెవ్పుగలిగితే రాతా, 
మిన్ను విరిగినటు ద్వనించి భావం నున చుట్రితే రోతా 


24 


ముఖ్యంగా (ప్రచార మాధ్యమాల కోసం రాసేవారు సాధ్యమైనన్ని తక్కువ పదాలు, మి 
పదాలు వాడడం అలవాటు చేసుకోవాలి. 


ఉ) సంక్షిప్పత: రచనలో సంక్షిప్తత ప్రాణం వంటిది. సంక్షిప్తత అన్నంతమాత్రాన సి 
సమాచారాన్నీ సందేశాన్నీ తక్కువ పదాల్లోనే చెప్పితీరాలని కాదు. అసలు పాయింటు 
ఏమిటంటే అవసరమైన దానికంటె ఎక్కువ పదాలు వాడడం హానికరం. అనవసరమైన ప్రి 
పదమూ పాఠకుడి అవగాహనకు అడ్డంకిగా నిల్ఫేదే. పెద్దపెద్ద పదాలు వాడినా అంతే, 
పెద్దపదాలు పాఠకుడి దృష్టిని తమ మీదికి మళ్లించుకొంటాయి. చేరాల్సిన విషయం 
పాఠకుడికి చేరదు. 


ఊ) పడికట్టుపదాలు పనికిరావు: రచయిత తప్పనిసరి అయితే తప్ప పడికట్టు పదాలను 
వాడకూడదు. శాస్త్రవేత్తలకు, కమ్యూనిస్టుపార్టీలకు, స్నోర్ట్‌) రచయితలకు, బిజినెస్‌ రగ 
రచయితలకు పడికట్టుపదాలు ఉంటాయి. అయితే జర్నలిస్టుకానీ (ప్రచార సాధనాః 
కోసంరాసే ఏ రచయిత కానీ సాధ్యమైనమేరకు మామూలు పాఠకుడికి అర్థమయ్యే 
విధంగానేరాయాలి. పాఠకులకిలేక (శ్రోతలకి అర్ధమయ్యేలా రాస్తేనే వారికి ఆ విషయాలపై 

_ ఆసక్తి పెరుగుతుంది. పాఠకులు మీదగ్గరకు రాలేకపోతే మీరే వాళ్లదగ్గరకు వెళ్లాలి. పాఠకులకు 

అర్దంగాని భాష రాసి ప్రయోజనం ఏమిటి? మీరు రాసిందంతా పాఠకులకు 
అర్హమయినప్పుడే "రచన సఫలమైనట్టు. 'ఎద్దుచచ్చినా వాత కుదిరింది' అన్నాడట 
వెనకటికొకడు. ఎద్దును బతికించడానికే వాత వేస్తారు. అది చచ్చాక వాత చక్కగా పడితే 
ప్రయోజనం ఏమిటి? కాబట్టి రాయటం కంటె పాఠకుడికి అర్థమయ్యేలా రాయటం 
ముఖ్యం. ఒకసారి అమెరికా అధ్యక్షుడు రూజీవెల్డ్‌కు ఆయన సెకైటరీ రాసి ఇచ్చిన 
ప్రసంగంలో ఈ వాక్యం ఉందట. 


“సర్వులకూ సంక్షేమం సిద్రించే నవసమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నిద్దాం'' ఈ 
వాక్యాన్ని రూజీవెల్డ్‌ ఈ విధంగా తిరగరాశారట. 


“అందరకీ మేలు జరిగే సమాజాన్ని నిర్మిద్దాం'' నిజానికి రూజ్‌వెల్ట్‌ వాడిన చిన్న పదాలే 
భావాన్ని సమర్హంగా తెలియచేస్తున్నాయి. అన్నట్టు తెలుగులో సరైన పదం ఉన్నప్పుడు 
ఇంగ్లీషు పదం వాడడం అవివేకం. సరైన పదం లేకపోతే సరే. ఈ సూత్రం సంస్కృతానికీ 
వర్తిస్తుంది. పొదరిల్లు అంటే అందరికీ అర్హమవుతుంది. “లతానికుంజం' అంటే ఎంత 
మందికి తెలుస్తుంది? 


ఎ) తెలిసిన పదాలే వాడండి: రచనలో తెలిసిన పదాలనే వాడాలి. పాఠకుడి 
పరిచయంలేని పదాలను పదేపదే వాడి అతడిని డిక్షనరీ వెతుక్కునేలా చేసే హక్కు 'మీకు 


రల ఆ షె స్స 


25 


లేదు. పదేపదే నిఘంటువు కోసం పరుగులుతీస్తే పాఠకుడి ఆసక్తి ఆవిరైపోయే ప్రమాదం 
ఉంది. అత్యవసరమైతే తప్ప, అనివార్యమైతే తప్పు పరిచయంలేనిపదాలను 
ప్రయోగించకూడదు. జర్నలిస్టుల పదజాలం (Vocabulary) - సాధారణంగా పరిమిత 
మెందిగానే ఉంటుంది. పాఠకుడి పదజాల పరిధినిపెంచే పని మీది కాదు. ఆ పనికి 
ఇతరులున్నారు. పాఠకుల భాషాజ్ఞానం, పదజాలం పెంచడానికి ఉపయోగపడే పుస్తకాలు 
వేరే ఉంటాయి. అవసరమనుకున్న పాఠకులు అవి చదువుకుంటారు. 


ఏ) ఒకే రకం వాక్యాలు వద్దు: ఎప్పుడూ ఒకే రకం వాక్యాలను వాడితే విసుగొస్తుంది. 
వాక్యాలనిడివికూడా ఒకే రకంగా వుండకూడదు. ఏమైనా ఏవాక్యంలోనూ ఇరవై పదాలకు 
మీంచడం మంచిదికాదు. కాసేపు ఏడెనిమిది పదాల వాక్యాలు, ఇంకాసేపు పదిపన్నెండు 
పదాలవాక్యాలు, మరికాసేపు ఇంకొంచెం ఎక్కువ పదాలు అలా మారుసూపోవాలి. అలా 
అయితే పాఠకులకు విసుగుపుట్టకుండా హాయిగా ఉంటుంది. ఈ విధంగా రకరకాల 
వాక్యాలను రాయటం రచయితకూ బాగుంటుంది, పాఠకుడికీ బాగుంటుంది. 
ప్రచారసాధనాలకోసం రాసే వారు సాధారణంగా చిన్న వాక్యాలు రాయడమే (శ్రేయస్కరం. 
ఉదాహరణకు రేడియోలో ప్రసంగిస్తున్నప్పుడు చిన్నవాక్యాలేమేలు. ఎందుకంటే వాక్యం 
చేంతాడంత పాడుగుంటె మీరు. వాక్యం ప్రారంభంలో ఏం చెప్పారో శ్రోతకు గుర్తుండక 
పోవచ్చు. మీ ప్రసంగం వింటూంటే చదువురాని వాళ్లకి కూడా హాయిగా అర్రమైపోవాలి. 
అర్థం చేసుకోడానికి (శ్రోత లేక పాఠకుడు కసరత్తు చేయాల్సిన అవసరం ఉండకూడదు. 
అంతా అయిపోయాక “ఇంకాసేపు వింటే హాయిగా ఉండేదే” అనిపించాలి పాఠకుడికి. 
అక్షరాల్లో, పదాల్గో, వాక్యాల్లో, 'లయ' ఉంటుంది. రచనలో ఒక విధమైన “తూగు'ను 
'అయిను ప్రవేశపెడితే ఎంత సేపయినా విసుగులేకుండా చదివించొచ్చు. మల్లాది 
రామకృష్ణశాస్త్రి, గుడిపాటి వెంకటచలం, కొడవటిగంటి కుటుంబరావు, బుచ్చిబాబుల 
వచనం హాయిగా చదువుకోవచ్చు. జర్నలిస్టులు ఇతర (ప్రచార సాధనాల రచయితలు సైతం 
చక్కటి వచనం రాయడానికి ప్రయత్నించాలి. చక్కగా రాసినప్పుడే రాతలోని విషయం 
పాఠకుడికెక్కుతుంది. 


ఐ) ఇది మీకు తెలుసా? ఏభాషలో అయినా నామవాచకాలు, క్రియలు చాలా 
శక్తిమంతంగా ఉంటాయి. వాటికున్న శక్త మిగతా వాటికి ఉండదు. వాక్యాన్ని 
నామవాచకాలతోనూ (క్రియలతోనూ నింపాలి. విశేషణాలూ, సహాయక (క్రియలూ 
వాడకూడదనికాదు. వాటిని సాధారణంగా నామవాచకాలకు, క్రియలకు బలం చేకూర్చేవిగానే 
వాడాలి. ముఖ్యంగా 'ప్రచారసాధనాల కోసం రాసేవారు విశేషణాలు, సహాయక (క్రియల జోలికి 
పోకూడదు. విశేషణాలగురించి పోతన్‌ జోసఫ్‌ ఏమన్నాడో వెనక్కి వెళ్లి మళ్లీ చదవండి. 


క్రయలను వాడే సందర్భంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ సకర్మక 


26 


క్రియల (ఇ01/6 ౪6/0$)ను వాడడానికే ప్రయత్నించాలి. 'చంపాడు' అన్నయ జక (త్రయ. 
'చంపబడ్డాడు' అన్నది కర్మణ్యర్థక క్రియ. “చంపాడు” అనడంలో ఉన్న ఆక, ఒలం, 


| 


“చంపబడ్డాడు లో లేవు. 


మంచి రచయిత సరైన క్రియా రూపాలను ఎంపిక చేసుకుంటాడు. మ్రా_చతచనలో 
(ప్రారంభంనుంచి సమాప్తందాకా ఏకరూపత (౮౧10౧ ఉండాలి. మీరు రాషివ్వ ఆతి అతయరం, 
పదం, వాక్యం, పేరాగ్రాఫు అన్నీ ఒక ముఖ్య విషయాన్ని లేదా సమాచారాన్ని తౌడు సంటేశ్న్న్ని 
పాఠకుడికి తలియచేయడానికే అన్న స్పృహ ఉండాలి. పాఠకుడికి అనవసరలగ్గా సా ల్రైుకబుర్గు 

న TE 

చెప్పకూడదు. మాటలను మంటలుగా, కత్తులుగా, పూలమాలలుగ్తా=, మయార్తుడం 
తెలుసుకోవాలి. శ్రీశ్రీ మహా(ప్రస్థానానికి రాసిన యోగ్యతా పత్రంలో గుడెవా౬ిి వెంకట 
చలం ఇలా అంటారు. 


““మూటల్టి కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చడం అతవిక్ర కతనవ్తును. 
పద్యాలు చదువుతోంట్తే ఇవి మాటలువావు, అక్షరాలు కావు - ఉద్రేకాలు బాభల్సు, 
యుద్దాలు - అతని వ్రదయంలోంచి మన హృదయంలోకి Directm సరహానూ ఈలా వోలు, 
నెత్తురు కాలనలనిపిన్తుంది. ?” 


“నాదనమున వనులు నమకూరు” 


అవును సూత్రాల సంఖ్య కాస్త పరి గినట్టుంది. అయినా పర్వాలేదు. ఇరాడూలో కొన్ని 

సూత్రాలను గుర్తుంచుకున్నాచాలు. “చదువు మనిషిని సమగ్ర వ్యక్తిగా మయమూారెస్తై రాళ 

మనిషిలో నిర్దిష్ట్రతత్వం పెంచుతుంది'' అంటాడు ఇంగ్రీషు వ్యాస సా(యూా జ్యూ చ(కవ్తి 

ఫ్రాన్సిస్‌ బేకన్‌. అంటే రాత మనిషి దృక్పథంలో కచ్చితత్వాన్ని పెంపొందిస్తూ ఆయను దె ఆయన 

భావం. మనం అనుకున్న భావాలను రాయలేకపోతే అయ్యో అని కుంగివోతారా. అనుకున్న 

భావాలను చక్కగా రాయగలిగితే ఆనందంతోపొంగిపోతాం. రాత  ౬ఒకఠోేజూలోనో 

రెండ్రోజుల్లోనో అభివృద్ది చెందేదికాదు.రాయటం అనేదాన్ని మెరుగుణుతచుకేోవమా లంటే 

నిరంతర సాధన అవసరం. “సాధనమున పనులు సమకూరుధరలోని అన్న నూాక్తిరాతకు 
చక్కగా వర్తిస్తుంది. మొదటి ప్రయత్నంలో సరిగా రాయలేకపోయినరాతో యూ (త్రాన 
నిరాశపడక్కర్రేదు. మళ్ళీ మళ్లీరాస్తే అదే చక్కటి రచనగా తయారవుతురాదె. వాధనంవ 
సృజనాత్మక రచయితలుగా తయారు కావడం సాధ్యంకాకపోయినా చక్కు” దాచబుంలచయడం 
మాత్రం సాధ్యమే. 


శరీరం పెరుగుదలకు ఆహారం ఎంత ముఖ్యమో రచన మెరుగుదలకు చయువ్చు అంతే 


27 


సుఖం. నిరంతరం (శ్రద్దగా, విమర్శనాత్మకంగా చదివితే తప్పు రచన రాణించదు. డాన్‌ 
గాట్‌ అనే విశ్ళోవిఖ్యాత నవల (స్పానిష్‌ రాసిన సెర్వాంటెసి “కలం అంటే మెదడుకు 


ఎవరి కొనం రాస్తున్గాం? 

మంచి రచన అంటే మంచిరచనే. అందులో తేడాలంటూలేవు. చక్కటి వార్తా కథనం, 
మిత్రునికి రాసిన ఉత్తరం, వ్యాపార సరుకు కోసం రాసే నాలుగుముక్కలు. ఏవైనా కావచ్చు. 
చక్కగా రాసిందేదయినా మంచిరచనే. జవహర్‌లాల్‌ నెహ్రూ తన కూతురు ఇందిరాగాంధీకి 
రాసిన లేఖలు ఎంత చక్కగా ఉన్నాయో మనకు తెలిసిందే. ప్రయోజనాన్నిబట్టి రచనా 
స్వరూపం మారుతుందికానీ స్వభావంలో మాత్రం మార్పు రాకూడదు. అంటే వార్తా 
కధనం, వ్యాసం, లేఖ, ఏదిరాసినా అందంగా వుండాల్సిందే. ఆ విషయంలో 
రాజీపడకూడదు. 


ప్రచార మాధ్యమాల (దినపత్రికలు, వారపత్రికలు, రేడియో, టెలివిజన్‌, వ్యాపార 
ప్రకటనలు వగయిరా) కోసం రాసే రచనకూ ఇతర రచనలకూ తేడా వుంటుంది. (ప్రచార 
మాధ్యమాలకోసం రాసే సందర్భంగా ఈ కింది నాలుగు అంశాలను దృష్టిలో వుంచుకోవాలి. 


అ) విషయం: విషయాన్నిబట్టి రచనా స్వరూపం మారుతుంది. విషయం 
వార్తాకథనం కావచ్చు, ఫీచర్‌ కావచ్చు, (ప్రత్యేక వ్యాసంకావచ్చు, సంపాదకీయం కావచ్చు, 
దినపత్రికలో ప్రచురణకోసం రాసినలేఖ కావచ్చు, వ్యాపార ప్రకటనలు కావచ్చు, రేడియోలో 
ప్రసారం చేసే ప్రసంగ వ్యాసం కావచ్చు. (గ్రంథ సమీక్ష కావచ్చు. 

ఆ) ప్రయోజనం: ప్రచారసాధనాలకోసం రాసేప్పుడు రెండుముఖ్య 
ప్రయోజనాలుంటాయి. ఒకటి - సమాచారం అందజేయడం, రెండు- సమాచారం ద్వారా 
పాఠకుడి లేక (శ్రోత చైతన్య పరిధిని పెంచడం. ఒక్క మాటలో చెప్పాలంటే వారిజ్ఞానాన్ని 
పెంచడం. (ఫ్రాన్సిస్‌ బేకన్‌ Knowledge is power అన్నాడు. జ్ఞానం శక్తి వంటిది, జ్ఞానం 
అధికారం వంటిది. 

ఇ) పాఠకలోకం: పాఠకుల ప్రపంచం విస్తృతమైనది అన్న విషయాన్ని రచేయిత 
దృష్టిలో వుంచుకోవాలి. వారికీ మీకు మధ్య నిరంతర ఆదాన (ప్రదానం జరిగే అవకాశం 
ఉంటుంది. మీరు రాసిన దానితో ఏకీభవించే వారున్నట్టే, విభేదించే వారూ ఉంటారు. కనుక 
ఎది రాసినా ఆలోచించిరాయాలి: రాసిందేదో చక్కగా రాయాలి. మీరు పొరపాట్లు రాస్తే 
వేలెత్తిచూపేపాఠకులు కూడా ఉంటారు. మీరు చక్కగా రాస్తే, మీ రచనలో మరికొన్ని 
అంశాలు జోడించి ఉంటే బాగుండేది అని సూచించే పాఠకులు కూడా ఉంటారు. చిన్న 


28 

ఉదాహరణ: ఇంగ్రీషు దినపత్రిక “దిహిందూ'లో లేఖలు చూడండి ఎంత అందంగా 
ఉంటాయో! ఆలేఖల్లో విషయమెంత బాగుంటుందో, చెప్పేతీరూ అంతే అందంగా 
వుంటుంది. ఒక లేఖ చదివితే అన్ని లేఖలూ ఆసక్తిగా చదవబుద్రేస్తుంది. 

ఈ) ప్రతికూల పరిస్టితులు : ముఖ్యంగా పత్రికల్లో పనిచేసేవారు రోజూ (ప్రతికూల 
పరిస్థితుల్లో రచనను కొనసాగించాల్సి వుంటుంది. ఇతరులు మాట్లాడుకుంటుంటారు, 
టెలిఫోన్లు మోగుతుంచాయి, మరో వైపు డెడ్‌లైన్‌ ముంచుకొసూంటుంది. అయితే ఇంట్లో 
కూచొని రాసే (ఫీలాన్స్‌ జర్నలిస్టులకు ఈ (ప్రతికూల పరిస్టితులుండని మాట నిజం. 
(ప్రతికూల పరిస్థితుల్లో రాసేవారు కూడా వాటిని లక్ష్యపెట్టకుండా చక్కగా రాయడానికి 
(ప్రయత్నించాలి. రాయిబాబూ అంటే పెద్దన కవిలాగా డిమాండ్లు పెట్టకూడదు. అల్టస్సా 
పెద్దనను కావ్యం రాయమని (శ్రీ) కృష్ణదేవరాయలు పురమాయిస్తే ఆయన ఇలా 
సమాధానమిచ్చాడట: 

““నిరువహతి స్టలంబు రమణీ వ్రీయదూతిక తెచ్సియిచ్చు క 
వర విడెమూత్మ కింవయిన భోజన ముయ్యెోల మంచ మొమ్దుత 
వురయు రసజ్జు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్‌ 
దొరికినగాక యూరక క్రుతుల్‌ రచియింపు మనంగ శక్యమే?” 


ఈ డిమాండ్డు కవులకు, సృజనాత్మక రచయితలకు చెల్టుగానీ (ప్రచార సాధనాల కోసం 
రాసే రచయితలు ఇలాటి గొంతెమ్మ కోరికలు కోరడం భావ్యంకాదు. 


రచనా సౌధం - కృషితోనే సాధ్యం 


చక్కగా రాయడం తేలికైన పనికాదు అన్నంత మాత్రాన అది అసాధ్యమైన 
కర్తవ్యమేమీకాదు. కృషిచేస్తే చక్కగా రాయడం అందరికీ సాధ్యమే. 


(శ్రద్దగా చదువుతూ రోజూ రాస్తూంటే రచన తప్పకుండా మెరుగుపడుతుంది. రచన 

దైవదత్త (ప్రతిభయేమి కాదు. సాధన ద్వారా అందరూ మంచి రచయితలు కావచ్చు. కేవలం 

| కృషివల్లనే సృజనాత్మక రచయితలుగా తయారుకావటం అసాధ్యమే అయినా సాధనవళి 
రచనాస్ట్రాయిని మెరుగుపరచుకోవడం అందరికీ సాధ్యమే. 


రచన అన్నది నిరంతర (క్రమం. దానికి కొన్ని సూచనలు, చిట్కాలు ఉన్నమాట నిజమే 
అయినా కేవలం నిత్యసాధనవల్త రచనను పరిపుష్టం చేసుకోవడం సాధ్యమే. రాయడం మీ 
జీవితంలో అంతర్భాగమైనప్పుడు రచన రాణించక తప్పదు. 


రచనకు [క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ లేని రచయిత రాణించడు. చక్కగా 
రాయడం ఒక విధంగా కష్టమే. ఎంత కష్టం అంటే చాలా మంది కలంపట్టుకోవాలంటేనే 


29 


భయపడతారు. రెండుముక్కల ఉత్తరం రాయాలన్నా బద్దకించడానికి (ప్రధాన కారణం 
చక్కగా రాయలేము అన్న భయమే. చక్కగా రాయడంలో శారీరక శ్రమ, మానసిక శ్రమ 
ఉన్నాయి. సర్గేం(ద్రియాలనూ కేం ద్రికరిస్తే తప్పు అందంగా రాయడం సాధ్యంకాదు. 

చక్కగా రాయటం రోజుల్లో అలవడదు. ఇటుకపై ఇటుక పేరితే తప్పు భవనం 
తయారుకాదు. ప్రతిరోజూ సాధనచేస్తే తప్పు చక్కగా రాయడం అబ్బదు. పదాలను, 
వాక్యాలను ఇటుకల్లాగా పేర్చుకొంటూ పోతేతప్ప రచనా సౌధ నిర్మాణం పూర్తికాదు. రచనా 
సౌధం నిర్మించాలంటే ఎంతో శ్రమ పడక తప్పదు. అయితే ఆ శ్రమలో ఒక విధమైన 
ఆనందం ఉంటుంది. చక్కగా తయారైన రచన చదివితే రచయితకు చెప్పరాని ఆహ్లాదం 
దక్కుతుంది. ఆ ఆహ్లాదం కోసం ఎంత [శ్రమనయినా ఓర్చుకోవచ్చు. రాయటంలోని 
ఆనందాన్ని అనుభవించడం మొదలెడితే ఇక ఆ ఆనందానికి బానిసలమైపోతాం. 





TES కిరి 


30 








న దాతా దాతా వాలనాానరండతా సా 


3661164640) 1౪1౦ L 3) onjosey] YM uonoejsneg 435 uosseg 5ulurenyy 
(NOILVHOdHOI LYOdSNVUL 6౪06 3.౯5 1536౪664 VYHHONV) ' 


O.Lu అయ 5891049 04 ‘Sy 10 ౪౦|199996400 (1౭1౦ అ 


త 9944964909 ౭9౧16౭౨6 ౧౭9౭౮౦ AiAnonpold 


అ 5410119196 1141900౮64 snojuouueH ‘Ayunod ay} uf ౪౦|౧౦౮09 sysifeuno! 0} penss! sessed 00z'1 అ 

అ Buuren jeys 10} 9859100 els 196002 4 yodsuoy ౧౦౦ 810% ‘peddesipuey 0} sessed 000'99'1! * 

త 9910}i0M 000'9౯1 Buons ₹ 100510] 3u} 80,941 91490019 0} sessed |1౪60199990609 000'06'9 @® 
1806040 

PUN oR ALITIdISNOdSAyU 1V1I90S 


LNIWAOVNVW వ09YNOSIy NVWNH 
01947 juswsabeuey 1990 pue 


త 199/4 196 ౧919౧౦9౨ ‘swy 81019 041 18AO0 “019 589౧6 10911600 ‘sesnq [00649 త 
ర్‌ గ? ) 
® du] |1940[1100౪ 649౩ / ౧4౪1౧696 19౧౪-1౧౮౪ 0409904 మం. న Hie OH ‘ssoi్శieg 4౭౮1౧10 ౩ 166641౪919 అ 
au} uo గ|199) (౧౪) 19౫9 4961౧0౧ uinj}oy | ‘ssoidx3 0/190/1 ౩ 4906011 OW ‘IUIMYSY అ 
త 9041904909 [19/౧౬ 3914 149)964| ౪16౪ల షన |||. ‘sseidx3 9 hnxn7 “4091111 ‘webueui్న అ 
| salydo1| ౧0681013 |9n4 NLUSV/vUId - 3 L !H UIA 


ATONAIU4 YIONASSVd అ 956౪6౯1436 శ SGUVMYV 5391635 30vW-HOTivl 
వ త్త 1౭8/4 Miore 9911696419 

1866489996 uo 1౪౮౭69 91019 gz ‘sy అ 

"5491196419 sng 0091! ౫ SUONeIS 9౧06 009 అ 

1986] 9,0140/44 : UONEe}S Sng ueqijw! అ 

SAaILINAWVY Y3O9NASSVd 


'%96 10 91౭08 Mijenjound అ 

“564౫ 000'01 496 
96400౫౭940 090 fluo 10 ojey Miiqelley ₹ ® 
“64౫ Yel | / 916901999౪ 91"0 - గ౭)౭9 3 
3ఠళంయ/[090 610436 41117౧5 


"51౬1 0] Auownsa} 4026] 91413419౧9140౭ pue 91౧0౦౧౪౩౧౧ INO 


NOILIVASILVS YAaADONAaASSVd 


౧౭/౧౩|౬౨౦ onl}oolqo 8౮౦ Ajuo ౧౮౦ 1894౦64౦౮౬] Buoys 000“9౮ 1 
“౧౪౭౧౦౨ 99160401! 91019 000'9 “5919615 / 96011015 5౧00] 0007 ‘SIs J0 9900990 9 “9/౧౦ 






అత 0401949 uoneojunwwo9 5998184144 

అ 9001410901 5641496/44 sng onewoiny gL న wm 
ఆ 5904106090 uoneniasey ౧౭514910౧64100 07 ప i 
అ ౧05119]106064100 9106906-09। gee 


NOILVSINHIQOW 


అత .ieoA iad ౧94894౦౨ ‘sw 91019 041 +9/0 
ఆ 91 19d swy g jo Aoualoy}3 jong 

త Aep 90౧0-9401 009+601౭5111౧ 6190169/ 
అత %16 (011951111౧ 1991 
వంగ 7/06 03636 








31 


ఏ లక్షణాలు ఉండాలి 





మామూలు రచనకూ, (ప్రచార మాధ్యమాల కోసం చేసే రచనలకూ తేడా ఉంది. 
'పచార మాధ్యమాల కోసం రాసే సందర్భంగా రచయితలు మూడుముఖ్య లక్షణాలను 
తప్పనిసరిగా దృష్టిలో వుంచుకోవాలి. అవి 1. నిర్దిష్టత 2. స్పష్టత 3. సంక్షిప్తత. ఇందులో 
ఎక్కువ ముఖ్యమైనది నిర్దిష్టత. 


నిర్తిష్టత 

ప్రచార మాధ్యమాల రచయితల (ప్రధాన లక్షణం నిర్దిష్టత. నిర్దిష్టత అంటే వాస్తవాలను 
మాత్రమే రచించడం. ఘటనకు సంబంధించిన వాస్తవాలనే రచయిత చిత్రించాలి. 
అవాస్తవాలను, ఊహపోహలను ఎలాటి పరిస్థితుల్లోనూ రాయకూడదు. రచయిత 
ౌస్తవాలను గ్రహించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించక తప్పదు. ఒక్కోసారి ఎంతో 
మందిని ఆశ్రయిస్తే తప్ప ఎన్నో వర్గాలను సంప్రదిస్తే తప్పు వాస్తవాలు బయటపడవు. 
వదంతులే వాస్తవాలుగా కనిపించే ప్రమాదం కూడా ఉంటుంది. రచయిత చాలా ఓపిగ్గా 
శ్రద్దగా పరిశోధిస్తేనే సత్యం అవగతమవుతుంది. ఆ సత్యాలను వివరించడానికి అవసరమైన, 
అనుగుణమైన భాషనూ, శైలినీ మాత్రమే వాడాలి. ఒకసారి రాశాక చదువుకొని కాపీ అన్ని 
ఎధాలా నిర్దిష్టంగా వుందోలేదో చూసుకోవాలి. అంటే కథనంలో వాస్తవాలున్నాయా? 
కథనానికి అనువైన భాష శైలి వున్నాయా? ఎక్కడయినా భాషా దోషాలున్నాయా? 


౬ 


32 


అనవసరమైన వర్షన ఎక్కడయినా చొరబడిందా? వరా (ప్రశ్నలు వేసుకొని పరిశీలించి 
అవసరమైతే తిరగ రాయాలి. నిర్దిష్టత (1200648200 కు ప్రథమ (ప్రాధాన్యమివ్వడానికి చాలా 
కారణాలున్నాయి. మన సమాజం సత్య సంధతకు, చెత్త శుద్దికి అనాదినుంచి ఎక్కువ విలువ 
ఇస్తున్నది. హరిశ్చంద్రుడంటే మనకు ఇప్పటికీ ఎంతో గౌరవం ఉండడానికి కారణం ఆయన 
సత్యంకోసం ఆలుబిడ్డలను సైతం త్యాగం చేయడమే. ఎన్ని వత్తిళ్లు వచ్చినా ఆయన ఒక 
చిన్న అబద్దం చెప్పుడానికి సైతం నిరాకరించి నిర్భయంగా కడగండ్లు, కష్టాలు అనుభవించాడు. 
అంతేకాదు మన (ప్రచార సాధనాల మీద ప్రజలకు ఇప్పటికీ గొప్ప విశ్వాసం ఉంది. పత్రికలో 
వస్తున్న వార్తల్లో, (ప్రత్యేక కథనాల్లో, వ్యాసాల్లో వాస్తవమే ఉంటుందని పాఠకులు, శ్రోతలు 
నమ్ముతున్నారు. కనుక (ప్రచారసాధనాలు తమ మీదున్న ప్రజా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 
టెలివిజనలో తాము చూసిందంతా, పత్రికల్లో తాము చదివిందంతా సత్యమే అని 
నమ్ముతున్నారు. ఆ విశ్వసనీయతను కాపాడుకోవడం (ప్రచార సాధనాల విధి. (ప్రచార 
సాధనాలు విశ్వసనీయతను పరిరక్షించుకోవాలంటే (ప్రచార సాధనాల రచయితలు వాస్తవాలు 
మాత్రమే రాయాలి. రచనల్లో అవాకులు చెవాకులు, అనవసరవ్యాఖ్యలు, ఊహలు, 
నీలాపనిందలు చోటుచేసుకోకూడదు. 


నిర్దిష్టత పాటించాలనడానికి మరో కారణం కూడా ఉంది. (ప్రజలు తాము చదివే 
పత్రికల్లో అవాస్తవాలు, అతిశయోక్తులు ఉంటాయని భావించిన మరుక్షణమే ఆ పత్రిక 
చదవడం మానేస్తారు. టీవీలో రేడియోలో అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని భావిస్తే ఇక 
ఆ (ప్రసార సాధనాల వార్తలు వినడం, చూడడం మానేస్తారు. ఎ (ప్రచార సాధనానికీ 
విశ్వసనీయత కోల్పోయే దుస్టితి దాపురించకూడదు. ఆ దుస్థితి వస్తే దానికిక నూకలు 
చెల్లినట్లై. 


ప్రచార మాధ్యమాల కోసం రాసే రచయితలను శంకించాల్సిన అవసరం లేదు. వృత్తి 
ధర్మమెరిగిన ఏ రచయితా అవాస్తవాలు, అబద్దాలు రాయాలనుకోడు. ప్రతి రచయితకూ 
అతడి అంతరాత్మే గీటురాయి. తన రచనలు విశ్వసనీయత కోల్పొతాయన్న 
భయంతోనయినా వారు సత్యసంధతకు కట్టుబడక తప్పుదు. వారు సాధారణంగా కచ్చితంగా, 
నిర్దిష్టంగా రాయాలనే భావిస్తారు. అలా రాయడం తమ నైతిక బాధ్యత అని భావిస్తారు. 
భావించితీరాలి. (ప్రతి రచయితా అలా భావించినప్పుడే (ప్రచారసాధనాలపై (ప్రజలకు 
గౌరవభావం ఉంటుంది. ఏమాట కామాటే చెప్పుకోవాలి. ఈ విషయంలో మన 
ప(త్రికలకూ అమెరికా ప(త్రికలకూ కాస్త తేడావున్న మాట నిజం. అమెరికా ప(త్రికలకున్నంళ 
విశ్వసనీయత మన దేశంలోని పత్రికలకు లేదంటే విభేదించేవారు తక్కువ మందే ఉంటారు. 
ప్రధాన మంత్రులను గద్దెదించడానికో ముఖ్యమంత్రులను గద్రెకెక్కించడానిక అక్కడ 
పత్రికలు బాకాగా పనిచేయవు. సాధారణంగా అక్కడి పత్రికలు అలాటి పనికి ఒడగట్టవు. 


33 


పాక్షిక దృష్టి వెల్లడిస్తూనే నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నట్లు నటించాల్సిన దుఫ్రితికి అక్కడి 
పత్రికలు సాధారణంగా దిగజారవు. 


ప్రచార సాధనాల రచయిత ఎలా నిర్దిష్టంగా, నిషాకీకంగా వుండగలడు? తనురాసిన 
సమాచారం కచ్చితమైనదిగా, సత్యమైనదిగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? 
నిషాకికంగా, నిర్దిష్టంగా రాయాలంటే రచయితలు ఏమి చేయాలి? 


బండ 

ప్రచార సాధనాల రచయితలు ఎలాటి పూర్వ నిశ్చిత భావాలను ఉంచుకోకుండా 
వాస్తవాలను, సత్యాలను (గహాంచడానికి సదా సంసిద్దంగా ఉండాలి. నూతన భావాలను, వివిధ 
వర్గాల అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్దంగా వుండడం అతడి వృత్తిధర్మం. తమతో 
- ఏకీభవించే వారితోనే కాక విభేదించే వారితో సైతం మాట్లాడ్డానికి ఆసక్తి చూపాలి. ఇతరులు 
చెప్పేది (శ్రద్దగా ఆలకించడం తప్పనిసరి. వారు చెప్పేదంతా నమ్మినా నమ్మకపోయినా ముందు 
వినాలి. విన్నాక అందులో సత్యమెంతో విశ్లేషించాలి. సుమతీ శతక కారుడు ఇలా అన్నాడు. 


వినదగు నెన్వరుచెప్పేన 

నినినంతనె వేగపడక వివరింప తగున్‌ 

కనికల్ల నిజము తెలిసిన 

మనుజుడె పో నీతివరుడు మపొలో నుమతీ! 


(ప్రచార సాధనాల రచయితలు సైతం ఈ నీతిని పాటించాలి. మీరు అన్ని వర్గాలు, 
సంస్థలు, వ్యక్తులు చెప్పేది వినాల్సిందే. విన్నదంతా సత్యమనుకోనక్కర్రేదు. ఆమాటకొస్తే 
సత్యమైన ప్రతిదీ రాయాలన్న నిబంధనకూడా లేదు. అంటే కొన్ని వాస్తవాలను కథనంలో 
జోడించాల్సిన అవసరం ఉండదు. అయితే పారు ఎక్కువ విషయాలు, వాస్తవాలు 
సేకరించడంవల్ల వాస్తవమేదో (గ్రహించే అవకాశం తేలిగ్గా లభిస్తుంది. ఎక్కువ వివరాలు సరైన 
నిర్దారణకు రావడానికి తోడ్చడతాయి. 


రచయితలు కచ్చితంగా, నిష్పాక్షికంగా, వాస్తవ . పరిధికి లోబడిరాయాలంటే 
ఏంచేయాలి? 


బాగా చదవండి 


ప్రచార మాధ్యమాల కోసం రాసేవారు దొరికిన పుస్తకమల్దా శ్రద్దగా చదవాలి. 
వీడియోలువచ్చి చదువును నిరర్హకంగా మార్చాయను కోవటం పొరపాటు. విజ్ఞానం 
సంపాదించడానికి ఇప్పటికీ పుస్తకాలే ఉత్తమ మాధ్యమం. చదవటమంటే ఉబుసుపోకకు 
చదవటంకాదు. జ్ఞానార్హనాదృష్టితో చదవాలి. జ్ఞానదాహంతో చదవాలి. అప్పుడే చదువువల్ల 
ప్రయోజనం సిద్దిస్తుంది. ““చదువది యెంత కల్గిన రసజ్ఞత చాలకయున్న ఆ చదువు 
నిరర్హకంబు'' అంటాడు భాస్కర శతకకారుడు. సారాన్ని గ్రహించి చదివితేనే సత్సలం. 


34 


ముక డదు: "ల పదేదో - చక్షంగా రాయాలి; మరవ భాషలో తయారీ కక్మ 
అక్షరదోషాలు ఉండకుండా చూడాలి. అక్షర దోషాలు కనిపిస్తే పాఠకుడి దృష్టిల్‌' 
పలచనైపోతారు. చెప్పే విషయానికి ఇచ్చే ప్రాముఖ్యమే చెప్పే పద్దతికీ ఇవ్వాలి. విషయం 
బాగుందికదా ఎలా క అని అలసత్వం చూసకూడదు. తాపీ మేస్త్రీ ప్రతి వ 
జా షొ గా పరిశీలించి ఒకదానిపై మరొకటి పెర్ఫుకొ ౦టూ సోతూ భవనం నిర్మిస్తా 
ఇక్కడ వారాకథనం భవనమైతే వాస్తవాలు ఇటుకలు. కనుక రచయిత త. ఆన 
పరికించి వార్తాకథన సౌధాన్ని నిర్మించాలి. 


మనం ఈ అంశాన్ని ఒక ఆధునిక కవి ఉల్లేఖనంతో ముగిద్దాం 


““చెప్పేదేదో కచ్చితంగా చెవ్హు 

నత్వాల ముడచక్తగా వివ్లం 

అవాన్తవాల జోలికి వోవద్దు 

సత్యమే నర్వులకూ ముద్దు? 
స్పష్టత 

ఏరచనలో అయినా స్పష్టత (ప్రధానం. అది లోపిస్తే రచనలో చెప్పుదల్బుకున్నది 
పాఠకుడికెక్కదు. ఈనాడు కథల్లో, నవలల్లో, కవితల్లో అన్నిట్లోనూ అస్పష్టత 
ప్రవేశించింది. ముఖ్యంగా తెలుగు కవిత్వంలోకి అస్పష్టత, అయోమయం పెద్ద యెత్తున 


ప్రవేశించింది. తెలుగు కవిత్వంలోని అయోమయాన్ని దేవరకొండ బాలగంగాధర తిలక్‌. 
అనే ఆధునిక కవి ఇలా ఖండించాడు. 


““మోడరన్‌గా వుందానుని, ఏదో అందామని 
తనకో తెలియని అన్నన్షపు అనుభూతిని 

అర్ధంలేని ఇమేజరీతో కఠగా వులగవు వర్ధనలతో 
డిలాన్‌ థామస్‌కు చేతగాని అనుకరణలతో 

ఒక్‌ దేశం, నిర్టళంలేని వాక్కాల వికారంతో 

ఎందుకు బాధిన్తావు నన్గు? బాధపడతావు నున్న? 


తెలుగుకవులు చేసుకున్న పుణ్యమా అని తిలక్‌లాటి విమర్శనాత్మక కవులు లభించారు. 
కానీ (ప్రచార సాధనాల రంగంలోని అస్నష్టతనూ అయోమయాన్నీ విమర్శించి ఒక మార్గం 


35 


విమర్శకులు లేరు. దురదృష్టవశాత్తు ప్రచార మాధ్యమాల కోసం చేస్తున్న రచనలు 
కా విస్త్రుత పరిధిని సంతరించుకోలేదు. కనుక ఈ రంగంలో విమర్శ అభివృద్ది చెందనే 


మో 
శ త్న 
aw 


రచయితలు స్పష్టతకు విశేష ప్రాధాన్యం ఇవ్వాలి. మీ రచనలో వాస్తవాలు అస్నష్టంగా 


పాఠకుడికి అసలు సందేశం ఎలా చేరుతుంది? వాస్తవాలెంత ముఖ్యమో స్పష్టంగా 
టం అంతే ముఖ్యం. హోటల్‌లో పదార్థాలు రుబగా వుంటేనే తింటారు. 
ంచదార, నెయ్యి, శనగపప్పువేశాం కదా రుచి ష్టం చేస్తుంది అంటే సరిపోదు. 
పదార్డాల్లో ఏమి ఉపయో గించావన్నది ఎంత '్రధానమో, అవి రుచిగా వున్నాయా లేదా 
అన్నదికూడా అంతే ప్రధానం. వాస్తవాల చిత్రణే కాదు మీ చిత్రణ పాఠకుడికి స్పష్టంగా అర్ధం 
అవ్వాలి. మీరు రాసింది విన్నాక, లేక చదివాక పాఠకుడు తన్నుతాను ప్రశ్నించుకొంటే మీరు 


ళ్‌ ty € 
న 


(౮ 


వా 


రాసిన అంశాలలో ఎక్కువ భాగం స్పష్టంగా గుర్తుకురావాలి. చదివిన విషయం జ్ఞాపకం 
పారలో భద్రంగా ఉండిపోవాలి తప్పు ఆవిరిలా అదృశ్యమై పోకూడదు. 


రచయితలు భాషలో (ప్రావీణ్యం సంపాదించడం అవసరం. భాషలో పాండిత్యం 
అక్క ర్రేదు కానీ కనీసం అయోమయంలేకుండా స్పష్టంగా రాయటమెలాగో తెలిసివుండాలి. 
కథనాన్ని లేక వ్యాసాన్ని స్పష్టంగా, సరైన పద్దతిలో అల్హుకుపోవాలి. రాసింది చదువుకుంటూ 
గందరగోళం, అయోమయం ఉంటే పరిహరిసూ తిరగరాస్తూపోవాలి. కథన నిర్మాణానికీ, 
వా క్యనిర్మాణానికీ మధ్య సమన్వయం కుదిరేలా రాయాలి. అలా సంతులనం ఉన్నప్పుడే 
చదువుకోడానికి హాయిగా ఉంటుంది. వాక్య నిర్మాణం కంటికీ, చెవికీ నదురుగా [శ్రావ్యంగా 
ఉండాలి. ఈ విషయంపై ఎందుకు ఇంతగా చెప్పవలసి వసోందంటే యాభైలలో అమెరికా 







మీ ఎఓిహోరియత్‌ 
భీద్ధుతం సాక్‌ 





36 


నపత్రికల్లో ప్రమాణాలు పడిపోతున్నప్పుడు మార్క్‌ ఎత్రిడ్జ్‌ అనే సుప్రసిద్ద ప్రచురణ క 
యిలా ఆవేద దన వ్యక్తం చేశారు : 


“మన వార్తా కథనాల్లో, సంపాదకీయాల్లో ఇప్పటికీ అనవసరమైనది చాలా ఉంటున్నది 
'అతిగారాయటం కొనసాగుతూనే ఉంది. పూర్వాపరాల కోసం గట్టి ప్రయళ్న 
కనిపించదు. ఇప్పటికీ పాత ఏడుపు గొట్టు కథనాలే దర్శనమిస్తున్నాయి. శుభ్రంగా రాయడు 
మనమింకా నేర్చుకోలేదు.'' 


నలభై యేళ్ల క్రితం అమెరికాలోనే ఆ పరిస్టితి ఉందంటే నేడు మన పత్రికల్ణొని పరిస్థితి 
తేలిగ్గానే అర్దం చేసుకోవచ్చు. రచయితలు నిత్య్వజాగరూకులై వ్యవహరించాలి. రదయ్యి 
మనస్సులో స్పష్టత ఉంటే కథనంలో చక్కగా స్పష్టత దర్శనమిస్తుంది. కథనాని! 
సంబంధించిన మనోచి(త్రం అందంగా, స్పటిక సదృశంలా ఉంటే రచనా చిత్రం కూడా అం 
అందంగా స్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. కథనం రాయటం పూర్తికాగానే శ్రద్దగా 
చదివి లోపాలు గ్రహించి వాటిని తొలగించాలి. జాగ్రత్త, (శ్రద్ద వ్యక్తం చెస్తే రచన 
(బహ్మవిద్యేమీ కాదు, అందరూ అందులో రాణించొచ్చు. రచయిత కథనం ముగించాక 
తనొక పాఠకుడిగా చదువుకోవాలి. స్పష్టంగా అర్రమవుతున్నదా? ఎక్కడయినా “సుత్తి 
ఉందా? ఇంకొంచెం సంక్షిప్తం చేయొచ్చా? ఇలా (ప్రశ్నించుకోవాలి. (ప్రచార సాధనాలకు రే 
వారికి ఆత్మ విమర్శ అవసరం. తనకు తనే అంకుశంలాగా వ్యవహరిస్తూ ప్రతిని చక్కగ 
ఎడిట్‌ చేసుకోవాలి: క్రమశిక్షణ ఉన్న రచయిత మాత్రమే తన కాపీని తను చక్కగా ఎడిట్‌ 
చేసుకోగలడు. తను రాసిందంతా బాగుంటుంది లెమ్మనే భరోసాధోరణికి అలవాటుపడినా, 
బద్రకించినా రచయిత, కాపీని ఎడిట్‌ చేసుకొనే అవకాశాన్ని చేజేతులా 
జారవిడుచుకొంటాడు. స్పష్టతకు వ్యతిరేక పదం అస్పష్టత. అస్పష్టత అంటె 
అయోమయం, గందరగోళం. కథనంలోకి గందరగోళం చాలా మార్గాలనుంచి (ప్రవేశింే 
(ప్రమాదం ఉంది. గందరగోళం ఎలా వచ్చి చేరినా దాన్ని రచన నుంచి తొలగించే బాధ్యశ 
రచయితదే. గందరగోళంగా రాసి సానుభూతితో అర్ధం చేసుకోండి బాబూ అంటే పాఠకులు 
అంగీకరించరు. అసలు ఎందుకు అంగీకరించాలి? గందరగోళంగా రాయడానికి ప్రధాన 
కారణం రచయితకు తను రాస్తున్న విషయంపై సరైన అవగాహన లేకపోవడమే. తమకు 


అవగాహనలేని అంశంపై రాస్తే అది అయోమయంగా తయారయ్యే ప్రమాదం ఎప్పుడూ 
ఉంటుంది. 


రన 
DOE 


స్పష్టంగా రాయటం ఓఒకకళ ఆ కళ దీక్షగా సాధన చేస్తే తప్పు పట్టువడదు. 
మీభావాలను, అనుభూతులను లేక సమాచారాన్ని స్పష్టైతి స్పష్టంగా రాయడం నిజానికి 
చాలా కష్టం. అదంత తేలికయిన పనేమీకాదు. మనం, రాసేదానికంటే మన మెదడు వేగంగా 
పరుగులు తీస్తుంది. కనుక ఒక్కోసారి రచనకూ, ఆలోచనకూ లంగరందదు. ఒక విషయం 
రాస్తోంటే మెదడు మరో అంశం మీదికి మళ్లి కొత్త ఆలోచనలకు అంకురార్పణ 


జ్‌ 


శేసూండొచ్చు. మెదడుకు సగ్గాలు నేసి జాగ్రత్తగా రచనాక్రమం సాగించాలి. విషయంపై 
వకంటి అవగాహనే స్పష్టమైన రచనకు పునాది. బాగా ఆకళింపు చేసుకున్న అంశం గురించి 
రూత్రమే చక్కగా స్పష్టంగా రాయడం సాధ్యం. కాబట్టి రచయిత మొదటగా చేయాల్సిన 
పని విషయాన్ని స్పష్టంగా అర్దం చసుకోవడర, అన్నం వండడానికి ఎసరు ఎంత (పధానమో 
కచనలో స్పష్టతకు విషయంపై అవగాహన అంతముఖ్యం. ఈ సామ్యం ఆషామాషీగా 
కనిపించొచ్చుగానీ ఇది వాస్తవం. స్పష్టంగా అవగాహన చేసుకొన్నప్పుడే స్పష్టంగా 
రాయగలుగుతాడు. 
సృష్ట్రత కోసం సూచనలు 

రచనలో స్పష్టత సాధించడానికి కొన్ని సూచనలు, సూత్రాలు ఉన్నాయి. 
పచారసాధనాల కోసం రాసేవారు వీటిని దృష్టిలో పెట్టుకోవడం అవసరం. 


పదాడంబరం పనికీరాదు: కొందరు రచయితలు ఎంత పెద్ద పదాలు దొర్తిస్తే అంతగొప్ప 
అనుకుంటారు. రచయితలు ఆ మనస్తత్వం నుంచి బయటపడాలి. (ప్రదారసాధనాల 
రచయితకు పాండితీ ప్రకర్ష మొదటి శత్రువు. పెద్ద పెద్ద శబ్దాలు వాడితే పాఠకులు 
ఆదిరిపోతారనుకోవటం అవివేకం తప్పు మరొకటికాదు. నిజానికి చిన్న చిన్న పదాల్లో 
సరళంగా చెప్పడమే కష్టం. సరళంగా చెప్పిందే సూటిగా అర్థమవుతుంది. అలంకారయుతంగా 
చెప్పాలనుక్‌ వడం కూడా పారపాటే. దాదాపు పాతికేళ్ల క్రితం సు ప్రసిద్ద సాహిత్య విమర్శకుడు 
రాచమల్టు రామచంద్రారెడ్డి (రా.రా.) కొడవటిగంటి కుటుంబరావు శైలిని వివరిసూ ఇలా 
రాశారు. “ఆధునిక శైలిలో ముఖ్యమైన గుణం కృ(త్రిమత్వం లేక పోవడం- అంటే 
నిత్యజీవితంలోని వ్యవహారానికి దగ్గరగా ఉండడం. వీలైనంతవరకు నిత్యవ్యవహారంలోని 
మాటలే వాడడం. వఏలైనంతవరకు  నిత్యవ్యవహారంలోని వాక్యనిర్మాణ పద్దతులే 
అవలంబించడం. '” 


రా.రా.గారు. సృజనాత్మక రచయితలకు చేసిన సూచన అది. సృజనాత్మక 
రచయితలకంటె మరింత సరళ పదాలు వాడడం (ప్రచార సాధనాల రచయితల విధి. 
చిన్నపదాల్గ్‌నే కొండంత భావాలను స్పష్టంగా వ్యక్తం చేయొచ్చు. విషయం ప్రధానం గానీ 
కబ్దాడంబరంకాదు. శబ్బాడంబరం ఉంటే పాఠకుడి దృష్టి ఆ బడబడశబ్దాల మీదికి పోతుంది 
తప్ప విషయం మీదికి వెళ్లదు. పాఠకుడికి భావం బట్వాడా కాకుండా ఆ శబ్బాలే 
ప్రతిబంధకంగా నిలుస్తాయి. ఇక్కడ “ప్రతిబంధకంగా! బదులు 'అడ్డంకిగా' అంటే 
బాగుండేది. అవునా? (శబ్దలౌల్యంలో ఆ పదం వాడి వెంటనే గ్రహించాను. కానీ మీకు 
ఉదాహరణకోసం అలాగే వుంచాను. గమనించగలరు. ) 


భావాలను లేక సమాచారాన్ని కేవలం పాఠకులకు అందచేయడమే మీ పని కాబట్టి 
ఎలాటి పరిస్థితుల్లోనూ శబ్దాడంబరానికి ఆకర్షితులు. కావొద్దు. చిక్కేమిటంటే మీరు, 
యె యు 


38 


అంటే ప్రచారసాధనాల కోసం రాసే వారు, తరుచుగా మీరచనా (ప్రయోజనాన్ని శుభ్రయా 
మరచిపోతుంటారు. మీ రచనా ప్రయోజనం ఏమిటి? పాఠకులకు సందేశాన్ని చేరవేయడం 

రచన అన్నది పాఠకుల్ని తమవైపు ఆకర్షించుకో కుండా విషయంవైపు వారిని మళ్లించే విధంగా 
ఉండాలి. ఇంగ్రీషులో 51%01010/ is the mother of beauty అన్న సూక్టి 

ఆకలించుకోవాలి. నిరాడంబరతలో ఉన్న అందం ఆడంబరంలో లేదు. ఈ సూక్తి రచనకు 
కూడా నూటికి నూరు పాళ్తూ వర్తిస్తుంది. రచన సాధ్యమైనంత సరళంగా నిరాడంబరంగా 
ఉండాలి. ఈ రంగంలో ని రచయితలు చిన్నపదాలే, చిన్న వాక్యాలే రాయాలి. విశేషణాలను, 
పదబంధాలను, పటాటోప పదాలను దగ్గరకు రానివ్వకూడదు. చిన్నారుల బుడిబుడి 
నడకలా చిన్న చిన్న పదాలే అందంగా ఉంటాయి. చిన్న పదాలు, సరళవాక్యాలు వాడికే 
చెప్పదల్చుకున్న విషయం పాఠకుడికి నేరుగా చేరుతుంది. అవే చాలా సమర్ధంగా పనిచేస్తాయి. 


క్తళ్రముందు బ్‌ మ్మ నిలవండి 


జర్నలిస్టులు లేక (ప్రసారసాధనాల రచయితలు తాము రాసిందల్లా పాఠకులకు 
అర్థమయ్యేలా రాయాలి. వార్తాకథనం రాస్తే ఏది ఎక్కడ ఎందుకు ఎలా ఏమి జరిగిందో 
స్పష్టంగా అర్హమవ్వాలి. పాఠకుల కళ్లముందు బొమ్మ కట్టించాలి. తాము రాస్తున్న 
వాటిగురించి పాఠకులకు ముందే తెలుసు అనుకోకూడదు. వాస్తవాలను ఇటుకల 
పర్శ్భుకొంటూ పోవాలి. చిన్న వాస్తవాలను సైతం విస్మరించకూడదు. కథనం 
అర్ధంచేసుకోవాలంటే ఒక్కోసారి చిన్న వాస్తవాలే చక్కగా సాయపడతాయి. కొత్తభావాలు, 
భావనలు, అభిప్రాయాలు వచ్చినప్పుడు వాటి గురించి వివరించాలి. ఉదాహరణకు ఇటీవల 
“జుడిషియల్‌ య్యోక్టివిజమ్‌' (న్యాయవ్యవస్థ క్రియాశీలత) అన్న పదం తరుచుగా పత్రికల్లో 
వస్తోంది. న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఏ చారిత్రక పరిస్టితుల్లో వచ్చిందో చక్కగా వివర్శో 
తప్పు పాఠకులకు ఎలా అర్థమవుతుంది? ఒక చిన్న ఉదాహరణ - ఒక జర్నలిస్టు తన 
వార్తాకథనంలో మొదటి వాక్యం ఇలా రాశారు. “గుంటూరు నగర కార్పొరేషన్‌ కొత్త 
కంప్యూటర్‌ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తూ గళ 
రాత్రి తీర్మానించింది. '” ఈ వాక్యం చదవగానే పాఠకుడు “కొత్త కంప్యూటర్‌ వ్యవస్థ అంటే 
ఏమిటి అని ప్రళ్నించొచ్చు. ప్రళ్నించొచ్చు కాదు తప్పని సరిగా (ప్రశ్నిస్తాడు. కార్సారేషన్‌ 
సభ్యులంతా ఆమాట వాడుతున్నారు కనుక తీర్మానంలో ఆపదం ఉంది కాబట్టి విలేకరి 
కొత్తకంప్యూటర్‌ వ్యవస్థ అని విశదీకరించకుండా రాసేశాడు. పాఠకులు ఊహింి 
తెలుసుకొంటారనో, వారికి అతీంద్రియ జ్ఞానం ఉందనో విలేకరులు కానీ ఇతర రచయితలు 
కానీ అనుకోకూడదు. రాసిందంతా పాఠకులకు సంపూర్ణంగా అర్ధమయ్యేలా రాయాలి. 
అన్న కథనాలను తప్పనిసరిగా ఘటనానుక్రను పద్దతి (క్రానలాజికల్‌ ఆర్హర్‌ లోనేరాసి 
తీరాలన్న నిబంధనేదీ లేదు. ఒక్కోసారి వెనకది ముందు, ముందుది వెనక కూడా 
రాయొచ్చు. ముఖ్యంగా ఘటన తాలూకు పూర్వాపరాలను తెలపడానికి లోగడ జరిగిన 


39 


ఘటనలను సైతం వివరించాల్సి ఉంటుంది. ఘటనలను అవసరాన్నిబట్టు వెనకాముందూ 
రించినా పాఠకులకు స్పష్టంగా అర్హమయ్యేలా రాయాలి. 


వివ 
వాక్కాల మధ్య అనుబంథం 

స్పష్టమైన రచనలో మధ్యంతర పరివర్తనలు అవసరం. అంటే ప్రతివాక్యం మధ్య 
క్రమమైన అనుబంధం, అన్వయం ఉండాలి. ఏ వాక్యానికి ఆ వాక్యం ఉండకుండా ప్రతివాక్యం 
మధ్య అన్వయం ఉండాలి. కాలంలో గతకాలానికీ, వర్తమానకాలానికీ మధ్య, వర్తమాన 
కాలానికీ భవష్యత్‌ కాలానికీ మధ్య (క్రమబద్ద అన్వయం ఉన్నట్లే ముందువాక్యానికీ, 
వెనకవాక్యానికీ మధ్య తర్కబద్ద అనుబంధం ఉండితీరాలి. కథనం రాసుకుంటూ 
పోయేప్పుడు పాత సమాచారానికి సంబంధించిన కొత్త సమాచారాన్ని ఇవ్వాలి. అంటే 
ఇంతకు ముందే ఇచ్చిన సమాచారానికీ ఇప్పుడు కొత్తగా అందచేస్తున్న సమాచారానికి మధ్య 
సంబంధం ఉంటేనే రెండింటి విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అంటే రెండు 
సమాచారాలకూ మధ్య పరివర్తన చక్కగా ఉండాలి. అది లోపిస్తే కథనం అర్ధంకాదు. 
పాఠకుడికి అంతా గందరగోళంగా అయోమయంగా కనిపిస్తుంది. వాక్యానికీ మరొక వాక్యానికీ 
మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి ఈ వాక్యం గమనించండి: 


“మనం ఇంగ్రీషును బహిష్క్ట రించనవనరం లేదు. తెలుగు మీద ఆదరం 
పెంచుకొంటే చాలు. తెలుగును ఆధునిక (పయోజనాల కోసం 
ఉపయోగించటం పనిగా పెట్టుకుంటే చాలు. (క్రమంగా అదే వరిణామం 
చెందుతుంది. కాల క్రమాన ఇంగ్రీషు తప్ప్రనినరి అనే స్టీతి దానంతట అదే 
అంతరిస్తుంది””. 

ఈ పేరాగ్రాపులో ఐదువాక్యాలున్నాయి. ప్రతి వాక్యానికీ మధ్య సంబంధం 
గమనించండి. మొదటి వాక్యంలో ఇంగ్రీషును బహిష్మ_రించాల్సిన అవసరంలేదు అన్నాడు. 
రెండో వాక్యంలో మరో భాషగురించి ప్రస్తావిస్తూ మనం తెలుగు మీద ఆదరం పెంచుకొంటే 
చాలు అంటాడు. ఆ ఆదరాన్ని ఎలా పెంచుకోవాలో మూడో వాక్యంలో చెప్పాడు. అంటే 
తెలుగు భాషను ఆధునిక (ప్రయోజనాల కోసం ఉపయోగించటం పనిగా 
పెట్టుకోవాలన్నాడు. ఇప్పుడు మనం ఆధునిక (ప్రయోజనాల కోసం ఇంగ్ల గ్లీషు వాడుతున్నాం. 
ఆ పనికి స్వస్తి చెప్పి, అధునిక (ప్రయోజనాలకోసం తెలుగునే ఉపయో గించాలంటాడు. 
నాలుగో వాక్యంలో (క్రమంగా అదే పరిణామం చెందుతుంది అంటాడు. ఏమిటా 
పరిణామం? అంటే తెలుగును ఆధునిక (ప్రయోజనాల కోసం వాడడం ప్రారంభిస్తే ఇంగ్రీషు 
తప్పనిసరి కాదు అనే స్థితి వస్తుంది అంటాడు. ఇందులో (ప్రతి వాక్యం మధ్యా ఎంత బలమైన, 
తర్భబద్దమైన అనుబంధం ఉందో గ్రహించండి. మధ్యలో ఏవాక్యం ఎగిరిపోయినా భావమే 


40 


అర్దం కాదు. ఇటుకకూ ఇటుకకూ మధ్య ము పూసినట్టు వాక్యాల మధ్య పరస్పర 
అనుబంధం ఉండాలి. అలా ఉన్నప్పుడే కథనం లేక సమాచారం స్పష్టంగా బు(ర్రకెక్కుతుంది. 
వాక్యానికీ వాక్యానికీ మధ్య సన్నిహిత సంబంధం లేకపోతే ఆ వాక్యాలు ఎలా అర్టరహితంగా 
కనిపిస్తాయో చూడండి. 
““పావం ర్లాఘవరావుకు ఆ వర్తిస్థితిలో ఆ విషయం తట్ణనేలేదు. 
పెళ్లి అంటే మాటలుకాదు. కమ్యూనిటీవోల్‌ ద్ద్గర్శుంచీ 
వురోహితునిదాకా అన్నీ ముందే మాట్లాడుకోవాలి. ఏమాసంలో అయితే 
అనువుగా ఉంటుందో మరి? సాధారణంగా అందరూ వఏ పిల్‌ మే మాసాల్లో 
ఆ విషయంపై న్నిధయాలు తీనుకుంటారని రఘురామ్‌ చెబుతారు. ఒక్కో 
పెళ్లి కార్గక్రమం వారం పొటు కొనసాగుతుందనికూడా ఆయన అంటారు. 
ఇంతకూ దండల పెల్లా? రిజ్మస్టర్‌ పెల్లా? వమాణాలపెల్లా? రాఘవరావు 
తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. *' 


ఈ వాక్యాల మధ్య ఉండాల్సిన అనుబంధం లేనేలేదు. మొదటి వాక్యంలో 
రాఘవరావుకు ఆ విషయం తట్టలేదు అని ఉంది. ఆయనకు ఏ విషయం తట్టులేదో స్పష్టంగా 
లేదు. పోనీ రెండో వాక్యం అందామా అదీ దాదాపు అలాగే వుంది. పెళ్లి అంటాడు, 
కమ్యూనిటీ హాల్‌ అంటాడు, పురోహితుడు అంటాడు. ఉన్నట్టుండి రఘురామ్‌ రంగ 
ప్రవేశం చేస్తాడు. ఆయనెవరో తెలీదు. వాక్యాల్లో కర్త కర్మ (క్రియ అయితే వున్నాయికానీ 
వాక్యాల మధ్య తర్క బద్ద సంబంధం టార్స్‌లైటు వేసి వెతికినా కనిపించదు. ఆ రఘురామ్‌ 
పెళ్లిళ్ల పేరయ్యా? పురోహితుడా? రాఘవరావు స్నేహితుడా? ఎవరో ఆ దేవుడికే 
తెలియాలి. 


ఇది రాసిన రచయిత పెళ్లిళ్ల గురించి రాశాను. పాఠకుడికి ఆమాత్రం తెలీదా 
అనుకోవచ్చు. అలా అనుకోవడం అన్యాయం. వృత్తి ధర్మానికే వ్యతిరేకం. ఉత్తమ రచయితలు 
అరటిపండు వల్చి చేతిలో పెట్టినంత స్పష్టంగా రాయాలి. స్పష్టంగా రాయడానికి అవసరమైన 
క్రమశిక్షణను మొదటినుంచే అలవరచుకోవాలి. వారు తమ రచన రాత (ప్రతిని చాలా 
' విమర్శనాత్మకంగా చదువుకోవాలి. అవసరమైన చోట నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలి. 
వాక్యాల మధ్య తర్క్భబద్దమైన సంబంధం లేదనిపించినప్పుడు తిరగరాయాలి. 'తాను 
రాసిందంతా బాగుంది లెమ్మనే భరోసా ధోరణి ముఖ్యంగా జర్నలిస్టుకు శత్రువు వంటిది. 


వే 


సంక్షిపత 


b 


షేక్స్‌పియర్‌ నాటకంలోని ఒకపాత్ర "BreVity I$ the soul of wit" అంటాడు. అంటే 
సంక్షీప్తత అన్నది చతురోక్తికి ప్రాణం వంటిదన్నమాట. ఈ మూడో లక్షణం సంకిప్తత 


41 


రించి వివరించడానికి ముందు ఒక సుప్రసిద్ద సాహితి విమర్శకుడు కధానికలో సంక్షిప్తత 
ప్రాధాన్యంగురించి. ఏమన్నారో పరిశీలిద్దాం. ఆయన ఇలా విశ్లేషించారు: '“సంక్షీప్తత 
క్రథ్రానికకు బలం ఇస్తుంది. అనగా పాయింటుకు పదును ఇస్తుంది. సంక్షిప్తతే కథానికకు బలం 
కనుక కథను సాగదీసి పేజీలను నింపాలనే ఉబలాటమూ, కథలో కవిత్వం వెలగబెట్టాలనే 
ఉలోభమూ, అతితెలివి ప్రదర్శించాలనే చాపల్యమూ కథను నీరస పరుస్తాయి. ఈ 
ఎషయంలో ఈ కథకుడికి ఆత్మనిగ్రహం ఉంది”. 

ఈ విమర్శకుడుచెప్పింది జర్నలిస్టుకు సైతం చక్కగా వర్తిస్తుంది. ఆ మాటకొస్తే 
సాహిత్యానికీ, జర్నలిజానికి కన్ని పోలికలున్నాయనడం నిర్వివాదం. ముఖ్యంగా నాటక 
రవయితకూ, జర్నలిస్టుకూ సామ్యం ఉంది. ఒకరు తన నాటకాన్నీ ఇంకొకరు తన కథనాన్ని 
(కమ పరిణామాలను వివరిసూ సౌధం నిర్మించుకుంటూ పోతారు. నాటక రచయిత ఒక 
ప్ర తర్వాత మరో అంకం రాస్తే జర్నలిస్టేమో ఒక వాస్తవం తర్వాత మరో వాస్తవం 
తెలుపుతూ వార్తాకథనాన్ని క్లైమాక్స్‌ (పరాకాష్ట దిశగా తీసుకెళ్తాడు. నాటకంలో పాత్రలుంటే 
వార్తాకథనంలో వాస్తవ వ్యక్తులు, ఘటనలు ఉంటాయి. ఇరువురి రచనల్లోనూ (ప్రధానాంశం, 
కదలిక, స్పష్టమైన వివరణ ఉంటాయి. ఇరువురూ (ప్రతిభావంతులైతే తపు మంచి నాటకం, 
మంచి వారాకథనం ఆవిష్కృతం కావు. 

మళ్లీ మొదటి కొద్దాం. (ప్రచార సాధనాల కోసం రాసేవారు సంక్షీప్తత పాటించకపోతే 
కథనం కానీ వ్యాసం కానీ పలచబడిపోయే (ప్రమాదం ఉంది. అసలు సందేశం పాఠకుడికి 
చేరకపోయే ప్రమాదం ఉంది. సంక్షిప్తత పాటించకుండా తనకు తెలిసినవన్నీ వివరిస్తూ పోతే 
అసలు సందేశం'కోసం కసవులో సూది కోసం వెదకినట్టు వెదక్కతప్పదు. పాఠకుడి నెత్తిమీద 
ఆభారం మోపే హక్కు మీకు లేదు. అనవసరమైన ప్రతి పదాన్నీ, వాక్యాన్ని తొలగించి 
కథనాన్ని బిగువుగా రూపొందించాలి. కథనం ఎంత బిగువుగా ఉంటే అంత ఆకర్షణీయంగా, 
ఆహాదకరంగా ఉంటుంది. అయితే సంక్షిస్తత కోసం నిర్లిష్ణతనుకాని స్నష్టతనుకాని 
బలిపెట్టకూడదు. సంక్షిప్తతను సాధించడం ఎలా? అందుకు సూచనలేమైనా ఉన్నాయా? 


ఉన్నాయి లేకేం. 
నంక్షీపంగా రాయటుం ఎలా? 


అ) పాయింట్‌ను పట్టుకోండి: మీరు రాస్తున్న కథనం దేని గురించి అన్నది ముందు 
నిర్ణయించుకోండి. ఈ కథనంద్వారా పాఠకుడికి తెలియజేయాల్సిందేమిటి? జర్నలిస్టు 
ముందు ఈ ప్రశ్నలకు స్పష్టమైన, సరళమైన మాటల్లో సమాధానాలిచ్చుకోవాలి. ఏటికి 
సరైన సమాధానాలు లభిస్తే ఇక మీ కథనంలో స్పష్టత చోటుచేసుకునే అవకాశం పుష్కలంగా 
ఉంటుంది. ఈ సమాధానాలను దృష్టిలో పెట్టుకొంటే కథనం బిగువు (Cంmp&ం౦t)గా 
తయారవుతుంది. 


42 
ఆ) పునరుక్తుల్ని ఏరివేయండి: కథనంలో పునరుక్తులు పైరు మధ్య కలుపు మొక 
వంటివి. కలుపు మొక్కల్ని తీసేయకపోతే పైరుకు నష్టం. అలాగే పునరుక్తుల్న 
తొలగించకపోతే కథనంలో పటుత్వం, బిగువులోపిస్తుంది. కాబట్టి కథనం ముగించాక 
ఒకసారి శ్రద్దగా చదివి, కాదు అధ్యయనం చేసి పునరుక్తులను తొలగించాలి. మామూలు 
రచయితల బలహీనత ఏమిటంటే, వాళ్లు తాము రాసిందాన్ని మొత్తంగా ప్రేమిస్తారు. అభా 
మమకారం ఉంచుకోకుండా పునరుక్తులను ఏరిపారేయాలి. క్రమశిక్షణ లోపించిన రచయి॥ 
మాత్రమే చెప్పిన విషయమే మళ్లీ చెబుతాడు. పునరుక్తి అంటే అదె. పునరుక్తులున్న కథను 
పనికిమాలిన కథనంలాగ కనిపిస్తుంది. ఏకాగ్రత లేని రచయిత రచనలోనే పునరుక్తుల 
ప్రవేశిస్తాయి. అయితే స్పష్టత కోసం కొన్ని సందర్భాల్లో కొన్ని వాస్తవాలను మళ్లి చెప్పాల్సి 
ఉంటుంది. అందులో తప్పులేదు. అవసరమైన చోట మాత్రమే వాస్తవాలను 
_ పునరుద్దాటించొచ్చు. అయితే దాన్ని లైసెన్సుగా తీసుకొని పదేపదే చెప్పిందే చెప్పకూడరు. 
ఇ) అనవసర పదాలు తొలగించండి: కథనాల్లో అర్హపుష్టికి బలం చెకూర్చని 
పదాలుంటాయి. ఎంతో జాగ్రత్తగా చదివితే తప్పు అవి కనిపించవు. నిజానికి, కాగా, ఇలా 
ఉండగా, వాస్తవానికి, వైరా పదాలు దొర్హకతప్పుదు. ఇలాటి పదాలను అవసరమైతేనే ఉంచాలి. 
అవసరంలేని చోట్ల నిర్దాక్షిణ్యంగా తొలగించాలి. కాగా అన్నపదం ఇప్పుడెవ్వరూ వాడడం 

లేదు. మంచి రచయితకు ఊతపదాలు ఉండవు. 


ఈ) వెంటనే ఆపండి: ఇక చెప్పాల్సిందేమీ లేదు అనుకున్నప్పుడు వెంటనే రాత 
ఆపండి. కథనంలో సుత్తి కొట్టడం క్షంతవ్యంకాదు. 


నిర్దిష్టత, స్పష్టత, సంక్షిప్రత అనే మూడు ముఖ్య లక్షణాలతో పాటు మరో లక్షణం 
కూడా ఉంది. అది సమగ్రత. అంటే కథనంలో వీటితోపాటు సమగ్రత కూడా ఉండాలి. 
సంక్షిప్తతకు సమగ్రత వ్యతిరేకమని కొందరు భావిస్తారు. అది వాస్తవంకాదు. కథనం 
సంక్షిప్తంగా ఉన్నా సమగ్రంగా ఉండే వీలుంది. కథనం ద్వీర్ద్ణంగా వుంటేనే సమగ్రత 
(Comprehensiveness) ఉంటుందనుకోవటం పారపాటు. కథనంలో ముఖ్యమైన అన్ని 


అంశాలు ఉండి తీరాలి. ఇరవై ముప్ర్ర వాక్యాల కథనంలో అయినా సమగ్రత చోటు చేసుకొనే 
అవకాశం ఉంది. 


ఆర్ట్‌బుచ్‌వాల్డ్‌ అనే విశ్వవిఖ్యాత జర్నలిస్టు (అమెరికన్‌) పేరు మీరు వినే ఉంచారు. 
ఆయన ఫీచర్స్‌ చాలా సంక్షిప్తంగా ఉంటాయి. ఆయన గొప్ప వ్యంగ్య రచయిత. వ్యంగ్యమే 
ఆయన ఆయుధం. ఆయన రచన ఏదీ సగటున 500 పదాలకు మించదు. ఆ పదాల్లోనే 
చాలా స్పష్టంగా సూటిగా చెబుతాడు. ఆయన వ్యంగ్య బాణం సంధించాడంటే ఎదుటి వాడు 
విలవిల్హాడాల్సిందే. 


43 


బద్దకొన్ని దూరంచేయండి 

- సృజనాత్మక రచయిత బద్దకంగా ఉన్నా చెల్చుతుందికానీ జర్నలిస్టుమా [త్రం బద్దకాన్ని 
పెంచుకుంటే రాణించడు. అతడు సమయంతో పోటీపడాల్సి ఉంటుంది. బద్దకంగా 
వ్యవహరిస్తే కుదరదు. మార్క్‌ట్వెయిన్‌ అనే ప్రపంచ ప్రఖ్యాత రచయితపేరు మీరు వినే 
2 అవి 
ఉంటారు. ఆయన మొదట ఒక ఇంగ్రీషు దిన పత్రిక (అమెరికా)లో పనిచేశాడు. ఆ 
పత్రికలో చేరిన అయిదారు మాసాలకు ఒక రోజు ఆయన్ను ఎడిటర్‌ పిలిపించాడట. 
ఎడిటర్‌ దగ్గరకెళ్లి ' “పిలిపించారా?'' అన్నాడు. 

“అవును'' అన్నాడు ఎడిటర్‌. 

“ఎందుకు సార్‌?” (ప్రశ్నించాడు మార్క్‌ట్వెయిన్‌. 

“మీకు బద్దకం ఎక్కువ. పాత్రికేయ రంగానికి బద్దకం శత్రువు. మీరు ఈ రంగానికి 
పనికిరారు. దయచేసి రాజీనామా చేయండి మీ ఉద్యోగానికి”? అన్నాడు ఎడిటర్‌. అప్పుడు 
మార్క్‌ట్వెయిన్‌ టేబుల్‌ మీది టోపీ నెత్తిమీద సింగారించి “ఇవాళే రాజీనామా చేస్తాను. 
అయినా నా బద్దకం గుర్తించడానికి మీకు ఇన్నాళ్లు పట్టిందా? అడిగితే ముందే చెప్పే వాన్నిగా'' 
అన్నాడట. ఆ తర్వాత మార్క్‌్‌ట్వెయిన్‌ ప్రొఫెషనల్‌ రచయితగా (అంటే సృజనాత్మక 
రచయితగా) స్టీరపడి బ్రహ్మాండమైన నవలలు రాసిన విషయం అందరికీ తెలిసిందే. కనుక 
చెప్పాచ్చేదేమంటే సృజనాత్మక రచయిత బద్దకస్తుడు కావచ్చు కానీ జర్నలిస్టు మాత్రం 
బద్దకస్తుడయితే రాణించే అవకాశాలే లేవు. (ఫీలాన్స్‌ జర్నలిస్టుకయినా సోమరితనం శత్రువే. 
సంద్రదాయాలు మన వారనత్త నంవద 

అమెరికన్‌ జర్నలిజంతోనూ ఇంగ్రీషు జర్నలిజంతోనూ పోల్చితే మన జర్నలిజం 
వయస్సు చిన్నదే. వయసుతో నిమిత్తం లేకుండానే ఇక్కడ ఇండియాలో పాత్రికేయరంగంలో 
వృత్తితత్వం బాగా అభివృద్ధిచెందిన మాట వాస్తవం. ఆ వృత్తితత్వంతోపాటు కొన్ని 
సంప్రదాయాలు వృద్ది చెందాయి. ఒకటి మాత్రం వాస్తవం. మన పత్రికా రంగ 
సంప్రదాయాలకు అమెరికన్‌, ఇంగ్రీష్‌ పాత్రికేయ సం ప్రదాయాలే మూలం. మనమీ సత్యాన్ని 
అంగీకరించక తప్పుదు. ఈ రంగంలో ఉన్న సంప్రదాయాలగురించి మామూలు పాఠకుడికి 
తెలీదు. కొంతమంది అసాధారణ పాఠకులకు తెలిస్తే తెలియొచ్చు. 


వార్తాకథనాల మౌలిక స్వరూపాలను నిర్జారించడంలో, వాస్తవాలను వివరించడంలో, 
వాక్యాల్టో వాడే పదాలను ఎంపిక చేయడంలో ఈ సం ప్రదాయాలది కీలకపాత్ర. 


కథనానికి అనువైన రచనావద్రతి 


పత్రికా రచనలో రకరకాల కథనాలున్నాయి. ఒక్కో తరహా కథనానికి ఒక్కోరకం 


44 


సంప్రదాయం పటితచటల పతివాట్ళి వాటని సం(ప్రదాయాలనండి, పద్దతులనండ అవి 
జర్నలిజంలో స్టిరపడిపోయాయి. ఉదాహరణకు ప్రమాదవార్త ఉందనుకోండి. ఆ వార్తలో 
ముందు మనం చావుల సంఖ్య ఇస్తాం. ఆ తర్వాత గాయపడిన వారిసంఖ్య, వారికి జరుగుతున్న 
చికిత్స వైరా వివరాలిస్తాం. అమెరికానుంచి ఆంధ్రప్రదేశ్‌ దాకా ఈ సంప్రదాయం అమలులో 
ఉంది. వాస్తవానికి పాఠకుడికి ఆసక్తి కలిగించేవీ ఆ వివరాలే. మరణ వార్తలు దాదాపు అన్ని 
దినప(త్రికలూ ఒకే రకంగా ఇస్తున్నాయి. ఒక్క “ది హిందూ' మాత్రం కాస్త భిన్నం 
ఇస్తుంది. అధికారంలో లేకపోతే ఎంత ముఖ్యమైన వ్యక్తి మరణించినా ఆ ప(త్రిక ఆయన 
మరణవార్త లోపలి పేజీల్లోనే ప్రచురించడం రివాజు. అలాగే 'దిహిందూ” కు ఇతర ఇంగ్లీషు 
పత్రికలకూ వాతావరణం వార్తలు (Weather report) ్రచురించడంలో కూడా లేడా 
కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. “ది హిందూ? పత్రికలో వాతావరణం వార్తలకు చాలా 
(ప్రాముఖ్యం ఇస్తారు. వర్షపాతం, కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రత వైరా వివరాలకు ఈ పత్రి 
ఎక్కువ (ప్రాముఖ్యం ఇస్తుంది. అది దాని సంప్రదాయం. 


కుల, మతకలహాల వార్తల (ప్రచురణలో మన పత్రికలు కొన్ని మార్గదర్శక సూత్రాలను 
పాటిస్తున్నాయి. సాధారణంగా ఏ పత్రికా మతం పేరుగాని, కులంపెరుగాని ప్రస్తావించదు, 
మరీ తప్పనిసరి అయితే తప్ప ప్రచురించరు. ఆదిలాబాద్‌లో ముస్రిములు హిందువులపై 
దాడి చేశారని స్పష్టంగా ప్రకటిస్తే హైదరాబాద్‌లో హిందువులు ముస్తిములపై 
ప్రతీకారదాడులకు దిగొచ్చునన్న భయంతో మన పత్రికలు ఈ పద్దతిని తూచా తప్పుకుండా 


పాటిస్తున్నాయి. కేవలం ఇందువళ్లే (ప్రతీకార దాడులను నివారించగలమా అంటే అది వేరే 
అభయం, 


మానవాసక్తికర కథనాలు. ఇవి ఏ ఆకాశంలో నుంచో ఊడిపడవు. ఏదైనా 
ఘారవిపతో, ప్రమాదమో సంభవించినపుడు జా గ్రత్తగా అన్వేషిస్తే మానవాసక్తికర కథనాలు 
(Human Interest Stories) లభిస్తాయి. 1993 అక్టోబరులో మహారాష్ట్రలోని లాతూరు 
వైరా (ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు తెలుగు పత్రికలు బోలెడు మానవతా 
కథనాలు (ప్రచురించాయి. మానవతా కథనాలను చక్కటి కథానికల్టాగా హృదయానికి 
హత్తుకునేలా రాసే సంప్రదాయం మన దేశంలోని అన్ని ప(త్రికలకూ ఉంది. మామూలు 
వార్తలు చదివి విసుగెత్తిన పాఠకులకు ఇవి కాస్త ఊరటకలిగిస్తాయి. 


నిషాకీకత, నంతులనం 

అమెరికన్‌ పత్రికలతో పోల్చలేముకానీ మన ప(త్రికలు కూడా ఎంతో కొంత నిష్పాక్షికత, 
సంతులనాన్ని పాటిస్తున్నాయి. ఏమాటకామాటే చెప్పుకోవాలి. దాదాపు ఇరవై ఏళ్లక్రితం 
మనదేశంలో క్యాంపెయిన్‌ జర్నలిజం అనేది వ్యాప్తిలోకి వచ్చింది. అంతకు ముందు అది 
అసలు లేదని కాదుగానీ ఒక ధోరణిలాగా బయలుదేరింది అప్పట్నుంచే. ఏ ప్రధానినో 


45 


దించాలని ఒక పత్రికాధిపతి శపథం చేస్తాడు. ఇక ఆయన పత్రిక ఆ (ప్రధానికి సంబంధించిన 
ప్రతికూల వార్తలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ఏముఖ్యమంత్రినో దించి తనకు ఇష్టుడు, 
అనుకూలుడు అయిన మరో నేతను ముఖ్యమంత్రిగా చేయాలని (ప్రతినచేస్తాడు మరో 

త్రికాధిపతి. ఇక అంతే. ఆ పత్రికలో అన్నీ ఆ ముఖ్యమంత్రికి వ్యతిరేక వార్తలే చోటు 
చేసుకొంటాయి. ఇలాటి “(ప్రచార తరహో'' వార్తలు పత్రికలకిక్కడానికి ప్రధాన కారణం 
పత్రికల మధ్య పోటీలేక పోవడం కావచ్చు. దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌ సహా అనేక 
రాష్ట్రాల్లో ఈ తరహా క్యాంపెయిన్‌ జర్నలిజం మూడు చందాలు ఆరు పత్రికలుగా 
వర్షిల్లుతోంది. అయితే అమెరికాలోనూ, యూరప్‌లోనూ ఈ రకం జర్నలిజం 
బతికిబట్టుకట్టే స్థితిలో లేదు. అందుకు రెండు (ప్రధానకారణాలు కనిపిస్తాయి. ఒకటి- అక్కడ 
పత్రికల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. రెండు- అక్కడి పాఠకులు మన పాఠకుల కంటె 
పరిణతి చెందినవారు. అక్కడి పత్రికలు సర్వసాధారణంగా ఎవరిపక్షమూ వహించవు. 
నిష్పాక్షికంగానె వ్యవహరిస్తాయి. ఉభయ పక్షాల వాదనలకూ తగిన అవకాశం కల్పిస్తాయి. 
కానీ ఇక్కడి జర్నలిస్టుల్టా కొందరికి అవసరమైనంత వృత్తితత్వంగాని, చిత్తశుద్దిగాని లేవు. 


ఏది ఏమైనా నిష్పాక్షికత పాటించడం జర్నలిస్టుల విధి. ఎవరైనా అధికారిపైకానీ 
రాజకీయ నాయకునిపైకానీ ఆరోపణల వార్త |ప్రచురించినప్పుడు ఆ అధికారికి లేక ఆ 
రాజకీయనేతకు తన వాదనను వినిపించే అవకాశం కల్పించాలి. ఏకపక్ష వార్తలు పత్రికల 
ఆరోగ్యానికి హాని చేస్తాయి. జర్నలిస్టులు ఏపక్షమూ వహించక పోవడమేకాదు, ఒక పక్షాన్ని 
సమర్షిస్తున్నట్టు కనిపించకూడదుకూడా. సంఘటన తాలూకు ్రాధాన్యానికి ఎంత విలువ 
ఇవ్వాలో అంతే విలువ ఇవ్వాలి. (ప్రాధాన్యాన్ని తక్కువ చేసి చూపకూడదు. ఎక్కువ చేసి 
చూపకూడదు. సంతులనం పాటించితిరాలి. మన జర్నలిస్టులు అప్పుడప్పుడు గాడితప్పి 
వ్యవహరిస్తుంటారు. అంటే కొండకచో నిష్పాక్షికతకు నీళ్లాదులుతుంటారన్న మాట. 
మొత్తంమీద చెప్పదల్బుకున్నదేమంటే - నిష్పాక్షికత సంప్రదాయానికి మనపత్రికలు 
త్రికరణశుద్ధిగా కట్టుబడిలేవు. తరుచుగా ఆ సంప్రదాయాన్ని కారణమేదయినా 
ఉల్ణంఘిస్తున్నమాట అక్షర సత్యం. స్వాతంత్ర్యానికి పూర్వం మన పత్రికలు ఒక లక్ష్యానికి 
అంకితమై మిషినరీ జీల్‌తో పనిచేసేవి. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో మన పత్రికలు 
వాణీజ్య పాత్రకు కట్టుబడడంతో కొన్ని సత్సంప్రదాయాలు గాలికెగిరిపోతున్నాయి. 
జర్నలిస్టు జరిగిన ఘటనలను వార్తలుగా రాయాలి తప్ప వార్తలను తానుగా స్నష్షంచకూడదు. 
అది అతని పనికాదు. జరిగిన ఘటనలను నిషాత్నికంగా, నిర్భయంగా రాయాలి. 


రిపోర్టర్‌ కనిపించకూడదు 


నిష్పాక్షికంగా రాయాలన్న సూచనకు, రిపోర్టర్‌ కనిపించకూడదు అన్న సూచన దగ్గరగా 
ఉంది. విలేకరి ఎప్పుడూ తన రచనలో కనిపించకూడదు. విలేకరి కనిపించకూడదు అంటే 


46 


అర్దం (1) ఆయన తన అభిప్రాయాలను, భావాలను తన రచనలోవెల్లడించకూడదు. | 
ఉత్తమ పురుషలోరాసిన కథలో మాదిరి విలేకరులు పాఠకులను నేరుగా పలకరించకూడదు. 
అలాగే పాఠకులను సైతం పాత్రలుగా మార్చడం భావ్యంకాదు. ఇంకొంచెం స్పష్టంగా 
చెప్పాలంటే విలేకరులు ఎప్పుడూ నేను, నా, నన్ను, మనల్ని, మనం వారా పదాలు 


whe 


రాయకూడదు. దీనికి అనుగుణంగానే మీరు, మీ, మిమ్మల్ని అని పాఠకుల్ని ఉద్దేశించి 
రాయడం నిషద్దం. మన పత్రికలు ఈ సంప్రదాయాన్ని శత శాతం అమలు పరుస్తున్నాయి. 
కొందరు విలేకరులకు ఒక బలహీనత ఉంటుంది. మాటకొస్తే నేను భావించేదేమంటే, నా 
అభిప్రాయం ఏమిటంటే అంటూ ఆత్మ (ప్రదర్శనకు దిగుతూంటారు. ఇలా రాయడం 
సముచితంకాదు. ఏ విలేకరీ, జర్నలిస్తూ నూటికి నూరు వొళ్లు నిష్పాక్షికంగా 
వ్యవహరించడం అసాధ్యం. అయినా వారు తమ సొంత భావాలను నేరుగా వ్యక్తం చేయడం 
మంచిది కాదు. జరిగిన ఘటనను నిష్పాక్షికంగా, సమగ్రంగా, నిరు ద్రేకంగా 
పాఠకులకళ్లముందుంచాలి. ఘటన అనే నాటకంలో రిపోర్టర్‌ పాత్రకాదు, ప్రేక్షకుడు కాదు. 
ఈ విషయం నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ వార్తాకథనాలు చదివి పాఠకులే కొన్ని 
నిర్దారణలకు రావచ్చుకానీ మీరే నిర్ణారణలు లాగడం మంచిదికాదు. 


అయితే కొన్ని సందర్భాలలో విలేకరి లేక జర్నలిస్టు తన అభిప్రాయాలను వ్యక్తం 
చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా వ్యాఖ్యానాత్మక వార్తారచన సా గిస్తున్నప్పుడు ఆ అవసరం 
ఉంటుంది. . అప్పుడు కూడా తన అభిప్రాయానికి దన్నుగా రాజ్యాంగాన్నొ 
పూర్వసంప్రదాయాన్నో ఉటంకించాలి తప్ప నేరుగా తన అభిప్రాయం వెల్లడించకూడదు. 
కుల్‌దీపి నయ్యర్‌, ప్రేమళంకర్‌రూ, కత్యాల్‌ లాటి పేరుతో రాసే రచయితలు తమ సాంత 
భావాలను వ్యక్తం చేస్తున్సమాట నిజం. వారితో వర్రిష్ణువులయిన మీరు పోటీ పడడం 
భావ్యంకాదు. వారికున్న అపార అనుభవం ఆధారంగా, కొన్ని అంశాలను విశ్లేషిస్తున్నప్పుడు 
సొంత అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. 


అధికార వర్గాల నమాచారం 


. వార్తా పత్రికల్గొ వస్తున్న వార్తల్లో ఎక్కువ శాతం వార్తలకు ఆధారం అధికార వర్గాల 
కథనమే. అధికార వర్గాలపై ఆధారపడడం తప్పేమీకాదు గానీ మరీ అతిగా ఆధారపడడం 
మంచిదికాదు. “అతి సర్వత్ర వర్హయేత్‌'' అన్నారు కదా పెద్దలు. ద్రవ్యోల్బణం, ప్రభుత్వ 
ఆర్థిక పరిస్టితి వైరా అంశాలపై రాస్తున్నప్పుడు నిపుణులయిన అధికారుల అభిప్రాయాలను 
తెలుసుకోక తప్పుదు. అయితే ఒక్కోసారి ముఖ్యంగా (ద్రవ్యోల్బణం, ధరలు అంశాలపై 
'ప్రభుత్వవర్గాలు చెప్పేదానికి వాస్తవ పరిస్టితులకీ మధ్య వ్యత్యాసం ఉండొచ్చు. అలాటి 
సందర్భాలలో: మార్కెట్‌ వర్గాలనూ, వివిధ విభాగాలకు చెందిన (ప్రజలనూ కూడా 


47 


సంప్రదించి కథనాన్ని సమ గ్రమైనదిగ్గా చేయొచ్చు. అధికార వర్గాల కథేనంతోపాటు అనధికార 
a ఉటంకేంచాల్సిందే, ఈ సంప్రదాయం కూడా కొనసా 


"క 


గించ తగిందే. 











(గ 






గ. 
Wy 













Ap, 
hy 
ల 


ధా 









/ 


Phy: 
ఖ్‌! 
గ్‌ గ్‌ గో 
2% 5 


XX 
సయ 






( 
టో 
Pe? 
Ys 








ఆధారం చెబితే కథనానికి బలం 

కొన్ని సందర్భాలలో మాత్రమే ఏ వర్గాల 
తగదు. ఎవర్తాల నుంచి సమాచార 
ఎరుగుతుంది. అయితే త్రము శ్పుద్ప వెల్సిడించకూడదని ఎవరైనా 


(35) 


నుంచి సమాచారం అందిందో తెలపడం 
అందిందో తైెలపడంవల కథనానికి ఎళ్ళోసనీయత 


౧ 

సూచిస్తే మాత్రం మీరు ఆ 
ల్పిందే. వారలా వద్దు అన్నప్పుడు వార్రీవర్గాల కథనం 
హారం అనో ష్మార్టీ కార్యకర్తల అభిప్రాయం (ప్రకారం అనో రాయొచ్చు. కథనంత్రోని 


48 


Cn 


శ 


సంప్రదాయాలను పాటించాలి. ముఖ్యంగా రిప్యోర్తర్సు నిత్యం (ప్రజలను కలుస్తుండా 
రాజకీయ నాయకులను, మేధావులనేకాక సమాజంలో వివిధ వర్గాలకు చెందిన వారిని కక 
తమ విజ్ఞాన పరిధిని విస్తరింపచేసుకోవాలి. ఒక సీనియర్‌ జర్నలిస్టు ఇలా అన్నారు. "0౧ 
can not learn the art of communicating without being ౧౧౫౩౪ 
communicative". జర్నలిస్టు దండలో దారంలా (ప్రజల మధ్య మెలగుతూ ప్రజలనా 


చి 
2 
. 
ఓ 


శల 


స. 
లఫై 


i 


0 
7 


ల్‌ 


అ 
న్‌్‌ 


చ 


అనుభవ సంపదను పెంచుకోవాలి. నేను ఒకరికి చెప్పేవాళ్లే తప్పు ఒకరి నుంచి నేర్చుక్షనే! 


గుర్తించడానికి (ప్రయత్నించాలి. తరుచుగా పలువర్గాల వారిని కలిసి చర్చించడం ద్యారా శ 


స్త 


రా, 
న 


ఏముంటుంది అని ఎప్పుడూ భావించకూడదు. జర్నలిస్టుకు అహంభావం శత్రు 
వంటిది. అహంభావానికి ఆశ్రయమిస్తే పెరుగుదలకు అవకాశం ఉండదు. 


శ 


; న 
న్‌. 
జ! 





With. best compliments from 








Phone : 4534069 


| 
B.Madfuwdhian Reddy 
SAIBABA FILLING STATION 


(Indian Oil Dealer) 


| 
| 


SAIBABA TRADERS 


| 
(Tyres Dealer) 


17-1-388/C/1/A, MADANNAPET, 
SAIDABAD, HYDERABAD - 59. 





49 


ఏవార్తను ఎలా సేకరించాలి 





వార్తలంటే అందరికీ ఆస్తో. స్నేహితులో, " బంధువులో కనిపిస్తే తప్పనిసరిగా 


విశషాలేమిటి? సంగతులేమిటి? అని అడక్కుండా ఉండలేము. 
ఉ. అంతట నొక్కనాడు గదుడన్‌ యదువంశభవుండు రుక్మిణీ 
కాంతుడు కూరిమింబనుపగా కుశలంబరయంగ వచ్చి యే 
కొంతవువేళ ద్వారవతియందలివార్డలు దెల్టుచున్‌ తటిత్‌ 
కాంతిమనోవారాంగులగు కన్పైల చక్కదనంబులెన్టుచున్‌. 
పొండవుల క్షేమ వార్తలు తెలుసుకుని రమ్మని కృష్ణుడు గదుడనే వాన్ని ఇంద్రప్రస్థం 
పంపించాడు. అతడు ఏకాంతంగా ఉన్న అర్జునునితో ముచ్చటిస్తూ ద్వారక వార్తలు 
తెలిపిడట. అందులో ముఖ్యంగా అందమైన కన్నెపిల్లల గురించి చెప్పాడట. చేమకూర 


50 

వెంకటకవి 17వ శతాబ్దంలో రాసిన ' విజయ విలాసము' లోనిదీ పద్యం. వార్తలంటే ఎవరైనా 
ఆసక్తికరంగానే ఉంటాయి. అవి అంత ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టే వార్తాపత్రికలు మన 
జీవితంలో అంతర్భాగంగా తయారయ్యాయి. ముఖ్యంగా పట్టణాల్లో నగరాల్లో నివసియే 
వారికి వార్తాపత్రికలు చదవడం దాదాపు వ్యసనంగా తయారైంది. పాద్దున్నే టీ, కాఫీ తాగే 
పత్రికల కోసం తహతహలాడిపోతారు. వార్తాపత్రిక రావటం కాస్త ఆలస్యమైతే చాలు 
అసహనంతో వేగిపోతారు. వార్తా పత్రికలకు సెలవొస్తే ఇక పిచ్చెక్కినట్టుంటుంది. నగర 
జీవులకు వార్తాపత్రిక రాకతోనే తెల్లవారుతుంది. అదిరాకపోతే ఉదయం ఎడుగంటలయినా 
పాద్దుపాడవనట్లై మరి. 


మనలో చాలా మంది రోజూ వార్తలు ఆసక్తిగా చదువుతాంకాని వార్తల స్వభావం గురించి 
ఆలోచించే వారు చాలా తక్కువ. సమాజంలో విభిన్న వర్గాల (ప్రజలను ఐక్యంగా బంధించే 
శక్తుల్లో. వార్తలు ముఖ్యమైనవి. తెల్టారిలేస్తే ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూసేది వార్తల 
కోస సమే. సమాజంలోని ప్రజలందరూ ఒకే సమాచారం లేక ఒకే వార్తల సముదాయం 
చదవడమంటే మాటలుకాదు. మనం అడవిలో బతుకుతున్నా తక్కువ సంఖ్యలోని ఒక 
(గ్రూపు. ప్రజలతో మాత్రమె మనం సంబంధాలు పెంచుకున్నా బహుశా వార్తాలకింత 
ప్రాధాన్యం ఉండేదికాదు. మన ప్రయోజనాలు, లావాదేవీలు, ఇతరేతర వ్యవహారాలు మనతో 
పరిచయం ఉన్న వారికే పరిమితమైలేవు. మనతో పరిచయంలేనివారితో మనం సంబంధాలు 
ఏర్పాటు చేసుకొనే వీలుందా? తప్పకుండా ఉంది. పరిచయేతరులతో సంబంధ 
బాంధవ్యాలు నిర్వహించే ఒకానొక మార్గం సమాచారమే. అంటే ఒకే విధమైన తాజా 
సమాచారాన్ని పంచుకోవడం ద్వారా మనం పరిచయేతరులతో సంబంధాలు ఏర్పాటు 
చేసుకుంటాం. సమాచారం అంటే వార్తలు. వార్తలు రాసే పద్దతికి ఈనాడు విశేష ప్రాధాన్యం 
ఉంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. వార్తాకథనంద్వారా మనం మనకు 
పరిచయంలోనివారితో సంబంధం నిర్వహిస్తామన్నమాట. ఈ సంబంధం ఒక రకంగా 
పరోక్షమైనదే అయినా ఇది ఆధునిక సమాజంలో చాలా ప్రాముఖ్యమైనదనడం నిస్సందేహం. 
ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే మనం (ప్రచార సాధనాలద్వారా పరిచయేతరులతో పరోక్ష 
పరిచయం ఎర్పాటు చేసుకుంటాం. అన్ని వర్గాలకు, ప్రాంతాలకు చెందినవారు ఒకేరకం 
వార్తా కథనాలను నిత్యం చదువుతారు. ప్రచార మాధ్యమాల్లో పనిచేసే వారు వార్తాకథనాలను 
చక్కగా రాయడం నేర్చుకోకుండా రంగంలో రాణించలేరు. ప్రచార మాధ్యమాలకోసం రాసే 
సంఖ్యానేక ప్రక్రియల్లో వార్తా కథనం ముఖ్యమైనది. 


వార్తాకథనం ప్రక్రియపై పట్టు సంపాదించడంలోనే అతడి వృత్తి నైపుణ్యం 
ప్రతిబింబిస్తుంది. ఈ వార్తా కథనాలకు, అవిరాసే జర్నలిస్టులకు సమాజంపై విశేష (ప్రభావం 
ఉంటుంది. జర్నలిస్టులు మనల్ని గురించి మనకు తెలియచేస్తారన్నమాట. సమాజంలోని 
వివిధ వ్యక్తుల మధ్య వారు ఐక్యతా బంధం సృష్టిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య 


51 


బంధం ఏర్పాటు చేస్తారు. వారు నిర్వర్తించే బాధ్యత మహత్తరమైనది కాబట్ట వారు 
ఇజాయి తీపరులుగా, (ప్రతిభావంతులుగా కర్తవ్యానికి అంకితమైన వారుగా ఉండితీరాలి. వారి 
కర్తవ్యం ఎంతే ముఖ్యమైనదో అంతక్ష్తిష్టమైనది. 

మనం ఈ అధ్యాయంలో వార్తా కథనం గురించి సాధ్యమైనంత క్షుణ్ణంగా చర్చిద్దాం. 
వారాకథనం అంటే ఏమిటీ? అదెలా అందంగా రాస్తారు? వార్తా కథనం తాలూకు (ప్రధాన 
లక్షణాలేమిటి? వార్తకూ సమాచారానికీ తేడా ఏమిటి? వరా ప్రశ్నలన్నిటికీ 
సమాధానాలిచ్చుకోవాలి. 


వాస్తవానికి వార్తలనేవి వార్తా పత్రికలకూ, టెలివిజన్‌లకూ రేడియోలకూ మాత్రమె 
పరిమితమై ఉండవు. కంపెనీల న్యూస్‌ లెటర్స్‌లో, ఉద్యోగుల మ్యాగవైన్తలో సైతం 
వార్తలుంటాయి. ఆమాటకొస్తే అడ్వర్‌టైజ్‌మెంట్టు కూడా వార్తలే. అవికూడా 
సమాచారాన్ని అందిస్తాయి. కనిపెట్టే కన్నుండాలిగానీ వార్తలకేం ఎక్కడపడితే 
అక్కడుంచాయి. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, బల్ల చెక్క, అరటితొక్క, నిమ్మమొక్క అన్నీ 
తమలోని వార్తల్ని కనుక్కోమని సవాలు చేస్తుంచాయి. 

జర్నలిస్టురెండు (ప్రధాన కర్తవ్యాలను నిర్వహించాలి. అవి ఒకటీ - సమాచారాన్ని 
సేకరించడం, రెండు - ఆ సమాచారానికి సరైన రూపం ఇవ్వటం. మనమిప్పుడు (ప్రథమ 
కర్తవ్యాన్ని అన్ని కోణాలనుంచి పరిశీలిద్దాం. 


పారా కథనం ముఖి సం 

వారా కథనం అంటే ఏమిటో, అదెలా రాయాలో తెలుసుకోవటమే ఏ 
జర్నలిస్టుకయినా వృత్తిలో ప్రారంభికేం[ద్రం. ఏ ప్రచార మాధ్యమం కర్తవ్యమయినా వార్తలను, 
సమాచారాన్ని పదిమందికీ అందజేయడమే. కాబట్ట (ప్రచార మాధ్యమాల్లో పనినస 
రచయితలకు వార్తలను ఏ రూపంలో ఎలా రాయాలో తెలిసివుండాలి. వార్తలను అందచేసే 
వివిధ ప్రక్రియల్లో వార్తా కథనం చాలా ప్రధానమైనది. అది ఇతర ప్రక్రియలకు తల్లివంటిది. 
వార్తా కథనం చక్కగా ఉండాలంటే రచయిత సరళమైన, సుబోధకమైన వచనం 
రాయగలగాలి. స్పష్టమైనరీతిలో ఆలోచించే నైపుణ్యం ఉండాలి. రాసే అంశంపై సమగ్ర, 
స్పష్టమైన అవగాహన ఉండాలి. క్లుప్తంగా, కచ్చితంగా రాయటం ఎలాగో తెలియాలి. భాషలో 
పాండిత్యం అక్కర్రేదు కానీ ఏ పదం ఎప్పుడు ఎక్కడ వాడాలో మాత్రం కచ్చితంగా తెలిసి 
ఉండాలి. వార్తా పత్రికలకు, టెలివిజన్‌కు, రేడియోకు దేనికి రాయాలన్నా ఈ మౌలిక 
సూత్రాలు తెలిసి వుండడం తప్పనిసరి. వార్తలు ఎలా రాయడమో తెలిస్తే ఏ (ప్రచార 
మాధ్యమానికైనా పని చేయొచ్చు. 


52 
వార్తను కొలిచే తూకం రాళ్లు 


వార్తా విలువలనుబట్ట వార్తలు రాస్తారు. ద్నిర్ణకాల చరిత్రలో ఆఎర్బువించిన ఈవా 
విలువల ఆధారంగానే జర్నలిస్టులు ఇంకా ఇతరేతర రచయితలు ఏ వార్త రాయాలో ఏ హా 
రాయకూడదో నిర్ణయిస్తారు. ఈ రంగంలో ప్రవేశించిన వర్రిష్టువులు ఆవార్తా విలువ లేమిబో 
తెలుసుకోవాలి. అలా గ్రహించగలిగినప్పుడే ఏ ఘటన లేక ఏ పరిణామం వార్తగా రాయడానికి 
అర్లమైనదో నిర్ణయించొచ్చు. మన సమాజంలో రోజూ వందలాది ఘటనలు 
జరుగుతుంటాయి. అయితే అవన్నీ వార్తలు కావు. ఏఘటన వార్తగా రాయడానికి లర్లమైనదో 
నిర్ణయించే విలువలు కన్ని ఉన్నాయి. అఏ ఇవి. 


] 


6 


hres it 


1) ప్రభావం : ప్రజల జీవితాలను ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక విధంగా ప్రభావితం 
చేయగల ఘటనలనే వార్తలు అంటారు. “పురుషులందు పుణ్యపురుషులు వేరయా: అన్నట్లు 
వార్తలకక్కే ఘటనలు వేరు, మామూలు ఘటనలు వేరు. ఏదైనా ఒక ఘటన కొంత మందికి 
సంబంధించిందే అయినప్పటికీ దాని ప్రభావం లక్షలాది మందికి (ప్రసరించవచ్చు. అంటే 
అది పరోక్షంగా అశేష జన సంఖ్యను ప్రభావితం చేయవచ్చు. అప్పుడే ఆఘటన వార్తార్హక 
సంతరించుకుంటుంది. ఉదాహరణకు - పెట్రోల్‌ ధరలను పెంచుతూ పార్షమెంట్‌ 
తీర్మానాన్ని ఆమోదించొచ్చు. వైద్యరంగ పరిశోధకుడు క్యాన్సర్‌ను నయం చేసే మందును 
కనుగొనవచ్చు. ఈ రెండు ఘటనలూ కోట్టాది మంది జీవితాలను (ప్రభావితం చేసేవే కనుక 
అవి నిస్సందేహంగా వార్తార్లఘటనలు. ఇవావ్రీవార్త రేపటికి సమాచారంగా మారవచ్చు. 
ఉదాహరణకు 1991 ఫిబవరిలో' ప్రపంచ జనాభా 500 కోట్లు అన్నది ఆనాటికి వార్తే 
ఈనాడది సమాచారమే కానీ వార్తకాదు. 


2) సమయం: ఏ వార్తా కథనంలో అయినా సమయానికి ప్రాధాన్యం ఉంటుంది. 
అంటే తాజాగా జరిగిందానికే విలువ ఉంటుంది. సమయ ప్రాధాన్యం లోపిస్తే వార్తార్హత 
ఉండదు. ఉదాహరణకు గత ఏడాది జరిగిన కోర్టు విచారణ ఇవాళ వార్త కాదు. అది ఆనాడే 
వార్త. మాబీ ప్రధాని నరసింహారావుమీద ఇప్పుడు విచారణ సాగుతున్నది. కాబట్టే అది ప్రధాన 
వార్త అవుతున్నది. ఆయనకు బెయిలిచ్చినా వార్తే, ఇవ్వక పోయినా వార్తే. అయితే కేసులోని 
వ్యక్తి ముఖ్యమైన వారు కాబట్టకూడా ఈ వార్తకు (ప్రాధాన్యం పెరుగుతున్న మాటనిజం. 
అయితే ఎంత కాలం గడిచాక ఒకఘటన వార్తా ప్రాధాన్యాన్ని కోల్పోతుంది అంటే కచ్చితంగా 
సమాధానం చెప్పలేము. అన్ని ఘటనలకూ ఒకే సూత్రం వర్తించదు. పిడుక్కూ బియ్యానికీ 
ఒకే మంత్రం చదవలేంకదా. మొత్తం మీద "ఎక్కువ ఘటనలు ఒకరోజు దాటితే 
వార్తలనిపించుకోవు. ఏమో ఎవరు చెప్పగలరు ఇంకో ఇరవై ఏళ్లకు కమ్యూనికేషన్స్‌ రంగంలో 
గప్ప ప్రగతి జరిగిన ఫలితంగా ఈ సమయం 12 గంటలకే పరిమితం కావచ్చు. అనేక 
ఘటనలు పదిపన్నెండు గంటలు దాటగానే వార్షార్లత కోల్పోవచ్చు. మీరు ఇవాళ్రివార్తా పత్రిక 


53 


చదవండి. అందులో అన్నీ నిన్న జరిగిన ఘటనలే వార్తలుగా ఉంటాయి. అయితే 
వ కారణాలవల్ర పాత ఘటనలు సైతం వార్తలుగా త! కావచ్చు. బజ్టీలు 
 వేడిబజ్జీలే తింటారు. చద్దివార్తలు వార్తలుకావు. 


A) 
a 
కు 


) 


re! 


yl Qe 


షు ౮7 


ses ప్రాధాన్యం ఉన్న వ్యక్తులు చిన్న పనిచేసినా అది వార్తాళ్లమే అవుతుంది. 
కో, ముఖ్యమంత్రికో గోరుచుట్టు పుండు వచ్చినా అది య్‌. (ప్రధాని వ్యక్తిగత 
హా 20లో ఎక్కడికయినా పర్యటనకెళ్ళినా “కంల ఆషామాషీ వార్త కాదు మొదటిపేజీలో 
చురించే వార్త అవుతుంది. ప్రధాని ఎంత ముఖ్యమైన వ్యక్తి అంటే ఆయనకు జలుబు నొ 
వ్‌ స్వల్ప అస్వస్థత అన్న శీర్షికతో వార్త (ప్రచురిస్తారు. అదే సాదాసీదా మనుషులు 
చైఫాయిడ్‌ వచ్చి రెండునెలలు మంచంలో పడినా అది వార్తకాదు. (ప్రధానికి, ముఖ్యమం త్రికి, 
స త్రికి సంబంధించిన అన్ని ఘటనలపైనా (ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కనుక అవి 
లవుతాయి. రాజకీయ నాయకులే కాదు సినిమాయ్యాక్షర్లు, సంఘ సేవకులు, కొన్ని 
రంగాల్లో సుప్రసిద్దులు సైతం వార్తా వస్తువులే. సినిమా య్యక్షర్టు పెళ్లి చేసుకున్నా వార్తే, 
వ. వార్తే, ఇతరులతో స్నేహం చేసినా వార్తె. సిల్‌ స్మిత ఆత్మహత్యవార్తపై కొన్ని 
తెలుగు పత్రికలు సంపాదకీయాలు కూడా రాశాయి. 


~~ 


న! 


4) సామీప్యం: వార్తకు మూలమైన ఘటన ఎక్కడ జరిగింది? పాఠకుడికి లేక (శ్రోతకు 
దగ్గరలోనా? దూరంలోనా? సమీపంలో జరిగిన ఘటనలకు దూరంలో జరిగిన 
ఘటనకంటె ఎక్కువ విలువ ఉంటుంది. అమెరికాలోని రైలు ప్రమాదంలో వంద మంది 
మరణించినా మనం పెద్దగా స్పందించం. ఢిల్లీ రైలు ప్రమాదంలో అంతే మంది దుర్మరణం 
పాలయినా తీవ్రంగా స్పందిస్తాం. అదే ఘోరప్రమాదం మన రాష్ట్రంలో జరిగితే దిగ్ర్రాంతి 
వెందుతాం. మనిషి తన చుట్టూ జరిగే ఘటనలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తాడు. ఎక్కడో 
దూరంగా సంభవించిన సంఘటనకు పెద్దగా స్పందించడు. అది మానవ సహజం. అయితే 
కమ్యూనికేషన్స్‌ పెరిగి ప్రపంచం చిన్నదయ్యేకొద్దీ దేశాల మధ్య దూరం తగ్గ కొద్ది ఈ 
సామీష్యత విలువ మారిపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన తుపాను తాలూకు 
దృశ్యాలను వెనువెంటనే అమెరికా ప్రేక్షకులకు చూపిస్తే వారు కూడా మన విషాదంలో 
పాలుపంచుకోవచ్చు. అంటే కమ్యూనికేషన్స్‌ సౌకర్యాలు విస్తరించే కొద్దీ సామీప్యం విలువ 
సాపేక్షంగా తగ్గిపోతుంది. 


5) వివాదం ఘర్షణ : ముఖ్యమైన వ్యక్తుల మధ్య ఘర్షణ, వివాదం, వాదవివాదాలు 
ఏది జరిగినా వార్తే. పీవీతో కేసరి విభేదిస్తే వార్తే. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ధ్వజమెత్తితే 
వార్తే, విజయభాస్కర రెడ్డిని వై. ఎస్‌. రాజశేఖర రెడ్డి పళ్లిత్తు మాటన్నా పత్రికలకెక్కుతుంది. 
ర్నలిస్టులు ఘర్షణను, వివాదాన్ని చాలా విలువైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే అవి 
బఠకులకు ఆసక్తికరమైనవి కాబట్టి. కోర్టులో సాగుతున్న విచారణ వార్తలంటే (ప్రజలు 
వెవికోసు కోడానికి (ప్రధాన కారణం తండ వివాదం, ఘర్షణ ఉండడమే. మాజీ ప్రధాని 


లో ty te 


ఎంత చం(ద్రస్వామికి లక్షడాలర్హ లంచం ఇచ్చానంటాడు లక్కూభాయ్‌ పార్ట్‌ 
రామరామ లంచం ఇచ్చానన్న రోజుననేను అమెరికాలోనే లేను అంటారు పీవీ, (బ్రహ్మాండమై; 
వివాదం, అద్భుతమైన ఘర్షణ. ఇంతకంటె ఏంకావాలి పాఠకులకు? ఇటీవల పీ. ఏీకి క్షే 
మధ్య వివాదాలు, మనస్పర్టలు చెలరేగినట్టు. దాదాపు దశాబ్దం (క్రితం కాంగ్రెస్‌ అధ్యక్షుడు 
రాజీవ్‌ గాంధీకి వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కమలాపతి త్రిపాఠీకి రోజూ ఏదో ఒక వివాదం చెలరో్షి 
నాయకుల మధ్య వివాదంలాగా మరే వార్తా రుచిగా ఉండదన్న అభిప్రాయాన్ని మన పత్రికల 
స్నజ్షస్తున్నాయి. 

6) అసాధారణం, విడ్డూరం, వింత : అసాధారణమైన, అరుదైన ఘటనకూడా 
వార్తకిందేలెక్క. జర్నలిజంలో ఒకనానుడి ఉంది. “కుక్క మనిషిని కరిస్తే వార్తకాదు, మన్ని 
కుక్కను కరిస్తే అది వార్తే”. 19వ శతాబ్దికి చెందిన ఒక సంపాదకుడు ఆమాట అన్నారు, 
అంటే అసాధారణమైనదీ, విడ్డూరమైనదీ (ప్రతిదీవార్తే అన్నది ఆయన అభిప్రాయం. అయికే 
చిన్న సందేహం. .చంద్రబాబునాయుడినో జయ(ప్రదనో కమల్‌హాసన్‌నో పిచ్చికుక్కకాదు 
మామూలు కుక్కకరచినా వార్త అవదా? చచ్చినట్టు వార్త అవుతుంది. వ్యక్తుల (ప్రాధాన్యాన్ని. 
బట్టి మనిషిని కుక్క కరచినా వార్తే అవుతుంది. మామాలు ఘటనే అయినా ఒక్కోసారి. 
వార్తా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. చిన్న ఉదాహరణ - మామూలు (డైవర్‌ లైసెన్స్‌ 
రద్దుచేస్తే అదీ వార్త అవదు. కానీ యాభై అరవై రోడ్డు ప్రమాదాలకు కారకుడైన ఒక డైవర్‌ 
లైసెన్స్‌ రద్దుచేస్తే అది అనివార్యంగా వార్తే అవుతుంది. 

7) వర్తమానం: వర్తమాన ఘటనలకు వార్తా ప్రాధాన్యం ఉంటుంది. 
వర్తమానంలో జరిగే ప్రతిఘటనా వార్తగా వాసికెక్కే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరున్న 
(ప్రాంతంలో మామూలు సమావేశం జరిగితే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. 
అలాకాకుండా కట్నం చావులపైన్నో, దళితులపై దాడులపైన్నో, 'ప్రాహిబిషన్‌ అవసరమా? 
అన్న అంశంపైన్నో సమావేశం జరిగితే అత్యధికులు ఆసక్తి వ్యక్తం చేయొచ్చు. 

జర్నలిస్టు ఈ వార్తా విలువలను దృష్టిలో పెట్టుకుని ఏదివార్లో న్మిర్ణయిస్తాడు. ఈ వార్తా 
విలువలు అతడికి గీటురాయి వంటివి. గీటురాయి ఆధారంగానే మంచి బంగారం 
అవునోకాదో నిర్ణయించినట్టు ఈవార్తా విలువల ఆధారంగా ఏఘటనకు, పరిణామానికి 
వార్తార్లత ఉందో నిర్దారించొచ్చు. 

వార్తలో పనికి మాలిన వివరాలను చేర్చకుండా క్టుప్తంగా స్పష్టంగా రాయాలి. ఇంగ్రీషులో 
ఉన్న (ప్రకటనలను అనువదించేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

(1) మక్కీకి మక్కీగా అనువదించొద్దు. అంటే ముక్కస్య ముక్క అనువాదం 
పనికిరాదు. | 


(2) అనువాదం అనిపించకూడదు. వార్తలోని స్పూర్తికి అనుగుణంగా స్వేచ్చగా. 


55 


అనువదించాలి. ప్రధాని ఐ.కె. గుజ్రాల్‌ ప్రసంగాన్ని అనువదిస్తే ఆయన తెలుగులో 
మాట్లాడారా అనిపించాలి. 

(3) సంస్కృత గ్రంథాలను తెలుగుల అనువదించినవారిని విమర్శిస్తూ మొల్తకవి 
ఇలా అన్నారు. 

తనసోక నోరు తియ్యన యగురీతి 

తోడనర్థమెల్డ దోచకున్ల 

గూఢ శబ్ద వితతి 5 *ట్లాట పనియ్యల్డి 

మూగ చెవిటి వారి ముఛ్చటరయ?' 

నోట్లో తేనె పడగానే తియ్యగా ఉంటుంది. అలాగే వాక్యంకూడా చదవగానే 
అమవ్వాలి. అర్హంకాని పదాలు (ప్రయోగిస్తే, మూగ చెవిటివారి ముచ్చటగా 
తయారవుతుంది. ఒకరి భావాలు మరొకరికి అర్దమే కావు. అనువాదం అలా ఉండకూడదు 
అంటోంది మొల్టకవి. మనం ఇంగ్రీషునుంచి తెలుగులోకి అనువదించినా అలాగే స్పష్టంగా 
అర్థమవ్వాలీ. 


నార్తాసేకరణ ; 5 డబ్బులు 1 హెచ్‌ 


సమాచారాన్ని సేకరించే సందర్భంగానూ, వార్తాకథనం రాసేప్పుడూ జర్నలిస్టు ఆరు 
మౌలిక ప్రశ్నలకు సమాధానాలు వెదకాలి. ఆ ఆరుమౌలిక ప్రశ్నలూ ఇవి: 


ఎవరు? (Who): వార్తా కథనంలోని వ్యక్తి ముఖ్యమైన వారా కాదా? వార్తలో వచ్చే 
ప్రతివ్యక్తి నీ కచ్చితంగా వివరించానా? ఒక వ్యక్తితో మరొక వ్యక్తి సంబంధాన్ని సరిగ్గా 
చిత్రించానా? లేదా? 


ఏమిటీ?(What): వార్తా కథనంలోని ప్రధాన ఘటన లేక చర్య ఏమిటి? అప్రధాన -. 
ఘటనలు, వివరాలు ఏమిటి? వాటిని సైతం క్టుప్తంగానే అయినా సమగ్రంగా వివరించానా? 


ఎప్పుడు: (When): ఘటన జరిగిందెపుడు? వారా కథనం తాలూకు 
సమయాసందర్భాల్లు పాఠకులకు స్పష్టంగా తెలిపానా? వాస్తవానికి వార్తాకథనాన్ని ఎప్పుడు” 
తో ప్రారంభించడమే ఉత్తమపద్దతి అంటారు అనుభవజ్ఞులు. ఘటన ఎప్పుడు జరిగిందో 
ప్రారంభంలోనే తెలిపితే చిక్కు ఉండదు. ఆ తెలో పదెద్‌' స్పష్టైతి స్పష్టంగా తెలపాలి. 


ఎక్కడ? (Where): ఘటన జరిగిందెక్కడ? ఘటన జరిగిందెక్కడో పాఠకులకు 
తెలుసులెమ్మని జర్నలిస్టు అనుకోకూడదు. పాఠకుడి ఊహకు వదలకూడదు. అన్నీ. 
స్పష్టంగా చెప్పితీరాల్సిందే. ఏ స్థలంలో అది సంభవించిందో ఆ ఘటనల పరంపర ఏమిటో 
వర్ణించాలి; పాఠకుల కళ్లముందు బొమ్మ కట్టంచాలి. 


56 


ఎందుకు? ఎలా? (Why and How): ఘటన ఎందుకు? ఎలా? జరిగిందో కూడా 
వివరించడం జర్నలిస్టుబాధ్యత. పాఠకుడి మనసులో తలెత్తే ప్రతి ప్రశ్నకూ మీ వాం 
కథనంలో సమాధానం ఉండితీరాలి. వార్తా కథనం చదివాక పాఠకుడి మనస్సులో 
సమాధానం దొరకని (ప్రశ్నలు మిగిలాయంటే ఆ కథనంలో లోపం ఉన్నట్లే. జర్నలిస్టును 
పాఠకుడు ప్రశ్నించే అవకాశమే ఉండకూడదు. పాఠకున్ని విమర్శించే హక్కు 


జర్నలిస్టుకుండదు. అవసరమైతే పూర్వ ఘటనలను వివరించి పాఠకుడి సందేహాలకు నివృత్తి 
కల్పించాలి. 


ప్రజలే వార్తలకు ఆధారాలు 


మనం వార్త అంటే ఏమిటో వివరించాం. ఒకే ఒక నిర్వచనమేదీ వార్తను సమగ్రంగా 
వివరించలేదు. కనుక పలునిర్వచనాలను స్ప్రుశించాం. మొత్తంమీద వార్తా చిత్రాన్ని పొఠకురి 
కత్త్రముందుంచాం. ఇక వార్తా కథనానికి అవసరమైన సమాచారం ఎక్కడ నుంచి వస్తుంద్‌ 
పరిశీలిద్దాం. వార్తాధారాలు లేక సమాచారం. తాలూకు ఆధారాలు చాలా ఉన్నాయి. కనీ 
వాటిని మూడు ముఖ్య ఆధారాలుగా పేర్కొనవచ్చు. ఆ ఆధారాలు ఒకటి - (ప్రజలు, రెండు 
- రికార్డులు మూడు - వ్యక్తిగత పరిశీలన లేక పరిశోధన. అనేక వార్తాకథనాలకు వార్తాధారం 
(ప్రజలనుంచే లభిస్తుంది. 


. వార్తలు శూన్యంలో పుట్టవు. ప్రజలనుంచే వార్తలు, సమాచారం అన్నీ ఆవిర్భవిస్తాయి. 
అందుకే జర్నలిస్టు ఎప్పుడూ ప్రజలతో కలిసిమెలిసి బతకాలి. అన్ని వర్గాల (ప్రజలతోనూ 
మాట్లాడి సంగతులు తెలుసుకుంటుండాలి. తరుచుగా ఫోన్‌ చేస్తూ విషయాలు అడిగి 
పరామర్శిస్తుండాలి. వార్తాకథనం రాయడానికి ముందు జర్నలిస్టు ఎంత ఎక్కువ మందిని 
కలిసి మాటాడితే కథనం అంత సమగ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకే వార్తకు 
సంబంధించి వివిధ వ్యక్తులనుంచి సమాచారం సేకరిస్తే ఆకథనం ఎలా తయారవుతుంద్‌ 
తెలుసుకోడానికి చిన్న ఉదాహరణ: 

ఆ వఐవాదాన్సుద చలన చిత్రాని వ్రదర్భించిన తొలి రాతి దాదావు 
వెయ్యిమంది (పేక్షకులు వోజరయ్యారని థియేటర్‌ యజమాని రంగనాథ్‌ 
తెలిపారు. 

ఆ ప్రారంభోత్సవానికి తాను వోజురైన విషయం వాస్తవమే అయినా ఆ 


కార్భక్రమంపై అంత డబ్బు ఖర్భుచేయడాన్ని తాను విమర్థించానని ఎమ్మైల్సే 
అన్నారు. 


“అది మధ్యతరగతి జనాల (ప్రయోజనాలకు వ్యతిరేకమైంది. కనుక ఆ 
(ప్రతిపాదనను నేను వ్యతిరేకించాను'' అన్నారు ఆ ఎమ్మెల. 


ఇందులో మొదటి రెండు వాక్యాలు ఒక పద్దతిలోనూ, చివరి వాక్యం మరో 


57 


పవతిలోనూ ఉన్నాయి. మొదటి రెండునాక్యాల్ల్‌ - వ్యక్తులు అందించిన సమాచారాన్ని 
జర్నలిస్టు తన మాటల్లో రాశారు. మూడోవాక్యంలో అతడు చెప్పిన సమాచారాన్ని అతడి 
మాటల్లోనే ఉంచారు. 

వార్తకు ఆధారమైన వ్యక్తితో విలేకరి మాట్లాడితే ఆ మాటల క్రమాన్ని 'ఇంటర్‌వ్యూ! 
అంటారు. విలేకరి రాణించాలంటే ఇంటర్‌ వ్యూ చేసే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. విలేకరి 
వార్తకు ఆధారమైన వ్యక్తిని కలవడానికి ముండే అతని నుంచి ఏ సమాచారాన్ని రాబట్లాల్‌ 
నిర్ణయించుకోవాలి. అందుకనుగుణంగా (ప్రశ్నలడిగి సమాచారం సంపాదించాలి. 


విలేకరులు రోజూ సాధ్యమైనంత ఎక్కువ మందిని కలుస్తుండాలి. వారిలో ఎవరినుంచి 
ఎలాటి సమాచారాన్ని సేకరించవచో ముందే ఊహించాలి. ఒక్కోసారి అనుకోని 
వ్యక్తులనుంచి కూడా సమాచారం లభించవచ్చు. చిన్న ఉదాహరణ - రాజకీయ నాయకుని 
కలవడానికి వెళ్లే ఆయన ఉండకపోవచ్చు. అలాటి సందర్భాలలో విలేకరి నిరాశగా వెంటనే 
తిరిగి రాకూడదు. ఆరాజకీయ నాయకుని కార్యదర్శిని కదిపితే కూడా అవసరమైన 


ఇగితశాలం, యస. 


లి త్రనాల౦ వుంద 
ent ఎన్స్‌ టా 





58 


సమాచారం తెలియవచ్చు. ఒకసారి విజయవాడ దగ్గర ఒక రైలు ప్రమాదం జరిగింది. ఒక 
దినపత్రిక విలేకరి వెళ్లి అధికారులను కలిస్తే కావలసిన సమాచారం లభించలేదు. తీరా వెనకి 
వచ్చేముందు ఒక పోర్టర్‌ను కదిపితే అవసరమైన సమాచారం లభించింది. అప్పుడా విల 
రైల్వే వర్గాల కథనం (ప్రకారం... అంటూ వారా కథనం రూపొందించాడు. కొన్ని రక్షా 
వివరాలు తెలియచేయాలంటే అధికారులు భయపడొచ్చు. కింది తరగతి సిబ్బందికి 
అలాటిభయాలు' ఉండవు. వాళ్లనుంచి వివరాలు సేకరించడం తేలిక. యధాలాపంగా 
అడిగితే వారు చాలా సంగతులు చెప్పే అవకాశం ఉంది. నాయకుల విషయంలోనూ ఈ 
సూచన వర్తిస్తుంది. నాయకుల ఆఫీసుల్లో కార్యదర్శుల నుంచో ఇతర కార్యకర్తలనుంవో 
అవసరమైన వివరాలను సేకరించడం తేలిక. అయితే చాలా తెలివిగా నేర్పుగా వాళ్లను 
(ప్రశ్నించాలి. తాను అందజేసిన సమాచారాన్ని ఈ విలేకరి తనకు మాట రాకుండా 
ఉపయోగించుకుంటాడన్న నమ్మకం ఆ వ్యక్తిలో కలిగించాలి. వార్తాధార వ్యక్తిని మీ 
నమ్మాలి. అతడు మిమ్మల్ని నమ్మాలి. ఇలా పరస్పర విశ్వాసం ఉన్నప్పుడే వారు 
నిస్సంకోచంగా వివరాలు వెల్లడిస్తారు. 

ఇక్కడొక విషయం స్పష్టంగా చెప్పాలి. విలేకరులు ఎలాటి పరిస్టితుల్లోనూ వార్తాధార 
వ్యక్తిని మోసగించకూడదు. పత్రికలో ప్రచురణకు వివరాలందచేయమనే అడగాలి. కాకపోతే 
అతడికి మాటరాకుండా చూస్తానని హామీ ఇచ్చి ఆహామీని నిలుపుకోవాలి. సమాచారం 
ఇవ్వడానికి నిరాకరించే వారిని బలవంతపెట్టకూడదు. ప్రలోభపరచడానికూని 
బెదిరించడానికిగాని ప్రయత్నించడం మీ వృత్తి ధర్మానికే వ్యతిరేకం. ఇంటర్‌వ్యూ ఇవ్వడానికి 
నిరాకరించిన వారిని పదేపదే అడిగి విసిగించ కూడదు. 

పరిశీలన :ఇక సమాచారానికి రెండో ఆధారమైన పరిశీలన గురించి రెండు ముక్కలు. 
ఏ వార్తాధారం నుంచికాక విలేకరి సాంత పరిశీలన ద్వారా సంపాదించిన సమాచారాన్ని 
పరిశీలనా సమాచారం అంటారు. విలేకరి సొంత పరిశీలన ద్వారా సంపాదించిన వార్తలు ఈ 
కింది విధంగా ఉంటాయి. 

(అ) నగరంలోని కల్యాణ్‌ థియేటర్‌లో నేటి సాయం (త్రం టిక్‌టిక్‌ సినిమా 
ముఖ్యులకోసం (ప్రదర్శిస్తున్న సందర్భంగా బి.జాపి కార్భ్ళకర్ణలు ధర్గా 
నిర్లహించారు. ఆ సీనిమాలో ఉన్న కొన్ని ఇ (థల దృశ్యాలను తొలగించాలంటూ 
ఆ పార్టీ కార్వకర్పలు నినాదాలిచ్చారు. 

గ్‌ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై కింది. కోర్టులో. 
విచారణ జురుగుతున్న సందర్భంగా ఆమెకారు (డైవరు ఇచ్చిన సాక్ష్యాన్ని 
కోర్టులోని లాయర్లు, సందర్భకులు ' అందరూ. ఎంతో (శ్రద్దగా విన్నారు. 
అందరూ సాక్షిపైన్నే దృష్టి కేం(దీకరించాడు. 

(ఇ) రాష్ట్రంలో మద్యనిషేధం విధించి దాదావు రెండేళ్లు కావస్తున్నా మద్యం 


59 


క్షసుల విచారణ, పరిష్కారానికి ఇప్పుటీకీ సరైన వ్యవస్థ రూపొందలేదు. కేసుల 
న్యాయవిచారణ, కోర్టుల వరిధి తదితరాలకు సంబంధించిన సాంకేతిక 
ఇబ్బందుల 'నుంచి ప్రాహిబిషన్‌ విభాగం ఇంకా బయటపడలేక పోతోంది. 


ఈ వార్తలను శ్రద్దగా చదివితే, ఆ విలేకరులు ఘటనలను, పరిస్థితిని స్వయంగా చూసి 
ఫరిశీలించారని స్నష్టంగా బోధపడుతుంది. విలేకరి పరిశీలనపై ఆధారపడిన సమాచారం 
ఇ్షలొ ఉంటోంది.'ఇలాటి కథనంలో ఆయన అన్నారు, ఆమె వెల్లడించారు, వైరా పదాలు 
ఉండవు. 

రికార్డులు ఇక మూడ్‌ వార్తాధారం రికార్డులు. అవి (ప్రభుత్వ రికార్డులు కావచ్చు, 
సైవేట్‌ రికార్డులు కావచ్చు. పుస్తకాలు, పత్రికలు, వ్యాసాలు, చారిత్రక పత్రాలు, కంప్యూటర్‌. 
సమాచారం - ఇవన్నీ రికార్డుల కిందికే వస్తాయి. రికార్డులనుంచి సేకరించిన సమాచారం 
సాధారణంగా ఇలా ఉంటుంది. 


అ) ఆదివారం మరణించిన (శ్రీధరరావు దాదావు 200 కథలు, 
పదినాటకాలు రచించారు. ఆయనకు 1961లో సాహిత్య అకాడమీ అవార్డు 
లభించింది. ఆయన 1968లో అమెరికాలోని ఒక (పైవేట్‌ సంస్థ ఆవ్యానంపై ఆ 
దేశంలో వత్యటీంచిన సందర్భంగా ఆయన్ను వలునగరాల్లో మనంగా 
సన్మానించారు. 


ఆ) గత ఏడాది హైదరాబాద్‌ నగరంలో 282 హత్యలు 1200 దాడులు 
78 కిడ్డావులు జరిగినట్టు రాష్త్ర హోంమంతిత్త శాఖ నివేదిక తెలిపింది. గత 
సంవళ్ళరంలో కంటె ఈయేడాది ఎక్కువ నేరాలు జరిగాయని కూడా ఆ నివేదిక 
పేర్కొంది. 

ఇ భారత (ప్రభుత్త విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు జరగనున్హుట్టు 
నేడు ప్రధానమంత్రి ఐ.కె. గుజ్రాల్‌ ఒకదిన ప(తికలో రాసీన వ్యాసం బట్టి తెలుస్తు 
న్నది. భారత (ప్రభుత్వం ముఖ్యంగా ఇరుగు పారుగుదేశాల వట్లు “పెద్దన్నయ్య 


వైఖరి ప్రదర్శించరాదని నిర్ణయించుకున్నట్టు ఆ వ్యాసం స్నృష్షం చేసింది. 


రికార్డు ఆధారాలు కంపెనీల రికార్డుల్లోనూ, అవి ప్రచురించే మ్యాగజైన్లలోనూ కూడా 
రిభ్యంకావచ్చు. నగరాల్లో ఉండే [గ్రంథాలయాల్లో సైతం విశేష సమాచారం లభించా చ్చు. 
విలేకరులు అవసరమైనప్పుడు స్థానిక (గ్రంథాలయానికి వెళ్లి కావలసిన సమాచారం 
సేకరించొచ్చు. 


మ్లిస్తత ముఖ్యం 
విలేకరి తన వార్తా కథనంలో నిర్దిష్టత (200Ur20y)కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. 


60 


రాసేదేదో కచ్చితంగా రాయాలి. తెలిసిన వివరాలే రాయాలి తప్ప ఊహించి రాయకూడదు. 
సమాచారాన్ని సేకరించడంలోనూ వార్తా కథనం రాయడంలోనూ నిర్దిష్టత పాటించడం 
తప్పనిసరి. నిర్దిష్టత విలేకరి విశ్వసనీయతను పెంచుతుంది. వివరాల విషయంలొ నేకాదు 


పదాల ప్రయోగంలో సైతం విలేకరులు కచ్చితంగా ఉండాలి. ఏపదం ఏ అర్జాన్ని స్ఫుగిస్తుందో 
తెలుసుకుని వాడాలి. 


మనుషులు, వ్యక్తులపేర్టు: కథనంలో మనుషుల పేర్లు, స్టలాల సేర్టు కచ్చితంగా 
ఉండాలి. పేర్లలో పొరపాట్లూస్తే పాఠకులు నవ్వుకుంటారు. పైగా పత్రిక |ప్రతిష్ణకూడా 
దెబ్బతింటుంది. తమ పేరు తప్పుగా అచ్చయితే ఆయా వ్యక్తులు మనస్తాపానికి గురవుతారు. 
కాస్త జాగ్రత్త వహిస్తే అన్నీ సవ్యంగా అచ్చయ్యే అవకాశం ఉంది. ఇంగ్రీషు, తెలుగు లాగా 
ఫానెటికల్‌ భాషకాదు కనుక ఆభాషలో అక్షర దోషాలు దొద్రే ప్రమాదం ఎక్కువ. తెలుగు 
ఫొనెటికల్‌.భాషు అంటే ఉచ్చారణ (ప్రకారమే అక్షరాలుంచాయి. రెండు ఉదాహరణలు: 
ఇంగ్లీషులో స్మిత్‌ అనే పేరుంది. ఆ పేరు ఇలా రాయాలి. 8౧h. అయితే ఈ కింది మూడు 
విధాలుగా ఆ పేరు అచ్చయ్యే ప్రమాదం ఉంది. 


Smithe Smythe Smyth 


దోకుద్రమైళ | 
వవతిషార్తు 

ఆగ్రమాలన్నిఎన్నహాచ్‌ 

శేనేస్తాం ఈ పాలనతో 
EY సాయంత్తం 
వ్నన్న్‌థక్షు వరకూ 


య్‌ నేర వటట 





61 


ఇక తెలుగు ఉదాహరణ: తెలుగు విశ్వవిద్యాలయం (ప్రథమ వైస్‌ చాన్స్‌లర్‌ దొణప్ప 
పేరు మీరు వినే ఉంటారు. ఆయన ఉత్తమ శ్రేణి పరిశోధకుడు, సు ప్రసిద్ద రచయితకూడా. 
ఆయనపేరు “దోణప్పుగానో [ద్రోణప్పగానో అచ్చయ్యేది. ఆయనపేరు కచ్చితంగా 
(ప్రచురించిన తెలుగుప[త్రికలు లేవంటే అతిశయోక్తికాదు. పత్రికలు తరుచుగా దోణప్ప అని 
ప్రచురించడంతో ఆయన సాహితీ సమావేశాల్లో “నేను (హస్వనామధేయుణ్ని బాబూ”! 
అని చెప్పుకునేవారు. 

పెర్ష గురించి సందేహం వచ్చినప్పుడు ఆ వ్యక్తినే అడగడం మంచిది. ఆయన 
అందుబాటులో లేకపోతే ఆయనపేరు తెలిసిన వారిని వాకబు చేయాలి. అంతే తప్ప మీకు 
తోచినట్టు రాయడం న్యాయంకాదు. ఊళ్లపేర్లు యథాతథంగా రాయాలి. ఉదాహరణకు 
మన రాష్ట్రంలోని ఒక జిల్లాలో 'నార్త్‌రాజుపాళెం' “సౌత్‌ మోపూరు’ అనే ఊళ్లున్నాయి. 
వాటిని అలాగే రాయాలి తప్ప “ఉత్తర రాజు పాళెంగగా “దక్షిణ మోపూరు'గా అనువ 
దించకూడదు. రెవెన్యూ రికార్డుల్లో వాటిపేర్లు అలాగే ఉన్నాయి. కనుక మనమూ అలాగే 
రాయాలి. ప్రభుత్వ రికార్డుల్లొో కె.సి. కెనాల్‌ (కర్నూలు - కడప కెనాల్‌) అని ఉంది కనుక 
అలాగే రాయాలి. కె.సి.కాలువ అని తెనిగించ కూడదు. 


కచ్చితంగా ఉటంకించండి: ముఖ్యంగా రాజకీయ నాయకులు తరుచుగా విలేకరులపై 
ఫిర్యాదులుచేస్తుంటారు. తమ మాటలను, (ప్రకటనలను, వ్యాఖ్యలను సరిగా 
ఉటంకించలేదనో ఉద్దేశపూర్వకంగా 'వ(క్రీకరించారనో వారు అభియోగాలు చేస్తుంటారు. 
ఒక్కోసారి సందర్భాన్ని విస్మరించి ఉటంకించి తమను ఇరుకున పెట్టారని కూడా వారు 
విమర్శలకు దిగుతుంటారు. రాజకీయ నాయకులకు అలా విమర్శించే అవకాశం ఇవ్వకుండా 
రాయాలి. అంటే విలేకరులు వార్తాధారాలను కచ్చితంగా ఉటంకించాలి. ఉబలాటంతో కానీ 
దురుద్దేశంతోకానీ వారి మాటలను, ప్రకటనలను వక్రీకరించకూడదు.. రాజకీయ 
నాయకులు, (ప్రభుత్వాధికారులు చెప్పింది సరిగా అర్దంగాకపోతే వివరణకోసం వాళ్లనే మళ్లీ 
అడగాలిగానీ మనసుకుతోచింది రాయడం భావ్యంకాదు. వాళ్లను అడగడం నామోషీగా 
భావించకూడదు. వార్తాధారం అన్న మాటలనేకాదు ఆమాటల ద్వారా ఆయన లేక ఆమె 
ఆశించిన అర్జాన్ని కూడా (గ్రహించాలి. కొందరు విలేకరులు “సంచలనంి కోసం 
వార్తాధారాలను తప్పుగా ఉటంకిస్తుంచారు. ఎలాటి పరిస్టితుల్లోనూ అలాటి 
బలహీనతకులోను కాకూడదు. ఆ బలహీనతవల్ర మీరు పని చేస్తున్న ప(త్రికకు లేక సంస్టకు 
చెడ్డపేరు వస్తుంది. పత్రిక (ప్రతిష్టదెబ్బ తింటుంది. 

విలేకరులు లేక ప్రచారమాధ్యమాలకు రాసే రచయితలు వార్తాధారాలు చెప్పిన 
విషయాన్ని రెండురకాలుగా ఉటంకిస్తారు. ఒకటి - (ప్రత్యక్ష పద్దతి, రెండు - పరోతపద్రతి. 
ప్రత్యక్ష పద్దతి అంటే వార్తాధారం చెప్పిన మాటలను కొటేషన్స్‌ లో యథాతథంగా రాయడం. 
ఉదాహరణ: 


62 


“పార్టీ (ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వని వారినీ, అధినేతలను 
ఇరుకునపెటో విధంగా ప్రకటనలు చేసే వారిని పార్టీలో తిరిగి చేర్చుకోవడం నా 
అభిమతం కాదు” అని ఏ.ఐ. సి. సి. అధ్యక్షుడు సీతారాంకేసరి వ్యాఖ్యానించారు. 

ప్రత్యక్ష పద్దతి అంటే ఇలా ఆయన అన్న మాటలను యథాతథంగా కొటేషన్స్‌లో 
ఉంచి రాయడం. ఇలా రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయన లేక ఆమె 
వాడిన పదాలనే విధిగా వాడాలి. ఆయన మాటల అర్జాన్ని దృష్టిలో ఉంచుకుని మీ మాటలనే 
ఆయన మాటలుగా కొటేషన్స్‌లో పెట్టడం న్యాయంకాదు. ఇక పరో క్షపద్దతికి ఉదాహరణ. 
పార్ట్‌ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వని వారినీ, అధినేతలను ఇబ్బ్రంది పెట్టె 

విధంగా (ప్రకటనలు చేసే వారినీ పార్టీలో తిరిగి చేర్చుకోవడం తన 

అభిమతంకాదని ఏ.ఐ. సి. సి. అధ్యక్షుడు సీతారాం కేసరి నష్టం చేశారు. 

సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కోసారి పరోక్షపద్రతిలో కూడా ఒకటి రెండు 
మాటలనుకూడా కొటేషన్స్‌లో ఉంచడం తప్పేమీ కాదు. ఉదాహరణకు పై కథనంలో 
'అభిమతం' అన్న పదాన్ని మాత్రమే కొటేషన్స్‌లో ఉంచొచ్చు. అలా “అభిమతం అనే 
పదాన్ని మాత్రమే కొటేషన్స్‌లో ఉంచడం కేసరి వైఖరిని స్పష్టం చేసేందుకు తోడ్పడుతుంది. 
అంటే అధినేతలను ఇరుకునపెట్టే విధంగా (ప్రకటనలు చేసే వారిని చేర్చుకోవడం తన 
అభిమతం కాదనీ పార్టీ హైకమాండ్‌కు చేర్చుకోవడం ఇష్టమైతే తనకు అభ్యంతరం ఉండదని 
కేసరి అంటున్నారన్న వాస్తవాన్ని ఈవిధంగా వ్యక్తం చేయొచ్చు. రాజకీయనాయకులు 
ఒక్కోసారి చాలా జాగ్రత్తగా పద (ప్రయోగం చేస్తారు. ఒక పదం వాడి పార్టీ అభిప్రాయాన్ని 
మరో పదం వాడి వ్యక్తిగత అభిప్రాయాన్నీ వ్యక్తం చేస్తారు. అప్పుడా పదాలను కచ్చితంగా 
ఆయన ఉచ్చరించినట్లే వాడాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పదాన్ని లేక పదాలను 
నొక్కి చెబితే ఫలానా పదాన్ని నొక్కి చెప్పారని రాయాలి. ఒక పదాన్ని యథాలాపంగా వాడడం 
వేరు, నొక్కి చెప్పడంవేరు. . 

సాధ్యమైనన్ని ఎక్కువ ఆధారాలు: ఎక్కువ ఆధారాలనుంచి సమాచారాన్ని 
సేకరించడంవల్ల కథనం నిర్షిష్టంగానెగాక నిర్దుష్టంగా కూడా రూపొందే అవకాశం ఉంటుంది. 
ఉదాహరణకు - కట్నం చావు సంభవించినప్పుడు ఇటు కుటుంబసభ్యులు అటుపో లీసులు 
చెప్పన విషయాలతోనే సంతృప్తిపడకుండా ఇరుగుపొరుగు వారినీ, దగ్గరిబంధువులను సైతం 
ఇంటర్‌వ్యూ చేయొచ్చు. ఒక్కోసారి ఒక చిన్న ఆధారం (కూ) కూడా వాస్తవ నిర్దారణకు 
తోడ్చడవచ్చు. కొన్ని ఘటనలకు సంబంధించి పదిమందిని కదిపితే పది వాస్తవాలు 
వెల్లడవుతాయి. పాతిక మంది సభ్యులున్న కార్యవర్గం తీసుకున్న న్నిర్ణయంకంటే 
_ నూటాపాతిక మంది సభ్యులున్న సర్వసభ్య సమితి తీసుకున్న నిర్ణయం ఎక్కువ ప్రజాతంత్ర 
యుతంగా ఉండడానికి వీలున్నట్డే ఎక్కువ ఆధారాలనుంచి విషయ సేకరణ జరిపితే ఆకథనం 
వాస్తవానికి ఎక్కువ దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సత్యాన్ని విలేకరి ఎప్పుడూ - 


63 


విస్మరించకూడదు. ఎక్కువ మందిని కలిస్తే వాస్తవాలు బయటపడి చక్కటి కథనం 
తయారవుతుంది. 

సంఖ్య విషయంలో జాగ్రత్త: వార్తా కథనంలో సంఖ్యల |ప్రస్తావనవస్తే జాగ్రత్తగా 
ఉండాలి. ఈ కింది వాక్యం గమనించండి. 

విద్వారి యూనియన్‌ ఎన్నికల్లో పోటీచేసిన మురళీభర్‌కు 4044 

ఓట్టురాగా అతడి (పత్యర్టి (శ్రీకాంత్‌ 5069 ఓట్టు నంపాదించి 1035 ఓట్లు 

ఆధిక్షతలతొో గెల్ఫారని అధికారులు ప్రకటించారు. 

ఇక్కడ అతడికి వచ్చిన ఓట్లు ఆధిక్యత 1025 మాత్రమే. అయితే అధికారులు 
ప్రకటించిన సంఖ్యను విలేకరి యథాతథంగా కథనంలో దించాడు. అలాకాకుండా సరిగా 
లెక్కవేసి పొరపాటును అధికారుల దృష్టికి తీసుకురావాల్సింది. వివరణ కోరే 
అవకాశంలేనప్పుడు పెద్దమెజారిటీతో గెల్సారు అని రాసిండొచ్చు. ఏదో విధంగా 
పారపాటును నివారించి ఉండాల్సింది. 


కార్యకారణ సంబంధం: ప్రతి ఘటన వెనకా సాధారణంగా కార్యకారణ సంబంధం 
ఉంటుంది. దీన్నే ఇంగ్రీషులో 02456 and effect theory అంటారు. అంటే ప్రతికార్యం 
వెనక ఒక కారణం ఉండితీరుతుంది. ఏ కారణం లేనట్టు పైకి కనిపించినా కాస్త (శ్రద్ద తీసుకొని 
అన్వేషిస్తే కారణం బయటపడుతుంది. చిన్న ఉదాహరణ: గత ఏడాది పశ్చిమగోదావరి జిల్లా 





తెష్‌వ్రాట్‌ ఏరియా 
సారు ఎడిజోంయత్‌లో 
నులియనుగా ఉన్నారు. 





// 








కలా 


నో 


04 

కాల్తారి గ్రామయతత్‌ రైతులపై పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు... 
దాదాపు అన్ని పత్రికలు కూడా పోలీసులు నిష్కారణంగా కాల్పులు జరిపారని రాశాయి. 
అయితే పోలీసులుకానీ మరొకరు కానీ నిష్కారణంగా ఎందుకు కాల్పులు జరుపుతారు? 
ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. కాస్త ఆలోచించి పరిశోధన చెస్తే అసలు 
కారణం దొరికేది. బయటి కారణం ఏదీ లేకపోతే పోలీసులకు కాల్చడమంటే సరదాకనుక 
(Trigger minded) కాల్వారు అనయినా రాయొచ్చు. అయితే ఈ ఘటన జరిగిన కి "న్నాళ్లకు 
ఒక దినపత్రిక మాత్రం అసలు కారణాన్ని బయటపెట్టింది. కాల్టారి గ్రామస్తులు స్ట్రానిక సబ్‌. 
ఇన్‌స్పెక్టర్‌పై ఎస్‌. పి.కి ఫిర్యాదులు చేశారు కాబట్టి ఆ కక్షతో ఎలాటి కవ్వింపులు లేకుండానే 
వారు కాల్పులకు పాల్పడ్డట్లు ఆ పత్రిక వివరించింది. 

ఘటన ఎంత చిన్నదయినా సరే కారణం ఉండితీరుతుంది. ఏతావాతా చెప్పేదేమంటే 


విలేకరి ఈ కార్యకారణ (CaU$e ౬౧6 effect) సూత్రాన్ని నిరంతరం దృష్టిలో ఉంచుకుంటే 
ఆలోచనకు పదునొస్తుంది. 


పైన తెలిపిన అన్ని వార్తావిలువలకూ తగిన (ప్రాధాన్యం ఇస్తూనే ఈ కార్యకారణ 
సూత్రాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఈ సూత్రం ఘటనలను వివరించడానికకాక కథనంలోకి 
వచ్చే వ్యక్తుల ప్రవర్తనను అంచనా కట్టడానికి సైతం చక్కగా ఉపకరిస్తుంది. సుప్రసిద్ద జర్నలిస్టు 
బి.కె, రెడ్డ తన కథనానికి ఈ సూ(త్రాన్ని అన్వయించే వారు. 










With best compliments from 
K.S. VASISTHA 


Director 







UNIVERSAL MARRIAGES 


New Complex, SBH Vidyanagar 
Adikmet Road, Hyderabad - 500 044 
ఇ 760 1098 Pager : 9612-8672 


Branch : Prasannanjaneya Temple Complex 
L.B.Nagar, Hyderabad Ph. 403 3719 


65 


ము వార్తను ఎలా మలచాలి 





గ. గ్గ 
స్టో. 


hi!) ఇ యు 

షా / / | 1 ట్టి 

వ 2 
ర ఉల 





(త్రుచార మాధ్యమాల కోసం రాసే వారు రండు ముఖ్య పనులు చేయాల్సి ఉంటుంది.. 
ఒకటి - సమాచారాన్ని సేకరించడం, రెండు- సేకరించిన సమాచారాన్ని అక్షర బద్దం 
చేయడం. వెనుకటి అధ్యాయంలో మనం వార్తా కథనానికి అవసరమైన సమాచారం గురించి, 
విలేకరి ఆ సమాచారాన్ని సేకరించే పద్దతులగురించి చర్చించాం. రచనా [క్రమానికి ముందే 
సమగ్రసమాచారాన్ని సేకరించాలి. అంటే. కథనంలోని వాస్తవాలను, సంబంధిత వ్యక్తుల 
వివరాలను, తేదీలు సమయం వ్రైరాలన్నీ సమగ్రంగా సేకరించాలి. ఈ సేకరణ క్రమం రచనా. 
క్రమానికి పునాది వంటిది. సమాచార సేకరణ పూర్తికాగానే రచనా క్రమానికి (శ్రీకారం 
చుట్టాలి. | 


విలేకరి చక్కగా రాయాలంటే వార్తకు సంబంధించిన అన్ని వివరాలు వాస్తవాలు 
క్షుల్లుంగా తెలిసివుండాలి. తర్వాత వార్తాకథన సౌధాన్ని ఎలా నిర్మించాలో నిర్ణయించుకోవాలి. 
_ వార్తాకథన రచనలో పాటించాల్సిన సంప్రదాయాలను గుర్తుంచుకోవాలి. చిన్న పదాలతో 
అయిదోతరగతి చదివిన వాళ్లకి సైతం అర్థమయ్యేలా సరళంగా సుబోధకంగా రాయాలి. 
తాపీ ధర్మారావు (ప్రవచించిన ఈ కింది రచనా సూత్రాన్ని దృష్టిలో ఉంచుకోండి. 
_“చదివినవిన్సాజనులకందరికి 
చక్కగ తెలిపితె రాతా, 
మెదడు చించుకొని నిఘంటులన్లీ 





66 
వెదకేంచిందే రోలా, 
వాడుక మాటల వ్యల్ఞనె భావాల్‌ 
ప్రకటించిందే రాతా, 
“9 వయా 4 
పొడు ముష్త్రీతో పెద సమాసాల్‌ 
వాడీందైతే ర్‌ొతా, 


మనం ఈ అధ్యాయంలో (ప్రచారసాధనాల కోసం రాసే రచయితలు పాటించాల్సిన 
సంప్రదాయాలగురించి, వార్తాకథన స్వరూపాలగురించి చర్చిద్దాం... ప్రచారమాధ్యమాలి 
కోసం ఎలా రాయాలో నేర్భుకోవాలనుకునే వారు ముందస్తుగా వార్త ఎలా రాయాలో 
తెలుసుక్‌ వాలి. ప్రచారసాధనాల కోసం రాసే క్రమంలో ఇది మొదటిమెట్టు. 


తిరగేసిన త్రిభుజం 


విలేకరి కథనానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడం పూర్తవగానే కథనానికి ఏ 
రచనా స్వరూపం ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. అంటే కథన రూపాన్ని నిర్జారించుకోవాలన్న - 
మాట. కథన రూపం ఎలా వుండాలంటే మీరనుకున్న సమాచారం పాఠకుడికి చక్కగా 
బట్వాడా కావాలి. పాఠకుడు చదవడానికి ఇబ్బంది పడకూడదు. హాయిగా ఆనందంగా 
అవలీలగా చదువుకోవాలి. కథనంలోని ఘటనల మధ్య సంబంధాన్నీ వ్యక్తుల. మధ్య 
సంబంధాన్ని పాఠకుడు శ్రమ పడకుండానే అర్ధం చేసుకొనేలా రాయాలి. మీరెంత స్పష్టంగా 
రాస్తే వాళ్లంత హాయిగా అర్ధం చేసుకుంటారు. 

వార్తాకథనాలకు ఇప్పుడందరూ అన్ని దేశాల్లోనూ తిరగేసిన (త్రిభుజం పద్దతి 


అవలంబిస్తున్నారు. తిరగేసిన (త్రిభుజం అంటే ఏమిటి? ఆ పద్రతిని అవలంబించడమంటే 
ఎమిటి? తిరగేసిన త్రిభుజం కథా కమామిషు ఇది: 


వార్తా పత్రికలో చాలా వార్తా కథనాలుంటాయి. పాఠకులు సాధ్యమైనంత తక్కువ 
సమయంలో సమాచారాన్ని గ్రహించేలా కథనాలను రాయాల్సి ఉంటుంది. తిరగేసిన 
(త్రిభుజం ఆకారం అడుగున విస్తీర్ణం తక్కువగానూ అగ్రభాగాన విస్తీర్ణం ఎక్కువగానూ 
ఉంటుంది. ఈ పద్దతి ప్రకారం, కథనంలోని అత్యంత ముఖ్య సమాచారాన్ని, ఆసక్తికరమైన 
సమాచారాన్ని కథనం ప్రారంభంలోనే తెలియచేయాలి. వార్తాకథనంలోని మొదటి రెండు 
మూడు వాక్యాల్లో వివరిస్తే పాఠకులు ఇక ఆ వార్త చదవటం ఆపి మరో కథనం చదివే 


అవకాశం ఉంటుంది. వార్తాకథనాల శీర్షికలు కూడా కథనంలోని ముఖ్య సమాచారాన్ని 
సూచించేవిగా 


ఉండాలి. కథనంలోని మొదటి రెండు వాక్యాలను లీడ్‌ అంటారు. ఆ 
లీడ్‌లోనే కథనం సారాంశాన్ని పూర్తిగా తెలియచేయాలి. లీడ్‌ సరళంగా సుబోధకంగా 


ఉండాలి. పాఠకుడికి చదవగానే అవలీలగా అర్హమవ్వాలి. లీడ్‌లో అయిదు గ (డబ్బ) లకు 
సమాధానం లభించాలి. 


67 

తలలో (ప్రాణం: తిరగేసిన (త్రిభుజం పద్దతి పాటించడం వల్ల మరో సౌలభ్యంకూడా 

లభిస్తుంది. ఒక్కోరోజు ముఖ్యమైన వార్తలు చాలా రావచ్చు. అప్పుడు ప్రతివార్తలోనూ 

ఆఖరు భాగాన ఉన్న వివరాలను తొలగించినా నష్టం ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో 

ఉంచుకునే న్యూస్‌ ఎడిటర్లు “వార్త తోకలో ప్రాణం పెట్టొద్దు' అని సబ్‌ ఎడిటర్రకు, 

విలేకరులకు సలహాలిస్తుంటారు. అంటే వార్త తోకలో కాక తలలో ప్రాణం ఉంచాలన్న 
మాట. ప్రాణం అంటే ముఖ్యమైన విషయం. 


తిరగేసిన త్రిభుజం పద్రతిలో రాసిన కథనంలో అతి ముఖ్యమైన వివరాలు లీడ్‌లోనూ 
సమాచారం తాలూకు వివరాలు హర ' శరీరంలోనూ ఉంటాయి. లీడ్‌లో తెలిపిన 
ముఖ్యమైన వివరాలను నిరూపించే వివరాలు, దాఖలాలిచ్చే వివరాలు వార్తాశరీరంలో 
ఉంటాయి. కథనానికి సంబంధించిన వర్ణనలు, వ్యక్తుల ఉళ్లేఖనలు (కోట్స్‌) 'వారాలన్నీ 
ఇందులో ఉంటాయి, ఉండాలి. 


వార్తాకథనం స్వరూపానికి సంబంధించిన వివరణ ఇది. అయితే స్వభావానికి 
సంబంధించి తేడాలుండవు. లీడ్‌లో వాక్యాలు వారా శరీరంలోవాక్యాలు అన్నీ చక్కగా 
ఉండాల్సిందే. ఇందులో మినహాయింపుల్లేవు. రచనలో బీవకళ ఉట్టిపడాలి. ఒక సు(ప్రసిద్ద 
రచయిత సూ త్రీక్షరించినట్టు - 

“కతలో నంగతి జీవకళలతో 

కనబడితేనే రాతా 

మృత దేహంవలె ముస్తాబులతో 

మిటకరించితే రోతా” 

జర్నలిస్ట్రులతోపాటు (ప్రచార మాధ్యమాల కోసం రాసే వారంతా ఈ సూత్రాన్ని 
ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సమాచారం ఎంత ముఖ్యమైనదైనా సరిగా రాయకపోతే 
పాఠకులకు ఎక్కదు. సమాచారమూ (ప్రధానమే, చక్కగా రాయడమూ (ప్రధానమే. 


మళ్లీ మొదటి కొద్దాం. తిరగేసిన (త్రిభుజ సూత్రం ప్రకారం అట్లే ముఖ్యంకాని 
వివరాలను చివరన రాసుకుంటూ పోవాలి. అవసరం వచ్చి ఆఖరు భాగాన్ని తొలగించినా 
(ప్రధాన కథనానికి భంగం కలక్కుండా ఉండాలి. వాస్తవానికి ఏ పాఠకుడూ మొత్తం వార్తలను 
చదవడు. అందులోనూ ఆధునిక జీవితంలో వేగం పెరిగింది కాబట్టి, ప్రతి. రంగంలో మినీ 
పద్దతి (ప్రవేశించింది కనుక (ప్రజలు వార్తా పత్రిక పఠనానికి కూడా పరిమిత సమయాన్నే 
కేటాయిస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో. ఉంచుకొని ముఖ్య సమాచారాన్ని మొదటి 
మూడు నాలుగు వాక్యాల్టోనే బంధిస్తే పాఠకుడి సమయాన్ని పొదుపు చేసినట్లవుతుంది. - 
పాఠకుడు తక్కువ సమయంలో ఎక్కువ వార్తా కథనాలు చదవగలిగేలా ఉండాలి. అన్ని వార్తల 
తాలూకు లీడ్‌ వాక్యాలు చదివినా అన్ని వార్తలూ చదివానన్న సంతృప్తి పాఠకులకు కల్పించడం 
మీ విధి... 


68 


వార్తాకథనాలను ఘటనలు జరిగిన క్రమం (ప్రకారమే రాయడాన్ని తిరగేసిన 
త్రిభుజపద్రతి అనుమతించదు. చివరన జరిగిన ఘటన ముఖ్యమైనదే అయినా ఆ ఘటనను 
ప్రారంభంలోనే తెలపాలి. 


ప్రాణాన్ని తలలో కాక తోకలో పెట్టిరాసే వార్తలు ఇలా ఉంటాయి. ఉదాహరణ: 


గత రాతి జరిగిన నగర కార్పొరేషన్‌ సమావేళం “మా తెలుగుతల్లికీ 
మల్లెపూదండ పాటతో ప్రారంభమైంది. గత సమావేశంలో (ప్రస్తావించిన 
అంశాలను చదివి ఎలాటి మార్పులేకుండా ఆమోదించారు. వెంటనే మేయర్‌ 
వెంకటరత్నం లేవి బడ్జెట్‌ (ప్రవేళపెట్టాల్సిందిగా సంబంధితుల్లి కోరారు. 
బడ్జెట్‌ను (ప్రవేశపెట్టిన వ్యక్తీ వన్నులను వసూలు చేసే కార్యక్రమం చురుగ్గా 
సాగడంలేదని తన (ప్రసంగంలో తెలిపారు. “పన్నుల వసూళ్ల కార్యక్రమం ఇలాగే 
మందకొడిగా సాగితే కార్ఫొరేషన్‌ తీవ్రమైన ఆర్టిక లోటును ఎదుర్కోక తప్పు' దని 
హాౌభ్ధరించారు. 


కార్ఫొరేష్యర్‌ అమ్హలయినా సేకరించాలి లేదా ఖర్చుల్ని తగ్గించనైనా 
తగ్గించాలి అని ఆయన అన్నారు. ఈ రెండు (ప్రతి పాదనలూ సముచితమైనవి . 
కాదు కనుక నగరంలో ఆస్తే పన్నులను పది శాతం పెంచే (ప్రతిపాదన చేశానని 


ఆయన స్నృష్టం చేశారు. కొత్త పన్ను ప్రతిపాదనలు వ్య ఉగాది నుంచి 
అమలులోకి వస్తాయని వివరించారు. 


ఈ వార్త చదివిన పాఠకులు నగరంలో ఆస్తివున్న వాళ్లు కావచ్చు. అద్దె ఇంట్లో నివసించే 
వాళ్లు కావచ్చు. ఆస్తివున్న వాళ్లకి తాము కట్టే పన్నులు పెరిగాయో లేదో వార్తచదివీ చదవగానే 
తెలియాలి. ఆస్తిపన్ను పెరిగితే ఇళ్ల కిరాయిలు పెరుగుతాయి కాబట్టి అదె ఇళ్లల్లో నివసించే 
వారికి కూడా ఈ వార్తపైన ఆసక్తే ఉంటుంది. ఈ వార్తలో ఆస్తి పన్ను పెరిగిన సమాచారం 
కథనం చివరలో ఉంచారు. తోకలో ప్రాణం పెట్టడమంటే ఇదే. ఏ కారణం చేతనయినా ఈ 
వార్తలోని చివరి వాక్యం తొలగిస్తే వార్త (ప్రాణమే పోతుంది. పాఠకుడికి మిగిలేది శవ 
ప్రాయమైన వివరాలే. కాబట్టి ఆస్తిపన్నును పెంచిన విషయం వార్తాకథనం మొదటి 
వాక్యంలోనే ఉండాల్సింది. కార్పొరేషన్‌ సమావేశమయ్యాక చిట్టచివరన ఆస్తి పన్నును 
పెంచినా అది అత్యంత (ప్రధాన సమాచారం కనుక వార్త లీడ్‌లోనే ఆ విషయం తెలపాలి. 
ముఖ్యమైన విషయాలు ముందే చెప్పాక, అట్టె ముఖ్యం కాని వివరాలను క్రానలాజకల్‌ ఆర్హర్‌ 
(కాల క్రమానుగత పద్దతి) లో రాయాలి. 

ఈనాడు అన్ని దేశాల్లోని పత్రికల్లోనూ ఈ తిరగేసిన త్రిభుజం. పద్దతో? 
అవలంబిస్తున్నారు. జర్నలిస్టు ప్రారంభంలోనే ఈ పద్దతి ప్రాధాన్యం గ్రహించాలి. 


69 

లీడ్‌ పేరాగ్రాఫ్‌ 

వార్తా కథనంలోని అతి ముఖ్యభాగాన్ని లీడ్‌ పేరాగ్రాఫ్‌ అంటారు. లీడ్‌ ఉద్దేశం, 
కథనంలోని అతి ముఖ్య సమాచారాన్ని పాఠకులకు తెలియజేయడం. లీడ్‌కు మరో 
ప్రయోజనంకూడా ఉంది. పాఠకుడు మొత్తం కథనాన్ని చదివేలా చేయడానికి అది 
తోడ్పడాలి. అంటే కథనంపై పాఠకుడికి ఆసక్తి కలిగించాలి. మనం ఇంతకు ముందు 
వివరించిన కథనాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఆస్తిపై కొత్త పన్నుల విధానం ఉగాధి నుంచి 
అమలుల్‌ కి వస్తుందన్న విషయం లీడ్‌లో ఉండాలి. ఆ కథనంలో అదే ముఖ్యమైన 
సమాచారం. లీడ్‌ పేరాగ్రాఫ్‌లో ముఖ్య సమాచారమూ ఉండడంతోపాటు తదుపరి కథనాన్ని 
చదివించేలా కూడా ఉండాలి. ఈ కింది లీడ్‌ గమనించండి. 


“కాం గ్రెస్‌ప్టార్రమెంటరీ పార్టీ సారధ్య పీఠాన్నుంచి పీ. వి. నరసీంవోరావును 
వైదొలగించే యత్నాలను పీవీ వ్యతిరేక వర్గం సోమవారం మరింత ముమ్మరం 
చేసింది. శరద్‌పవార్‌, కరుణాకరన్‌, కోట్లవిజయ భాన్మ-రలెడ్డి, వంటి దిగ్గజాలు 
సోమవారం వీ. ఏ. వ్యతిరేకులను బహిరంగంగా సమర్థించారు. అసమ్మతి పక్షాన 
నిలిచారు. ”' 


ఇక్కడ మొదటి వాక్యంలో పీవీని సి.పి.పి. నేతృత్వ స్టానం నుంచి తొలగించే 
ప్రయత్నాలు ముమ్మరమైనట్టు ఉంది. ఆతర్వాతి వాక్యంలో శరద్‌పవార్‌, కరుణాకరన్‌, 
విజయభాస్కరరెడ్డి వంటి దిగ్గజాలు పివి వ్యతిరేక వర్గాన్ని సమర్దించినట్టు ఉంది. ఈ వాక్యం 
చదవగానే వారు ఆవిధంగా ఎక్కడ, ఎప్పుడు ఎలా సమర్దించారో తెలుసుకోవాలన్న 
కుతూహలం పాఠకుడిలో సహజంగానే రేకెత్తుతుంది. ఆ కుతూహలం, ఆ ఆసక్తి మొత్తం 
కథనాన్ని చదివించేలా (ప్రోత్సహిస్తాయి. 


లీడ్‌ గనక ఆసక్తికరంగా లేకపోతే చప్పగా ఉంటే మంచి కథనమైనా, అంటే ఆసక్తికరమైన 
సమాచారం ఉన్నప్పటికి పాఠకుడు ముందుకెళ్లడు. లీడ్‌తోనే సరిపుచ్చుకుని మరో కథనం 
మీదికి దృష్టి మళ్లిస్తాడు. ఫస్ట్‌ ఇన్నింగ్సే ఏడ్పినట్టుంటే సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ఎలా బాగుంటుంది 
అన్నట్లు లీడే బాగాలేకపోతే లోపలి కథనం. ఏం బాగుంటుందిలెమ్మనుకుంటాడు పాఠకుడు. 
“లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అన్నట్టు లీడే పాఠకుని ముగ్గున్ని చేయాలి. 

తిరగేసిన త్రిభుజం పద్దతి కథనంలో లీడ్‌లో అత్యంత ముఖ్య సమాచారాన్ని అత్యంత = 
ఆసక్తికరంగా చెప్పాలి. అంతేకాదు కథనంలోని తాజా ఘటనను లేక సమాచారాన్ని కూడా 
లీడ్‌లోనే చేర్చాలి. వెనక జరిగిన ఘటనకదా అని చివరన చెప్పేయత్నం చేయకూడదు. 
ఇంతకు ముందు మనం చర్చించిన వార్తావిలువల గీటురాయి ఆధారంగా జర్నలిస్టు లీడ్‌లో 
ఎసమాచారం ఉంచాలో న్నిర్ణయించాలి. జర్నలిస్టు పాఠకుడికి సమాచారాన్ని త్వరగా 
అందించాలి. అది అతడి బాధ్యత. అయితే ఆ సమాచారాన్ని కచ్చితంగా, ఆసక్తికరంగా 


70 
తెలియచేయాలి. బట్వాడా చేయడమేకాదు పసందుగా బట్వాడా చేయడమూ ముఖ్యమే. 
మంచి లీడ్‌ పేరాగ్రాఫ్‌లో నిర్దిష్టత, వేగం, వినోదం అనే మూడు గుణాలను ముబ్బట = 
గొలుసుగా మలచాలి. అంచే కచ్చితంగా చెప్పాలి, వేగంగా చెప్పాలి, అందంగా చెప్పాలి. 
ఇందులో ఏదిలోపించినా జర్నలిస్టు తన కర్తవ్య నిర్వహణలో కృతకృత్యుడు కానట్లే. 

వార్తాకథనాల్గోని లీడ్‌లలో సాధారణంగా నాలుగు ' డబ్బ్యు"లు ఒక (మచ్‌ ఉంటాయి, 
నాలుగు డబ్లు5లు అంటే ఎవరు (Wh) ఏమిటి (What) ఎక్కడ (Where) ఎ 
(When). హెచ్‌ అంటే ఎలా (How) . అయితే లీడ్‌లో ఈ నాలుగు డబ్బ్యులలో ఒక ఒక. 
దానికి కాస్త ఎక్కువ ఇవ్వొచ్చు. కథనంలోని వివరాలను బట్టి అందులో ఏ ఒక డబ్టు కైనా 
ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అయితే లీడ్‌లో నాలుగు అంశాలూ ఉండితీరాల్సిందే. దీనికి 
మినహాయింపులేదు. 

లీడ్‌ పేరాగ్రాపుల్లో అవసరమైనదానికంటె ఎక్కువా ఉండకూడదు, తక్కువా 
ఉండకూడదు. ఎంత ఉండాలో అంతే ఉండాలి. వృత్తిలో కొత్తగా (ప్రవేశించిన వారు 
తరుచుగా లీడ్‌లో తమకు తెలిసిన వివరాలన్నింటినీ ఇరికించాలనుకుంటారు. రీడ్‌లో 
సమాచార భారం మరీ పెరగకూడదు. (ప్రధాన (ప్రశ్నలకు సమాధానాలను క్టుస్తంగానూ 


ఆసక్తికరంగానూ తెలియచేయాలి. అన్నీ లీడ్‌లోనే చెప్పేస్తే కథనం విసుగెత్తిస్తుంది. 
చదవబుద్ది అయ్యేలా ఉండదు. 


రకరకాల రూసాలు 


అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు అన్నంత 
మౌత్రాన లీడ్‌ రచనపై పరిమితులు ఆంక్షలు విధిస్తున్నారని భావించకూడదు. జర్నలిస్టు 
లేక విలేకరిలో పస ఉండాలి గానీ లీడొపేరా(గ్రాపులను వివిధ రూపాల్లో, శ్రైలుల్టో చక్కగా 
రాయొచ్చు. మన జీవితాల్లో ఎంత వైవిధ్యం ఉందో లీడ్‌లలోనూ అంతే వైవిధ్యం ఉంది. 
ఇందులో సృజనాత్మక శక్తిక అవకాశాలున్నాయి. లీడ్‌రాయడంలో నూతన రూపాలను 


ఆవిష్కరించి పాఠకుడిని ఆకట్టుకోవచ్చు. జర్నలిస్త్‌లు ఈ కింది రూపాల్లో లీడ్‌లు 
రాయొచ్చు. 


1. Straight news lead : (నేరుగా వార్త తెలియచేసే లీడ్‌) ఈ పద్దతి లీడ్‌లో కేవలం 
ఎవరాలు తెలియజేయడమే ఉంటుంది. ఇది పాఠకుడికి సమాచారాన్ని త్వరగానూ 


సంక్షిప్తంగానూ తెలియజేస్తుంది. ఇందులో సమాచారానికి ఎలాటి ముస్తాబూ ఉండదు. 
ఉదాహరణ: 


“హైదరాబాద్‌కు సమీపంలో సోమవారం ఒకలారీ, (పయాణీకులున్లు 
కారును ఢీ కొన్న (ప్రమాదంలో ఇద్దరు మరణించారు. నలుగురు గాయపడురు" 


71 


వస్తూనికి ఈ 54001 news leadనే ఎక్కువ మంది రచయితలు 
వాడుకుంటున్నారు. ఈలీడ్‌లో ఒకే ఒక పెద్ద వాక్యం ఉంటుంది. వాక్యంలో 15 నుంచి 20 
పదాలుంటాయి. ముఖ్యంగా వృత్తిలో కొత్తగా ప్రవేశించిన వారికి ఈ పద్దతి లీడ్‌ సౌకర్యంగా 
ఉంటుంది. ఇందులో దాదాపు 20 పదాలున్న 'ఒకే ఒక వాక్యం ఉండాలి కనుక ఇది 
రాయడంలో నైపుణ్యం సంపాదించడం తేలికే. ముఖ్య సమాచారాన్ని seus వాక్యంలో 
తెలపాలంటే కాసేపు (శ్రద్దగా ఆలోచించాలి. రచయితకు అలా ఆలోచించే క్రమశిక్షణ 
అబ్బుతుంది. ఈలీడ్‌ను సాధన చేసే రచయిత వ్యర్ధపదాలు ఉపయోగించకుండా ఎలా 
రాయాలో నేర్చుకుంటాడు. ఇది నేర్చుకోవడం అతడికి అన్ని విధాలా ఉపకరిస్తుంది. 


2. Summary Lead : (సారాంశం తెలిపే లీడ్‌) ఈ రకం లీడ్‌లో ఒకటికంటే 
ఎక్కువ (ప్రధాన విషయాలుంటాయి. ఇందులో కూడా సాధారణంగా ఒకే పెద్దవాక్యం 
ఉంటుంది కానీ 'బవరాలుకాస్త ఎక్కువ వుంటాయి. అయితే సందర్భాన్ని బట్ట రెండు 
వాక్యాలు సైతం ఉండొచ్చు.. తప్పేమీలేదు. ఉదాహరణ. 


“హైదరాబాద్‌కు అరివైకిలోమీటక దూరంలో జడ్ల్నర్హకు సమీపాన 
ఆదివారం రా(త్రి ఒకలారీ, (పయాణేకులున్న కారును ఢీకొన్న ద్చురటనలో 
ఇద్దరు మరణించగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 
ముగ్గురినీ జద్డోర్ల (ప్రభుత ఆసుపత్రిలో చేర్చారు””. 

ఈ తరహా లీడ్‌లో కూడా పాఠకుడికి సమాచారాన్ని త్వరగానూ కచ్చితంగానూ 
అందచేస్తారు. ఈ రకంలీడ్‌లు రాసేవారు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి రెండు వాక్యాల 
మరీ'ఎక్కువ సమాచారాన్ని కుమ్మరించే ప్రయత్నం చేయకూడదు. అన్ని వివరాలూ 
లీడ్‌లోనే చెప్పేయకూడదు. ముఖ్య వివరాలే చక్కగా రాసి ఇతర వివరాలకోసం పాఠకుడు 
కథనంలోకి |ప్రవేశించేలా చేయాలి. ముఖ్య వివరాలన్నీ చెప్పేస్తే కథనం గందరగోళంగా 
తయారవొచ్చు. మిగతా కథనంపై పాఠకుడికి ఆసక్తి కలగక పోవచ్చు. 


ఈ రెండు రకాల లీడ్స్‌లోనూ ముఖ్యమైన వివరాలు - అంటే ఎవరు? ఏమిటి? 
ఎప్పుడు? ఎక్కడ? అన్న వాస్తవాలు ఉంటాయి. జర్నలిస్టు ఇందులో ముఖ్య వివరాలను 
నేరుగా అందజేస్తాడు. నిరాడంబరంగా వివరించడమే తప్ప ముస్తాబులు గిస్తాబులు ఉండవు. 
మరికొన్ని లీడ్‌లుకూడా ఉన్నాయి. వాటిని ఏ సందర్భంలో సమర్హంగా ఉపయోగించాలో 
తెలుసుకోవటం అవసరమే. 

3. Blind lead (వ్యక్తుల (ప్రస్తావన లేని లీడ్‌) లీడ్‌లో వ్యక్తుల పేర్చు తెలపరు. అంటే 
ఘటనకు సంబంధించిన వ్యక్తులు అనామకులయినప్పుడు వాళ్ల పేర్టు ప్రస్తావించరు. .పైన 
రాసిన రెండులీడ్‌లూ బ్లెండ్‌ లీడ్సే. ప్రమాదంలో మరణించిన వారు కానీ మో 
కానీ సుప్రసిద్దులు కాదు కనుక వారి పేర్లు లీడ్‌లో ప్రస్తావించలేదు. వారిఎ్టు, వయసు, 


72 
వృత్తి తదితర వివరాలు తదనంతర కథనంలోనే ఉంటాయి. చనిపోయిన వారిలోకానీ కనీసం 


గాయాలు తగిలిన వారిలోగానీ ఎమ్మెల్యేకానీ, మాజీ ఎమ్మెల్యేకానీ, మేయర్‌కానీ ఉండివుంటే 
ఆయన లేక ఆమె పేరు లీడ్‌లోనే ఉండేది. 


4. Direct address lead : ( ప్రత్యక్ష సంబోధన పద్దతి) ఈ తరహా లీడ్‌లో రచయిత 
పాఠకుడిని నేరుగా పలకరిస్తాడు. ఈలీడ్‌లో “మీరు' అన్న పదం ఉంటుంది. ఉదాహరణలు. 


“మీరు ఆస్తి యజమానులయితే, నగర కార్పొరేషన్‌ మీ ఆస్తిపై పన్ను పెంచ 
బోతున్నది.'' 


“పెరట్లో మొక్కలు పెంచడం మీ హాబీ అయితే అందులో నిష్టాతుడయిన 
రామారావును మీరు సం|ప్రదించాల్సిందే.'' 


“వార్తలు రాయటంలో మీకు ఆసక్తి అంటూ ఉంటే మీరు తక్షణమే ఒక స్థానిక దిన 
పత్రిక సంపాదకుడిని కలవడం మంచిది”! 


పాఠకులను ప్రత్యక్షంగా (Direct address) సంబోధించే లీడ్‌లు పైవిధంగా 
ఉంటాయి. ఇలాటిలీడ్‌లు పాఠకుడిని వెంటనే ఆకర్షిస్తాయి. రచయిత లీడ్‌లోనే పాఠకుడిని 


సంబోధిస్తాడు కనుక అతడు వార్తపై ఎక్కువ (శ్రద్ద కేం ద్రీకరిస్తాడు. అయితే ఈ రకం లీడ్‌లను 
చాలా అరుదుగా మాత్రమే ఉపయోగించుకోవాలి. 


5.Question lead : ( ప్రశ్న పద్దతి) ఈతరహా లీడ్‌లో పాఠకుని ప్రశ్నించడం ద్వారా 


అతని దృష్టిని ఆకర్షిస్తారు. లీడ్‌లోని (ప్రశ్నే పాఠకుడిని కథనంలోకి ప్రవేశపెడుతుంది. 
ఉదాహరణలు: 


' “౯1. జాతి కుక్కలను పెంచడమెలాగో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? 
2. సారానిషేధాన్ని కొనసా గిస్తారోలేదోముఖ్యమం త్రి ఎందుకని స్పష్టంగా చెప్పరు? 


3. కొత్త పెన్షన్‌ పథకం మామూలు ఉద్యోగులకు ఎలా ప్రయోజనం కలిగిస్తుందో 
ప్రావిడెండ్‌ ఫండ్‌ కమిషనర్‌ ఎందుకని వివరించరు? 


ఈ లీడ్‌లో సానుకూల అంశాలున్నట్లే కొన్ని ప్రతికూల అంశాలూ ఉన్నాయి. 
పాఠకుడి దృష్టిని నేరుగా ఆకర్షించడానికి ఇది ఉత్తమ పద్దతి. అంతవరకూ మంచిదే. అయితే 
దీన్ని శ్రుతి మించి వాడితే బాగుండదు. ఆమేరకు ప్రతికూలాంశం. ఇది కూడా పాఠకుడికి 
కొంత తక్షణ సమాచారాన్ని అందజేస్తుంది. _ డైరెక్ట్‌ అడ్రస్‌లీడ్‌కూ దీనికీ కొన్ని 
సామ్యాలున్నాయి. ఈ పద్దతులను అరుదుగా, .సందర్బ్పోచితంగా మాత్రమే వాడుకోవాలి. 

6. Direct quote : డైరెక్ట్‌కోట్‌ - నేరుగా ఉళ్లేఖించే పద్దతి: ఒక వ్యక్తి చెప్పిన మాటలను 
ఉల్లేఖించడం ఈ పద్దతిలో ప్రధానాంశం. ఇలా ఉళ్లేఖించడంద్వారా పాఠకుల దృష్టిని 


73 
ఆకర్షిస్తారు. కథనంలో ఉన్న వ్యక్తి మాటలే ఉళ్లేఖనగా (q10౭)గా ఉండడం తప్పనిసరి. 
కథనంలో ్రత్యక్షపాత్రలేని వ్యక్తుల మాటలను ఉళ్లేఖనగా స్వీకరించకూడదు. ఉల్లేఖన 
కేవలం ఉళ్రేఖనగాకాక ముఖ్య సమాచారం అందచేసేదిగా ఉండాలి. ఉదాహరణలు: 


1. “తెలుగుప్రజల మీద (ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈయెడాది కొత్త 
పన్నులుండవు.'' ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 1వ తేదీన 
రాష్ట్ర (ప్రజలనుద్దేశించి చేసిన ప్రమాణం అది. 


2. “రాజకీయ కక్ష సాధించడానికే నన్ను ఇలా వేధిస్తున్నారు? . తనపై పెట్టిన కేసులను 
(ప్రస్తావిస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య అది. 


ఈ ఉల్డేఖన పద్దతిని సైతం తరుచుగా ఉపయోగించకూడదు. ' అతి సర్వత్ర వర్హయేతొ' 
అన్న సూక్తి ఈ పద్రతికీ వర్తిస్తుంది. నిజంగా అవసరమైనప్పుడే, ఈ సందర్భంలో అయితే 
బాగుంటుంది అనుకున్నప్పుడే ఈ పద్దతిని వినియో గించుకోవాలి. 


7. Delayed lead (విషయాన్ని తాపీగా చెప్పడం) ఏదైనా విషయాన్ని సస్పెన్స్‌తో 
చెప్పాల్సి వచ్చినపుడు, నాటకీయతకు ఆస్కారం ఉన్నప్పుడు అసలు విషయాన్ని లీడ్‌ 
మధ్యలోనో చివరలోనో చెబుతారు. ఉదాహరణకు ఓ నేర వార్తను డిలేడ్‌ లీడ్‌తో ఇలా 
రాయవచ్చు. ““తలుపుకొట్టిన శబ్దం అయింది. "ఇంటి యజమాని తలుపు తీశాడు. 
ఎదురుగా చేతిలో కత్తితో ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను దౌర్జన్యంగా లోపలికి 
ప్రవేశించాడు. ఇంట్లోని వారిని బేదిరించి ఖరీదైన వస్తువులను తీసుకు వెళ్టాడు”'. 


8. Punch, Capsule or bullet lead : ఒక విషయాన్ని క్టుప్తంగా, సూటిగా 
దూసుకుపోయేలా చెప్పడాన్ని ఈ తరహా లీడ్‌గా చెప్పుకోవచ్చు. ఎవరైనా (ప్రముఖ వ్యక్తి 
మరణిస్తే ఆవిషయాన్ని సూటిగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఎన్‌.టి.రామారావు నేటి 
తెల్లవారు జామున గుండె పోటుతో కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వరదల 
తాకిడికి 114 మంది మరణించారు. 


9. Parady lead (పేరడీ లీడ్‌) బాగా ప్రాచుర్యం పొంది జనం నోళ్లలోనానుతున్న 
సామెతలు, సినిమా పాటలు, సినిమా పేర్షను ఆసరాగా తీసుకుని విషయాన్ని చెప్పవచ్చు. 
ఇందువల్ల పాఠకుడిని ఆకట్టుకోవచ్చు. ఉదాహరణకు కోటి విద్యలు కూటికొరకే అన్నవాళ్ళు 
శ్రీరామ్‌విద్యను మాత్రం ఊహించి ఉండరు. నేతి బీరకాయలో నెయ్యి చందంగా 
గాంధీపార్క్‌లో పచ్చదనం అంతే ఉందనుకోవచ్చు. 

10. Contrast lead (పోల్చిచూపటం): (స్త్రీ పురుషుల్ని, గతాన్ని వర్తమానాన్ని, 
వయోభేదాలను పోల్పిచూపుతూ రాయటాన్ని కాం[ట్రాస్ట్‌లీడ్‌ అంటారు. ఉదాహరణకు 
a పురుషులతో పోలి చూస్తే అక్షరాస్యుల సంఖ్య (స్త్రీలలో తక్కువగా కరర 


74 


“నిన్నటిదాకా ఊసరక్షేత్రంగా ఉన్న ఈ |ప్రాంతం నేడు సస్యశ్యామలంగా మారింది”. సర్వే 
నివేదికలను రాసేటపుడు ఈ తరహాలీడ్‌ల అవసరం ఉంటుంది. 


11. 5110210 lead (స్టకాటో లీడ్‌): ఒక దృశ్యాన్ని, ఒక సంఘటనను చెప్పటపుడు 
ఈ తరహాలీడ్‌తో రాయవచ్చు. మానవాసక్తికర కథనాల్గొ ఈ తరహాలీడ్స్‌ ఎక్కువగా. 
ఉపకరిస్తాయి. ఉదాహరణకు - చిమ్మచీకటి .. కీచు రాత్త అరుపులు.... మనసునిండా 
భయరో”. 


కథన వికాస క్రమం : శాస్త్రం, కళల మేళవింపు 


తిరగేసిన త్రిభుజ పద్దతిని అనుసరించే రచయితలు కథనం ప్రారంభంలో చెప్పాల్సిన 
అంశాలేమిటో నిర్ణయించడంతో పాటు మరో విషయంపైకూడా (శ్రద్ద వహించాలి. 
కథనంలో వెల్లడించే సమాచారంలో ఏ వివరానికి ఎంత (ప్రాధాన్యం ఉందో కూడా కచ్చితంగా 
నిర్ణయించాలి. అంటే లీడ్‌లో ఏ సమాచారం ఉండాలి. ఆ తరువాతి పేరాగ్రాపుల్ల్‌ ఏ 
సమాచారం ఉండాలి. చిట్టచివరి పేరాగ్రాపులో ఏ సమాచారం ఉండాలి వ్లైరాలన్నీ 
న్నిర్ణయంచగలగాలి. ఇంకో విధంగా చెప్పాలంటే, రచయిత కథనం తాలూకు వికాస[క్రమాన్ని 
ఎలా అక్షర బద్దం చేయాలో మనసులో చక్కగా రూపకల్పన చేసుకోవాలి. ఇల్టు కట్టుడానికి 
నిర్మాణాన్ని ముందే డిజైన్‌ చేసుకుంటారు కదా. ఇదీ అలాగే. ఇటుకపై ఇటుక “పేర్చు 
కుంటూ పోయినట్లే కథనంలోని వివరాలను ప్రాధాన్యం ప్రకారం రాసుకుంటూవోతూ 
కథన సౌధాన్ని నిర్మించాలి. కథన వికాస క్రమంలో రెండు విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. 
ఏవివరాన్ని ఎక్కడ చెప్పాలో కచ్చితంగా నిర్ణయించాలి. ఆమేరకు ఇది శాస్త్రం. ప్రతి 
వివరాన్నీ అంటే మొత్తం సమాచారాన్ని అందంగా చెప్పాలి. అంటే చక్కగా చెప్పాలి. ఆమేరకు 
ఇది కళ. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే కథన వికాస క్రమం ఎంత శాస్త్ర బద్దంగా 
ఉండాల్‌' అంతకళాత్మకంగానూ ఉండాలి. ఇది శాస్త్రం, కళల మేళవింపు. శాస్త్ర బద్రంగా 
కళాత్మకంగా రాయడానికి నైపుణ్యమూ, సాధనా అవసరం. నైపుణ్యం ఉన్నంత మాత్రాన 
చాలదు. ఆ నైపుణ్యాన్ని సాధనతో మెరుగుపరుచుకోవాలి. ఇలా మెరుగుపరుచుకోవడం 


కేవలం రోజుల్లో అయ్యేపని కాదు. ''సాధనమున పనులు సమకూరు ధరలోన'' అన్నట్లు 
సాధనతో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. 


కథనంలో లీడ్‌ పేరాగ్రాఫ్‌ అత్యంత ముఖ్య భాగమైతే రెండో పేరా గ్రాపునకు ద్వితీయ 
ప్రాముఖ్యం మూడో పేరాగ్రాపునకు తృతీయ ప్రాముఖ్యం ఉంటుంది. మిగతా 
పేరాగ్రాపులకూ ఇలాగే వరసగా (ప్రాధాన్యం ఉంటుంది. 


ఒక విషయం గమనించాలి. వార్తా కథనంలోని మొత్తం సమాచారాన్ని లీడ్‌ 
పేరాగ్రాపులోనే ఇరికించడం సాధ్యం కాదు. మంచిలీడ్‌ అంటే అది పాఠకుడికి సమాచారాన్ని 
అందివ్వడంతోపాటు కథనానికి సంబంధించి పాఠకుడి మనసులో కొన్ని (ప్రశ్నలు ఉత్పన్నం 


75 
చేయాలి. రెండో పేరాగ్రాపూ, మూడో పేరాగ్రాపు ముఖ్య (ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. 
అంటే కథనంలోని అదనపు సమాచారాన్ని మిగతా పేరా గ్రాపుల్లో వివరించాలి. అత్యంత 
ముఖ్య సమాచారమేదో, పాఠకుడి అవగాహనకు ఉపయోగపడే సమాచారమేదో రచయిత 
కచ్చితంగా నిర్ణయించాలి. ఇలా నిర్దిష్టంగా నిర్ణయించడానికి అవలంబించా ల్రీన భేషయిన 
పద్దతి యేమిటంటే - రచయిత తానే పాఠకుడయితే ఏ వివరాలను 
తెలుసుకోవాలనుకుంటాడో తన్ను తాను ప్రశ్నించుకోవాలి. ఈ లీడ్‌ గమనించండి. 


“ముషీరాబాద్‌ సెం(టల్‌ జైలునుంచి గతరాత్రి తప్పించుకు పారిపోయిన 

ఖైదీ కోసం అధికారులు, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. * 

ఈలీడ్‌ ముఖ్య సమాచారాన్ని తెలియజేయడంతోపాటు పాఠకుడి మనసులో కొన్ని 
(ప్రశ్లలనుకూడా స్పప్టస్తున్నది. ఆ (ప్రశ్నలు ఇవి. 

ఆ ఖైదీ ఎవరు? 

ఎందుకు జైల్లో ఉన్నాడు? 

అతడికి ఎన్నేళ్ల శిక్షవిధించారు. ఎన్నాళ్లనుంచి జైల్లో ఉంటున్నాడు? 

అతడెలా తప్పించుకున్నాడు? 

అతడికోసం ఏ ప్రాంతాల్లో గాలిస్తున్నారు? 

ఆ ఖైదీ సమాజానికి ప్రమాదకారుడా? 

అతడి రూపురేఖలెలా ఉంటాయి? 

అతడు తప్పుంచుకు పారిపోయిన వైనం గురించి జైలు అధికారులిచ్చిన వివరణ ఉందా? 

పై లీడ్‌ చదవగానే సహజంగానే పాఠకుడి మనసులో ఈ ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ 
(ప్రశ్నలకు సమాధానాలు లభించగానే మరికొన్ని ప్రశ్నలు కూడా తలెత్తొచ్చు. వాటికి సైతం 
క్టుప్తంగానైనా సమాధానాలుండాల్సిందే. ప్రాధాన్యక్రమాన్ని అనుసరించి ప్రతి ప్రశ్నకూ 
సమాధానమిస్తూ కథనాన్ని వికసింపచేస్తూ పోవాలి. చివరకు మొత్తం కథనాన్ని పాఠకుల 
కళ్లముందు ఆవిష్కరించాలి. కథనంలోని (ప్రతి వివరం మధ్య సన్నిహిత సంబంధం, 
అంతర్గత సంబంధం ఉండాలి. (ప్రతి అంశమూ ఆసక్తి కలిగించేదిగా ఉండాలి. లా 
తనకు లభించిన సమాచారం ఆధారంగా పాఠకుడి (ప్రశ్నలకు సమాధానాలిచ్చుకుంటూ 
పోతాడు. ' 

పైన తెలిపిన కథనంలో బహుశా రెండో పేరాగ్రాపులో తప్పించుకున్న ఖైదీ పేరు, అతడు 
తప్పించుకు పారిపోయిన వివరాలు తెలియచేయవచ్చు. అతడు రాసే రెండో పేరాగ్రాఫు 
ఈకింది విధంగా ఉండొచ్చు. 

““పాతిక్త్ల రామారావుకు పోలీనుల ఆయుధాలు దొంగిలించిన నేరానికి 


76 


రెండేల్ల శిక్ష విధించారు. గత రా(్రి బ్రాలు ఆనువతత్రికి తీనుక్తెల్లిన నమయంలో 
అతడు తప్పించుకుపారిపోయాడని బ్రాలు అధికారులు తెలిపారు”. 


వాస్తవానికి ఈ పేరాగ్రాఫు కూడా కొన్ని ప్రశ్నలకే సమాధానమిస్తోంది.. మరికొన్ని 
ప్రశ్నలకు తరువాతి పేరాగ్రాపుల్లో సమాధానాలు లభించొచ్చు. ఏమైనా విలేకరివద్ద ఉన్న 
సమాచారాన్ని బట్టి పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. అంతేకాదు. అది విలేకరి 
స్వభావాన్ని బట్టికూడా ఉంటుంది. ఒక విలేకరి ఆ ఖైదీ జైలు నుంచి పారిపోయిన పర్వ్రితుల 
పరిశీలనకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తే, మరో విలేకరి ఆ ఖైదీ దాక్కున్న పలా లపై సమాచారం 
సేకరించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఇందులో ఏ విలేకరినీ తప్పుపట్టులేము, 
ఇద్దరూ రైచే. 

మరో ఉదాహరణ పరిశీలిద్దాం: 


మీరున్న నగరంలో రోడ్డుప్రమాదం సంభవించింది. మొత్తం మూడుకార్డు 
ప్రమాదంపాలయ్యాయి. అందులో ఒక కారు (డైవర్‌ను అరెస్టు చేశారు. (డ్రైవింగ్‌ చేస్తున్న 
సమయంలో అతడు తాగి వున్నట్లు తేలింది. మరో కారు (డైవర్‌ మరణించాడు. ఇంకో 
కారు(డైవర్‌కు గాయాలయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు బాగా రద్దీ ఉన్నప్పుడు 
దుర్భ్ణటన సంభఐంచింది. గంట టసేపు రవాణా స్తంభించింది. 


ఈ వార్తకు సంబంధించిన అన్ని వివరాలనూ విలేకరి సేకరించాడు. ఈ వివరాల్సో ఏది 
అతి ముఖ్యమైందో ఏది ముఖ్యమైందో చెప్పడం ఎలా? ఈ విషయం నిర్జారించడానికి 
సూత్రాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. (ప్రమాదాల వార్తలో చావు చాలా ముఖ్యమైనది. 
మరణాల తర్వాత గాయాలు. ఈ (ప్రమాదంలో కారు డైవర్‌ మరణానికి అత్యంత 
ప్రాధాన్యం, రెండో (డైవర్‌ గాయాలకు ఆ తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలి. మరణించిన (డైవర్‌ . 
తాలూకు వ్యక్తిగత వివరాలు కూడా ఇవ్వాలి. అతడి వయసు, ఎంత మంది పెల్లలు, పెళ్ళాం 
ఉందా? అతని మీద ఆధారపడ్డ వారెవరు వారా వివరాలన్నీ సేకరించక తప్పదు. రెండో 
(డైవర్‌ గాయాల వివరాలిస్తే చాలు. ముఖ్యంగా అతడి ప్రాణానికి ముప్పు ఉందో లేదో 
ముందు తెలపాలి. తర్వాత అరెస్టయిన (డైవర్‌ తాలూకు వివరాలు కూడా ముఖ్యమైనవే. 
ఎందుకంటే తాగుడు వల్ల చాలా రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి కనుక ఆ వివరంసైతం .. 


(ప్రధానమైనదే. ఆతర్వాత గంటసేపు రవాణాకు అంతరాయం కలిగిన విషయం కూడా 
సంక్షిప్తంగానైనా వివరించక తప్పదు. 


మొత్తానికి చెప్పాచ్చేదేమంటే, ఈ వార్త లీడ్‌లో ఒక కారు డైవర్‌ మృతి విషయమూ, 
మరో (డైవర్‌కు తగిలిన గాయాల సంగతీ ఉండాలి. అందులోనే (ప్రమాదం జరిగిన వీధిపేదు 
కూడా ఉండాల్సిందే. ఈ కథనానికి ఏతరహా లీడ్‌ రాసినా కారు (డైవర్‌ మరణించిన విషయం 


J! 
మాత్రం మొదటి వాక్యంలోనే ఉండాలి. ఏ వాక్యంలోనూ మొత్తం మీద పాతిక ముప్పై 
పదాలకు మించరాదు. చిన్న చిన్నపదాలతో సరళంగా స్పష్టంగా అర్హమయ్యేలా రాయాలి. 
వాక్యాల్ల్‌ పదాల ఆడంబరం (ప్రదర్శించకూడదు. పెద్ద పెద్ద పదాలు వాడి పాఠకుని 
హడలెత్తించకూడదు. కథనం వికాసం అన్నది పత్రికా రచయిత సేకరించిన సమాచారం పై 
ఆధారపడి ఉంటుంది. వివరాలు ఏవైనా”వివరాల ప్రాధాన్యం ముఖ్యం. అంటే అతి ముఖ్య 
వివరాలను వరసగా చెప్పుకుంటూ పోవాలి. వివరాల స్వభావం మారినప్పుడు కొత్త పేరా గ్రాఫ్‌ 
(ప్రారంభించాలి. అయితే అన్ని వాక్యాలమధ్య, వివరాల మధ్య సన్నిహాత సంబంధం ఉండాలి. 
. అప్పుడే కథనంలో చక్కటి సమన్వయం, ఐక్యత ఉంటాయి. విలేకరి జరిగిన ఘటనలను 
క్రానలాజికల్‌ (కాల (క్రమానుగతంగా రాస్తోంటే అప్పుడప్పుడు తర్వాత, ఆతర్వాత, 
అనంతరం వగైరా పదాలు వాడాలి. ఘటనల వివరణ మధ్య ఇలాటి పదాలు వాక్యాల మధ్య 
బంధన శక్తిగా పనిచేస్తాయి. 


ఇక చివరన కథనం ఎలా ముగుస్తుందో పరిశీలిద్దాం. ముఖ్యమైన అన్ని ప్రశ్నలకూ 
సమాధానాలు రాయడం పూర్తికాగానే వార్తా కథనాన్ని టక్కున ముగించాలి. అనవసర 
విషయాలు చెప్పడం అనుచితం. చెప్పాల్సిన వివరాలే చెబితే అవి నేరుగా 
పాఠకునికెక్కుతాయి. అనవసర విషయాలు చెబితే కొన్ని అవసర వివరాలు పాఠకునికి 
చేరకపోవచ్చు. 


ఫలానా వర్గాల కథనం 


కథనంలో ఫలానా వర్గాలు ఇలా తెలిపాయి, ఫలానా వర్గాలు ఇలా అభిప్రాయపడ్డాయి. 
ఫలానా వారి భోగట్టా ఇది అని తెలపడం జర్నళి్టు విధి. ఏ సమాచారం ఏ వర్గాల నుంచి 
లభించిందో చెప్పాలి. విలేకరులురాసే వార్తలో డెబ్బయి ఎనభైశాతం ఇతరులు చెప్పిందే 
అయివుంటుంది. చాలా మంది వద్ద సమాచారం ఉంటుంది. కావలసిందల్టా విలేకరులు 
వెళ్లి నేర్పుగా సమాచారం రాబట్టాలి. వారిచ్చిన సమాచారాన్ని రచయిత తన మాటల్లొ 
రాయాలి. సమాచారం ఇచ్చిన వ్యక్తి (ప్రసిద్దుడైతేనూ, చెప్పిన విషయం 
ముఖ్యమైందయితేనూ అతడి మాటలను కోట్స్‌లో ఉంచొచ్చు. అది విలేకరి విచక్షణ పై. 
ఆధార పడ ఉంటుంది. సమాచారం అందించినవారు అధికారులు, అధికార్త (ప్రకటనలు, 
నాయకుల (ప్రకటనలు, ప్రసంగాలు, వ్యాసాలు, పుస్తకాలు, పత్రికలు ఏవైనా కావచ్చు. విలేకరి 
తాను పరిశీలించి తెలుసుకున్నదయితే అది తన 'సమాచారంగానే రాయాలి. అయితే 
కథనంలో ఎక్కడా 'నా అభిప్రాయం (ప్రకారం 'నా పరిశీలన (ప్రకారం? “నేను 
భావించేదేమిటంటే' వగయిరా పదాలు చొప్పించకూడదు. వివరం లేక సమాచారం 
స్పష్టంగా తెలియచేస్తేచాలు. ఈ సమాచారం విలేకరిదే అని పాఠకుడు భావించాలే తప్ప 
మీరుగా ఆ విషయం రాయకూడదు. ఫలానా.వారు ఈ విషయం తెలిపారన్న వివరణ 


78 


ఎందుకివ్వాలి? ఎందుకంటే విశ్వసనీయతకోసం. అంటే ఇదంతా విలేకరి ఊహాగానంకాదు, 
ఫలానా వర్గాలు ఫలానా విషయం తెలిపాయి అని పొఠకులు భావించి ఆ వివరాలను 
నమ్ముతారు. ఇలా రాస్తే ఈ రచయిత కచ్చితంగా రాస్తున్నాడు. ఇందులో ఊహాగానాలు 
లేవు అని పాఠకులనుకుంటారు. అలా తెలియచేయడం విలేకరి వృత్తితత్వానికి అద్దం 
పడుతుంది. ఇలా ఫలానా వర్గాల భోగట్టా ఇది అని తెలపడం వల్ల మరో ప్రయోజనంకూడా 
చేకూరుతుంది. ఫలానా వర్గాలు లేక వ్యక్తులు అందించిన సమాచారం ఇది అని తెలియచేస్తే 
అందులో వాస్తవమెంతో పాఠకులొక నిర్దారణకు రావడావికి అవకాశం ఉంటుంది. 
వార్తాధారాలనుబట్టి వార్తలోని వివరాలను అంచనావేసే అవకాశం పాఠకులకు కల్పించాలి. 
రంగంలో కొత్తగా ప్రవేశించిన వారికి సమాచారం తాలూకు ఆధారాలను తెలియచేయడం ' 


కాస్త కష్టంగానే తోచవచ్చు. ఎబ్బెట్టుగా ఉండకుండా వార్తాధారాన్ని (ప్రస్తావించాలి. వార్తాధారాల 
(ప్రస్తావన సహజసిద్దంగా ఉండాలి. ఉదాహరణలు. 


1. నగర కార్ఫోరేషన్‌ ఆర్ధిక సంక్షోభంలో పడిందని మేయర్‌ తెలిపారు. 


2. పోలీసుల కథనం (ప్రకారం, (ప్రమాదం జరగడానికి ముందు వాహనం 
(డైవర్‌ అదువు కోల్రోయాడు. 


'3. సెల్స్‌ జడ్జి ఒకటి రెండు రోజుల్లో తీర్చు వ్రకటించవచ్చునని పబ్లిక్‌ 
(ప్రాసిక్యూటర్‌ తెలిపారు. 


నిజానికి ఏ వార్తలో అయినా ఇతరులు చెప్పిందే ఎక్కువ ఉంటుంది; విలేకరి 
స్వయంగా చూసిందికాని పరిశీలించి రాసిందికానీ తక్కువగానే ఉంటుంది. అయితే 
పాఠకులకు తెలిసిన సమాచారాన్ని ఇతరులెవరో తెలిపినట్టు రాస్తే అపహాస్యంగా ఉంటుంది. 
నగరంలో కుంభవృష్టి పడినట్టు వాతావరణ శాస్త్రజ్ఞులు తెలిపారనిరాస్తే పాఠకులు 
నవ్వుకుంటారు. విలేకరి అలాటి వివరాలను మామూలుగానే రాయాలి. వార్తనిండా ఫలానా 


వర్గాలకథనం అని రాసినా బాగుండదు. అసలు తెలపక పోయినా కథనం మీద నమ్మకం 
కలగదు. అతి, మితం మధ్య సమన్వయం సాధించాలి. 


అన్నారు, చెప్పారు 


వృత్తిలో కొత్తగా ప్రవేశించిన వారు తరుచుగా ఒక విషయం ఫిర్యాదుచేస్తుంటారు. 
“అన్నారు చెప్పారు? అన్న పదాలు పదేపదే రాయడం బాగుండదని వారు అంటుంటారు. 
ఇందులో బాధపడాల్సిందేమీలేదు. ఈపదాలను పదేపదే కాక పోయినా అవసరమైనప్పుడు 
వాడడానికి విచారించాల్సిన పనిలేదు. “అన్నారు” “చెప్పారు” పదాల్లో ఎలాటి దురు 
ద్దేశమూలేదు. ఇవిచాలా సరళమైన, శుభ్రమైన పదాలు. ఈ పదాలు ఏ ఇతర అర్జాలనూ 
స్పురించవు. (స్త్రీలకూ పురుషులకూ ఇద్దరికీ సమంగా వర్తిస్తాయి. ఇవి పాఠకుడి 


79 
అవగాహనకు అడ్డురావు. కనుక అన్నారు, చెప్పారు అనే పదాల స్థానంలో 
(ప్రత్యామ్నాయాలను వెదకాల్సీన అవసరం లేదు. కొంతమంది తెలియక “అన్నారు” 
అనాల్సిన సందర్భంలో “వ్యాఖ్యానించారు! అనో “పునరుద్దాటించారు? అనో మోజుగా 
రాస్తూంటారు. ఒక వాస్తవాన్నో, వివరాన్నో చెబుతున్నప్పుడు 'అన్నారు' అనో “చెప్పారు' 
అనో ‘వివరించారు? అనో అంటేనే సముచితంగా ఉంటుంది. ఏదైనా ఒక ఘటనపైన్నో 
పరిస్టితి గురించో ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు మాత్రమే 
వ్యాఖ్యానించారు అనాలి. రాజకీయ నాయకులు ఇటీవల చెప్పిన ఒక విషయాన్ని మళ్లీ చెబితేనే 
'పునరుద్ధాటించారు' అనాలి. చెప్పిన విషయాన్ని మళ్లీ చెబితేనే పునరుద్దాటించారు అనడం 
సబబు. ఒకే పదం పదేపదే వాడడంబాగుండదనో, మార్పుంటే మజాగా ఉంటుందనో 
సందర్భానికి అతకని పదం వాడడం క్షంతవ్యంకాదు. . 
కొటేషన్లు 

ప్రచార సాధనాల కోసం రాసే రచయితలు డైర్మ్ట్‌కొచేషన్స్‌ రాసే విషయంలో కొన్ని 
జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సేకరించే వార్తల సమాచారంలో డెబ్బై ఎనభై శాతం ఇతరులు 
తెలియచేసిందే. అందులో సందేహం లేదు. అయితే అంతమాత్రాన (ప్రతి వాక్యాన్నీ 
కొటేషన్స్‌లో పెట్టాలని లేదు. చెప్పిన విషయం ముఖ్యమైనదైతేనూ; చెప్పిన వ్యక్తి కూడా 
ఏ.ఐ.పీ. (చాలా ముఖ్యమైన వ్యక్తి) అయితేనూ మాత్రమే కొటేషన్స్‌లో రాయాలి. 
అవసరాన్ని; సందర్భాన్నిబట్టి ఒక్కోసారి వాక్యమంతా కొటేషన్స్‌లో ఉంచొచ్చు. ఒక్కోసారి 
కేవలం ఒకటి రెండు పదాలను కూడా కోట్‌ చేయొచ్చు. ఉదాహరణ: 

హైన్మూలు స్థాయి వరకూ డిటెనున్‌ విధానాన్ని తిరిగి వ్రవోపెట్రో 

విషయాన్ని “వరిశీలిస్తున్నట్టు' రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 

(ప్రకటించారు. 

విలేకరి ఈ వాక్యంలో 'పరిశీలిస్తున్నట్టు' అన్న పదాన్ని మాత్రమే కోట్‌ చేశారు. 
పాఠకుడికి కచ్చితమైన సమాచారాన్ని అందచేసేందుకు ఆ పదాన్ని కోట్‌ చేశారు. అంటే. 
హైస్కూళ్లలో తిరిగి డిటెన్షన్‌ పద్దతిని (ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కేవలం 
“పరిశీ లిస్తున్న' దన్న విషయం పాఠకుడికి తెలపాలి. అనుకోవటం వేరు పరిశీలించటంవేరు, * 
నిర్ణయించడం వేరు. ఏపక్షం నుంచయినా ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు మా త్రమే ప్రభుత్వం 
పరిశీలిస్తుంది. అయితే పరిశీ లిస్తున్నంత మాత్రాన నిర్ణయించినట్టు కాదు. ప్రతి పరిశీలనా 
నిర్ణయానికి దారి తీయక పోవచ్చు. 

కొన్ని సందర్భాల్లో ఒక వాక్యాన్ని మొత్తంగా కోట్‌ చేయాల్సి వస్తుంది. ఉదాహరణ 

“మీ అడ్వకేట్‌ పిటిషన్లు దాఖలు చేసిన మూడు కేసుల్లా లొంగిపోడానికీ 
మెరు సిద్దంగా ఉన్నారా'? అని జుడ్డి (ప్రళ్లించారు. 


80 


ఇది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను జడ్జి అడిగిన ప్రశ్న. కోర్టువార్తలు 
రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. 'కోర్టుధిక్కార నేరం మీపై మోపకుండా 


- జాగ్రత్తపడాలి. జడ్డి అన్న మాటలను కా ఆయన మాటల్లోనే రాయాలి కనుక కోట్‌ 
చేయాల్సి వచ్చింది. 


ప్రతిముఖ్యమైన వార్తాకథనంలోనూ కొటేషన్స్‌ ఉంటాయి. కానీ మొత్తం మీద తక్కువ 
కొటేషన్స్‌ ఉంటేనే బాగుంటుంది. అయితే వ్యక్తి చెప్పని విషయాన్ని ఆయన చెప్పినట్టు 
ఎలాటి పరిస్థితిలోనూ రాయకూడదు. చెప్పని విషయాన్ని కొటేష షన్స్‌ పెట్టి రాయడం 
అన్యాయం. అది వృత్తి ధర్మానికే వ్యతిరేకం. సంచలనం కోసంగాని మరే దురుద్దేశంతోకాని 
చెప్పని విషయాన్ని కొటేషన్స్‌లో పెట్టి రాయడం మంచిది కాదు. వ్యక్తులు చెప్పిన 
మామూలు విషయాలన్నిటినీ రచయిత తన భాషలోనే రాసేయాలి. చాలా అరుదుగా 
_ కొటేషన్స్‌ వాడితే కథనానికి జీవం వస్తుంది. ఒక వ్యక్తి మన ఎదురుగా నిలబడి విషయం 

చెప్పినట్టుంటుంది. నాటకంలో పాత్ర చెప్పే మాటలు సూటిగా ఎక్కినట్టు ఎక్కుతాయి. 
పైగా కథనంలో చదివించేగుణం కూడా పెరుగుతుంది. అంతేకాదు కొన్ని మాటలను 


్‌ 
రచయిత తన మాటల్లో వివరించడం సాధ్యపడదు. వ్యక్తి చెప్పిన మాటలను అలాగే రాస్తేనే 
అందంగా ఉంటుంది. చిన్న ఉదాహరణ. 


ప్రభుత్వం పన్నులు పెంచిన తర్వాత ఒక విలేకరి సర్వే చేయడానికి వెళ్ళాడు. నలుగురు 
నాలుగురకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక పేదగ్భహిణి ఇలా ఆవేదన వెలిబుచ్చింది. 
“(ప్రభుత్వం రోజూ ఇలా పన్నులు పెంచడం కంచె ఒకేసారి మా (ప్రాణాలు తే స హాయిగా 
ఉంటుంది.''. ఈ మాటలను విలేకరి సొంత మాటల్లో చెప్పడం కంటె వాటిని 
యథాతథంగా ఉంచడమే ఉత్తమం. రేషన్‌ బియ్యం కోసం క్యూలో గంటలపాటు నిలబడ 
ఎట్టకేలకు బియ్యం తెచ్చుకున్న ఒక రిక్షావాలా ఇలా అన్నాడు: “క్యూలో నిల్ఫొని బియ్యం 
తెచ్చుకునేసరికి తల ప్రాణం తోక కొచ్చింది.” సామెతతో కూడిన ఈ వాక్యాన్ని వివరించడం 
కంటె అతని మాటలను యధాతథంగా కోట్‌ చేస్తేనే చక్కగా ఉంటుంది. సామెతలు, 
నానుడులు పాఠకుడిని లేక (శ్రోతను ఆకట్టుకుంటాయి. అవి 'నేరుగా' అతని హృదయాన్ని 
తాకి అక్కడే గింగిరీలు తిరిగి ఆ భావంలోని తీవ్రతను ప్రస్పుటంగా తెలుపుతాయి. 


కొటేషన్స్‌ ప్రాధాన్యం ఎంతవున్నా వాటిని అరుదుగానే ఉపయో గిచుకోవాలి. ఎలాటి 
పరిస్టితుల్ట్‌నూ వ్యక్తి చెప్పని మాటలను కొచేషన్స్‌లో ఉంచరాదు. వ్యక్తి చెప్పిన మాటలనే 


కచ్చితంగా కోట్‌ చేయడం ధర్మం. ప్రతి మాటను కోట్స్‌లో ఉంచి కథనానికి విశ్వసనీయత 
సంపాదించాలని భావించడం పొరపాటు. 


వారా రచన సవాలు వంటిది 


వార్తారచన అన్నది ఎంతటి అనుభవజ్ఞులకయినా సవాలు వంటిది. ఎన్నో మేళ దీక్షగా 


81 
సాధనచేస్తే తప్పు చక్కగా రాయడం అబ్బదు. అది అంత తేలిగ్గా లభించే విద్య కాదు. 
ఒక్కోసారి మహారచయితలే చక్కగా రాయలేక తడబడుతుంటారు. చెప్పాలని ముందు 
మనసులో అనుకున్నది కాక ఏదేదో రాస్తుంటారు. స్పష్టంగా రాయడం అంతతేలికైన 
పనేమీకాదు. సు ప్రసిద్ద ఇంగ్రీషు రచయిత సోమర్సెట్‌ మామ్‌, అస్పష్టంగా రాసే రచయితల 
గురించ ఇలా అంటారు. 


“రచయితలలో రెండు రకాల అన్హప్తత కనిపిస్తుంది. కొందరు నిర్రక్యంగా అన్నన్షంగా 
గందరగోళంగా రాస్తారు. మరికొందరు బుద్దిస్రార్వకంగానే అన్హష్టంగారాస్తారు. మొదటి 
కోవకు చెందిన వారు న్నస్త్రంగా రాయడానికి అననరమైన శ్రద్ద తీనుకోరు. రెండోకోనకి 
చెందిన వారి విషయం - విళ్లు చెప్పే విషయంపై వ్ల్రీకో న్నవ్హమైన అవగాహన ఉండదు. చాలా 
నుంది రచయితలు ముందే ఆలోచించి రాయడం (పొరంభించకుండా రాన్తున్చువ్దుడు 
నూత్రమ ఆలోచిస్తారు. న్హష్తత లేని తమ భావాల్లో గొప్ప విశేషం, ప్రాముఖ్యం ఉందని 
మురిసి పోతారు. 1 


జర్నలిస్టులు వాస్తవాలను రాస్తారు. రచయితలు వాస్తవాల ఆధారంగా కళాత్మకంగా 
రచిస్తారు. వారి మధ్య స్ఫూలమైన భేదం ఇదే. జర్నలిస్టులకు వారు రాయబోయే 
వాస్తవాలేమిటో ముందే తెలుసుకాబట్టి కొద్దిగా (శ్రద్దతీసుకొంటే, కాస్త ఏకాగ్రత చూపితే 
స్పష్టంగా కచ్చితంగా చక్కగా రాయడం తేలికే. వార్తాకథనాలను చక్కగా రాయడానికి కొన్ని 
మార్గదర్శక సూత్రాలున్నాయి. 
మార్గదర్శక సూత్రాలు 

వార్తాకథనాలు రాసేవారు విధిగా చిన్నచిన్న వాక్యాలు చిన్న చిన్న పేరా గ్రాఫులు మాత్రమే 
రాయాలి. తాము పాఠకులకు సమాచారాన్ని అందచేయడానికే రాస్తున్నాంతప్పు భాషా 
పాండిత్యం (ప్రదర్శించడానికికాదు అని ఎల్లపుడూ గుర్తుంచుకోవాలి. పాఠకుడి అవగాహనకు 
చిన్న వాక్యాలే అనువుగా ఉంటాయి. అర్థం చేసుకోడానికి పాఠకులు లేక శ్రోతలు కసరత్తు 
చేయాల్సిన పని ఉండకూడదు. అందులో ప్రచార సాధనాల శ్రోతల్లో పాఠకుల్లో ఎక్కువ 
మంది సాదాసీదా వ్యక్తులు; కొద్దిగా చదువుకున్నవారు. వారు పండితులుకారు. 
పుస్తకాలయినా ఉబుసుపోకకు చదివే ఉంటారు కానీ వార్తా పత్రికలు కాలక్షేపం కోసంకాకో 
సమాచారం కోసమే చదువుతారు. సమాచారం సూటిగా స్పష్టంగా అందజేయాలి. 
ముఖ్యంగా వార్తా పత్రికల్లో కాలమ్‌ వెడల్పు తక్కువగా ఉంటుంది కనుక మరీపెద్ద పేరాగ్రాఫ్‌ 
అయితే పాఠకుడు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతాడు. పేరాగ్రాపుల సంఖ్య పెరిగితే స్టలం 
వృధా అయిపోతుందని పత్రికల యజమానులు పెద్దపెద్ద పేరాగ్రాపులు రాయాల్సిందిగా 
ప్రోత్సహిస్తుంటారు. అడ్వర్‌టైజ్‌మెంట్‌ పెరిగేకొద్దీ వార్తాకథనాలకు కేటాయించగలిగే స్థలం 
తగ్గిపోతుంది కనుక యజమానులు స్టలం ఆదాచేసేందుకు పెద్ద పేరాగ్రాపులు 


82 


రాయాల్సిందిగా కోరుతుంటారు. ఆవిధంగా పాఠకులను ఇబ్బంది పెట్టే పత్రికా 
యజమానులను విమర్శించడం మన పనికాదు. మన పనల్హా పాఠకుడికి ఉపశమనం 
కలిగించేలా చిన్న పేరాగ్రాపులు రాయడమే. పాతిక ముప్పై పంక్తులకొక పేరా గ్రాఫ్‌ విరిచెస్తే 
చదువు కోడానికి హాయిగా ఉంటుంది. 


వారా కథన నిల్వం 

వార్తా కథనాలను తృతీయ ఫురుష (Third pers0n)లోనే రాస్తారు; రాయాలి. 
విలేకరులు అకస్మాత్తుగా కథనంలోకి చొరబడి “నా అభిప్రాయం ఏమిటంటే నేను 
భావిస్తున్నదేమిటంటే' అంటూ స్యోత్కర్షలకు దిగకూడదు. అది వార్తాకథన శిల్పానికే 
వ్యతిరేకం. కథలు రాసేవారికీ నవలలు రాసేవారికీ శిల్పం ఉన్నట్లే (ప్రచార సాధనాల 
రచయితలకూ శిల్పం ఉంది. విలేకరి తాను స్వయంగా చూసిందే రాస్తున్నప్పటికి ఉత్తమ 
పురుష (౯191 Person) లో రాయడం మీ శిల్పానికి వ్యతిరేకం. ఉదాహరణలు: 


తప్పు: సచిన్‌ తెండుల్కర్‌ గౌట్‌ అయినట్లు అంపైర్‌ (ప్రకటించాడుకొనీ నాకయితే ఆ 
క్రీడాకారుడు జాటయ్యాడనిపించలేదు. 


ఒప్పు: సచిన్‌ తెండుల్కర్‌ జాట్‌ అయినట్టు అం పెర్‌ ఇచ్చిన తీర్పుపై భారతజటరి 
మేనేజర్‌ మదన్‌లాల్‌ రాత పూర్వకంగా నిరసన వ్యక్తం చేశారు. 


తప్పు: రోడ్డు ప్రమాదాల్లో 70శాతం ఘటనలకు కారణం (డైవర్ల తాగుడేనన్నది నా 
(ప్రగాఢ విశ్వాసం. 


ఒప్పు : రోడ్డు (ప్రమాదాల్లో 70శాతం ఘటనలకు కారణం డడైవర్ర తాగుడని 
రోడ్డురవాణా శాఖ అధికారుల అంచనా. 


వ్యక్తిగత అభిప్రాయంవద్దు 


విలేకరులు కథనాల్లో తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం భావ్యంకాదు. 
వ్యక్తిగత అభిప్రాయాలను, వ్యాఖ్యలను వ్యక్తం చేయడం ఎడిటర్షకు వదలాలి. అంటే మీరు 
రాస్తున్నది వార్తాకథనమే తప్ప సంపాదకీయంకాదని నిరంతరం గుర్తుంచుకోవాలి. 
సమాచారం అందజేయడమే మీ కర్తవ్యం. నిర్దారణకువచ్చే హక్కు పాఠకులదే. ఆ హక్కులో 
మీరు ఏవిధంగానూ జోక్యం చేసుకోరాదు. మీరు వ్యక్తిగతంగా చెప్పాల్సింది ఉంది 


అనుకుంటే పత్రికలకు వ్యాసాలు, ఫీచర్లు రాయండి. అంతేకానీ వార్తాకథనాలను వ్యాసాలుగా 
మార్చే అధికారం మీకు లేదు. అలా మార్చడం వృత్తి నీతికి వ్యతిరేకం. 


విశ్వాసం కోలోతే విలువేలేదు 


వార్తాకథనాలు రాసేవారి (ప్రధాన లక్ష్యం నిర్దిష్టత (ఉ౦06!/260 అనడం నిస్సందేహం. 


83 
మనం ఈ నిర్దిష్టత గురించి ఇంతకు ముందె చర్చించాం. జర్నలిస్టు కచ్చితమైన సమాచారాన్ని 
సేకరించడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తాడు. సేకరించిన కచ్చితమైన సమాచారాన్ని, 
(నిర్దిష్టమైన సమాచారాన్ని) నిర్దుష్టంగా రాయడం రెండోబాధ్యత. 


నిర్దిష్టంగా, కచ్చితంగా రాయడమన్నది కేవలం రచనా శిల్ఫానికి సంబంధించిన 
విషయంకాదు. అది జర్నలిస్టుల వైఖరికి సంబంధించిన అంశం. అంటే వారు కచ్చితమైన 
సమాచారాన్ని సేకరించాలి, తప్పుడు సమాచారాన్ని ఇవ్వకూడదు అని మనసులో 
'ప్రతినబూనాలి. తనకే సందేహాలున్న సమాచారాన్ని పాఠకుడికి అందచేయడం 
సముచితంకాదన్న వైఖరికి కట్టుబడాలి. జర్నలిస్టులు నిర్దిష్టతకు నిబద్దులవ్వాలి. 
సందేహాలను — పొంతనలేని విషయాలను పరిహరించడానికి జర్నలిస్టు 
ఎంత శ్రమకయినా సిద్దపడా 


మీరిచ్చే వార్తలు వాస్తవమైనవనీ, కచ్చితమైనవని పాఠకులు నమ్ముతుంటారు. ఆ 
నమ్మకాన్ని నిలబెట్టుకోడానికి మీరు కొన్ని త్యాగాలకు సిద్దపడక తప్పదు. ఈ వృత్తిలో 
పాఠకుల విశ్వాసాన్ని కోల్పోతే సమస్తం కోల్పోయినట్లే. పాఠకుల విశ్వాసం మీ వృత్తిలో మీకు 
పెట్టుబడిలాటిది. 





84 


అభినందశలతో... 


సాలడులు నారాయుణు, 2.౮౯, 


ఎడిటర్‌ 


Kk అత్యధిక సర్క్యులేషన్‌ గల | | 
తెలుగు జి.కె. మాస పత్రికలు | 


ఉద్యోగ విజయాలు 


(విద్యా, ఉద్యోగ నమాచార మాన పత్రిక) 









సిరిఎన్నల 


(జనరల్‌ నాలెడ్డి మానవత్రిక్తు 


నీహా - హర్ష పబ్లికేషన్స్‌ 
ముత్తవరపు కాంప్లెక్సు, స్రెల్లా కాలేజి ఎదుట 
రింగ్‌రోడ్డు, విజయవాడ - 520 008 
ఫోన్‌: 470159 


85 


ఎవరితో ఎలా మెలగాలి 





ఈనాడు అన్ని రకాల వార్తల్లోనూ రాజకీయ వార్తలదే అత్యధిక (ప్రాధాన్యం. అందుకు 
కారణాలు లేకపోలేదు. మన సామాజిక జీవితంలోనే రాజకీయాలకున్నంత ప్రాధాన్యం మరే 
రంగానికీ లేదు. రాజకీయం అన్నది అధికారానికి పర్యాయపదంగా మారింది. రాజకీయ 
ప్రభావం లేని రంగమేదీలేదు. రోజకీయంద్వారా అధికారం, అధికారం ద్వారా మిగతావన్ని, 
మన రాజకీయాలు ఎంతగా దిగజారాయంటే - తాను ప్రజలసేవకోసమే రాజకీయాల్ళ్‌ 
ప్రవేశించానని ఏ నాయకుడయినా చెబితే నవ్వుకొని వారుండరు. వార్తల్లో రాజకీయ వార్తలకు 
ప్రాముఖ్యం పెరగడానికి మన పత్రికలు కూడా ఒక ప్రధాన కారణమే. మన పత్రికలు 
రాజకీయ వార్తలకు విశేష ప్రాధాన్యం (అతి ప్రాముఖ్యం అన్నా తప్పులేదు) ఇస్తున్నాయి. 
రాజకీయాలే అసలు వార్తలన్నంతగా వాటికి ప్రాముఖ్యం ఇస్తున్నాయి. (ప్రజలకు రాజకీయాల 
పిచ్చి ఎక్కి స్తున్నాయి. దాంతో పాఠకులు సైతం రాజకీయాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. 
“ఈనాడు అన్ని వార్తా పత్రికల్లోనూ ప్రత్యేక రాజకీయ విభాగాలు ఉన్నాయి. సౌలభ్యం కోసం 
ఇద్దరు ముగ్గురికి ఒక్కోరాజకీయ పార్టీని కేటాయిస్తున్నారు. ఆ విలేకరులిక తమకు 
నిర్దేశించిన రాజకీయపార్టీల వార్తలే రాయాలి. 


ఇవాల్లీ రాజకీయాలు సామాజిక జీవితంలోని అన్ని పార్మ్వాలనూ? ఎంతో కొంత 
స్పృశిస్తున్నాయి. ఈ రాజకీయ భూతం అన్ని రంగాలనూ ఆవహించింది. ఇది రాజకీయం 
ఇది రాజకీయేతరం అని విభజన రేఖ గీయడానికి వీళ్రేకుండా ఉంది. కేంద్ర మాజీమం త్రులు 
సుఖ్‌రామ్‌, సతీష్‌శర్మల కేసులపై క్రైమ్‌ రిపోర్టర్‌ రాయాలా- పాలిటికల్‌ రిపోర్లర్‌ రాయాలా 


86 
అని ప్రశ్నిస్తే టక్కున" సమాధానం చెప్పడం కష్టమే. వ్యక్తులేమో అగ్రస్థాయి రాజకీయ 


నాయకులు, చేసిందేమో అవినీతి కార్యం. ఇరవై ఏళ్లకు పూర్వం ఇలాటి పరిఫ్రతిని 
ఊహించనుకూడా ఊహించలేము. 


తామరాకు మీది నీటిబొట్టు 


అసలు పాయింటుకు వద్దాం. రాజకీయ వార్తారచన (పొలిటికల్‌ రిపోర్టింగ్‌) చాలా 
క్లిష్టమైన కర్తవ్యం. అది కత్తిమీద సాములాటిది. రాజకీయ విలేకరి ఎంతో నిష్పాక్షికంగా, 


సంయమనంతో వ్యవహరిస్తే తప్ప వృత్తిలో రాణించలేడు. అతడు ఈ విషయాలను దృష్టిలో 
పెట్టుకోవాలి. 


అ) (గ్రూపులకు దూరం.. దూరం రాజకీయ పార్టీలన్నాక (గూపులుండకపోవు. 
విలేకరి ఏ గ్రూపునూ సమర్థించనూ కూడదు, వ్యతిరేకించనూ కూడదు. ముఠాల పట్ల 
తామరాకు మీది నీటి బొట్టులా (ప్రవర్తించాలి. అన్ని ముఠాల విషయంలో నిష్పాక్షికంగా 
నిర్మొహమాటంగా ఉండటం అతడి బాధ్యత. రాజకీయ విలేకరి పార్టీల (గ్రూపుల 
వ్యవహారంలో అంపైర్‌లాటివాడు. విలేకరి, తనకు అప్పగించిన పార్టీ నిబంధనావళిని 
అధ్యయనం చేయాలి. వివిధ జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఆ పార్టీ వైఖరిని 
గమనించాలి. ఆపార్టీకి రాష్ట్రంలోని ఇతర పార్టీలతోగల. సంబంధ బాంధవ్యాలను 


గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక అంశంపై లేక సమస్యపై ఆ పార్టీ తన వైఖరిని మార్చుకునే = 


పక్షంలో ఆవిషయం జాగ్రత్తగా నోట్‌ చేసుకోవాలి. 


MR 


Tr మ! 


మీకు కాంగ్రెస్‌ పార్టీని కేటాయించినంత మాత్రాన ఇతర పార్టీలను శత్రుపక్షాలుగా 


పరిగణించడం తగదు. కొందరు విలేకరులు ఈ బలహీనత (ప్రదర్శిస్తుంటారు. అన్ని 
పార్టీలపట్ట సమభావం |ప్రదర్శించగలగాలి. తరుచుగా ఆ రాజకీయ పార్టీ ఆఫీసుకు వెళ్తూ 
అక్కడివారితో సంబంధాలు పెంచుకోవాలి. తనపేరు వెల్లడించకూడదు అన్న షరతుతో 
ఏదైనా సమాచారం అందజేస్తే అతని పేరు ఎలాటి పరిస్థితుల్లోనూ బయటపెట్టుకూడదు. 
వార్త (ప్రచురించిన కొన్నేళ్ల తర్వాత కూడా ఆ రహస్యాన్ని కాపాడాలి. అలా అయితేనే వారి 
విశ్వాసం చూరగొనడం సాధ్యం. అన్ని సందర్భాల్లోనూ నాయకులేకాదు ఆఫీసు 
సెకైటరీలు, అటెండర్టు సైతం సమాచారం అందచేయొచ్చు. అటెండరూ, ఆఫీస్‌బాయ్‌ 
ఎవర్నీ నిర్ణక్యంచేయొద్దు. అందరూ ఉప్పందించగల సమర్ధులే. 

ఆ) ఏపుట్టలో ఏ పాముందో :రాజకీయ విలేకరులు సమాజంలోని అన్ని వర్గాల 
వారితోనూ సంబంధాలు పెంచుకోవాలి. రాజకీయనాయకులు, మేధావులు, 
పార్టీకార్యకర్తలు, సాదాసీదా పౌరులు అందరినీ కలిసి సంగతులు తెలసుకుంటుండాలి. 
“నేను విలేకరిని ఇతరులకు సమాచారం అందజేసేవాడినే కానీ, నేను మరొకర్ని 
అడగడమేమిటి'' అన్న భేషజం పనికిరాదు. ఏ పుట్టలో ఏపాముందో అన్నట్టు ఎవరి వద్ర ఏ 
సమాచారం ఉందో చెప్పలేంగదా. రాజకీయ పరిణామాలపై వివిధ వర్గాలవారు వ్యక్తం చేసే 


87 
అభిప్రాయాలను తెలుసుకోవాలి. అంటే నిరంతరం (ప్రజలనాడి గమనిస్తుండాలి. అన్న 
ఉదాహరణ. 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవుతుందని అందరికంటే 
ముందు (గ్రహించింది గ్రామీణ విలేకరులే. ఆ విషయంలో మేధావులంతా బోలా పడ్డారు. 
ఆ ఎన్నికల్లో జరిపిన సర్వేలన్నీ తప్పుడు సర్వేలుగా తేలాయి. ఆనాడు మన రాష్ట్రంలో 
నిర్వహించిన సర్వేలలో ఎక్కువ భాగం రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో కాంగ్రెస్‌ తిరిగి 
అధికారంలోకి వస్తాయని వివరించాయి. అయితే అసలు ఫలితం సరిగ్గా వ్యతిరేకంగా 
వచ్చింది. మరి గ్రామీణ విలేకరులు ఆ సత్యాన్ని ముందుగానే ఊహించారంటే అందులో 
ఆశ్చర్యమేమీలేదు. వాళ్లు ప్రజలలో ఒకరుగా మెలిగేవారు కనుక (ప్రజాస్పందనను పసిగట్టారు. 


ఇ) నేతల మాటలకు అర్జాలే వేరు: మిగతా వార్తలు రాయడానికీ రాజకీయ వార్తలు 
రాయడానికీ (ప్రధాన తేడా ఒకటుంది. నేరం, సభ సమావేశం, అభివృద్ది వైరా వార్తలతో 
పోలిస్తే రాజకీయ వార్తలు రాయడానికి పరిశీలనాదృష్టి ఎక్కువ అవసరం. మిగతా వాటికి 
పరిశీలన అవసరం లేదనికాదు, రాజకీయవార్తలు రాయడానికి కించిత్తు ఎక్కువ పరిశీలన 
అవసరం అన్నదే పాయింట్‌. ప్రభుత్వ అధికారులో, పోలీసు అధికారులో ఇచ్చిన ప్రకటనలు 
స్పష్టంగా ఉంటాయి. రాజకీయ నాయకుల (ప్రకటనలు, మాటలు, వ్యాఖ్యలు అంత 
సూటిగా సరళంగా ఉండవు. ఒక్కోసారి వారు వాడిన మాటలకూ, వారు భావించిన 
అర్జాలకూ మధ్య పొంతన ఉండదు. సూటిగా చెప్పరు. 


““స్పిప్టిపి, నాయకుని ఎన్నిక జరుగుతుందా? ఏకాభిప్రాయం సాధిస్తారా?'' అని 
శరద్‌పవార్‌ని (ప్రశ్నిస్తే, ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించారుగా అంటారు తప్ప సూటిగా 
సమాధానం చెప్పరు. ఎన్నిక జరగదు అని ఆయన తన మాటల్లో చెప్పలేదుకాని ఎన్నిక 
జరుగుతుందనే భావం మాత్రం పాఠకులకు తప్పకుండా స్ఫురిస్తుంది. రాజకీయ నాయకుల 
మాటలకు మామూలు అర్థం వేరు, స్ఫురించే అర్ధంవేరు. మాటలవెనక ఉన్న అర్థాలను, 
సూచనలను గ్రహించగలిగే నెర్పుండాలి. అవసరమైతే వారి మాటలకు, వ్యాఖ్యలకు భాష్యం 
చెప్పగలగాలి. ఇలా భాష్యం చెప్పడాన్నే వ్యాఖ్యానాత్మక వార్తారచన (Interpretative 
reporting) అంటారు. 

ఈ) అంపైర్‌ లా మెలగండి : మిగతా విలేకరులకు నిరిష్టత, స్పష్టత, సంతీప్తత, 
సమగ్రత అవసరమైతే రాజకీయ విలేకరికి 'నిష్బాతీకత' అనే మరో అదనపు లక్షణం 
అవసరం. అంటే ఇతరులకంటె ఈయనకే ఈ నిష్పాక్షికత అన్నది ఎక్కువ 
అవసరమన్నమాట. పార్టీలోని (గ్రూపుల విషయంలోనేగాక వివిధ పార్టీల బలాబలాలను 
అంచనా వేసేప్పుడు విలేకరి నిష్పాక్షికంగా వ్యవహరించాలి. పక్షసాతానికి చోటిస్తే గౌరవం 
కోల్పోతారు. ఈ విలేకరి అంపైర్‌ వంటివారు అన్న భావం (క్రమేణా అదృశ్యమైపోతుంది. 
మీరెంత ‘నిష్పాక్షికంగా రాస్తే పాఠకులూ, పార్టీలు, యాజమాన్యమూ మిమ్మల్ని అంతగా 
గౌరవిస్తారు. 


88 


ఉ) మీ మెదడే యాంటెనా : రాజకీయ విలేకరికి నిరంతర అధ్యయనం అవసరం 
దినపత్రికలు, వహారప(త్రికలు, (గ్రంథాలు _చదవడం ద్వారా తన జ్ఞానపరిధిని 
విస్తరింపచేసుకోవాలి. చదివితేతప్ప, ఇతరులతో సంభాషిస్తే తప్పు జ్ఞానం పెరగదు. అతడి 
మెదడు యాంటెనాలాగా పనిచేయాలి. అతడికి ఏ అంశంపైనా పూర్వ 
నిశ్చితాభిప్రాయాలుండకూడదు. వాస్తవాలను, కొత్త భావాలను (గగ్రహిస్తూండాలి. 
తావలచిందే రంభ, తనకు తెలిసిందే వాస్తవం అనుకునే మనస్తత్వాన్ని పెంచుకోకూడదు. 
రాజకీయ విలేకరులు రాజకీయరంగంతోనే సంతృప్తి చెందకుండా రాజకీయేతర రంగాల్ఫ్‌ 
వస్తున్న పరిణామాలను, ధోరణులను సైతం ఎప్పటికప్పుడు గమనిస్తూండాలి. సమాజంల్‌ 
ఏరంగమూ మడికట్టుకున్నట్టు విడిగా ఉండదు. ్రతిరంగం మధ్య పరస్పర 
సంబంధాలుంటాయి. ఒకరంగాన్ని మరొకటి (ప్రభావితం చేస్తూంటాయి. ఈ పరస్పర 
(ప్రభావాన్ని విశ్రేషించగలిగే శక్తి ఉన్నప్పుడే సమాజం సమగ్రంగా అర్ధమవుతుంది. 


బావిలో కప్పలుకావద్దు 
యు 


పాత్రికేయ వృత్తిలో స్పెషలైజేషన్‌ వల్ల మేలూ ఉంటుంది. కీడూ ఉంటుంది. మేలు- 
ఒకే రంగంలో పనిచేస్తూండడంవల్ల, అంటే రాజకీయ విలేకరిగా పనిచేస్తూండడంవల్లి 
ఆరంగానికి సంబంధించిన జ్ఞానం పెరుగుతుంది. (ప్రతిదినమూ అవే వార్తలు రాయడంవల్ల 
నైపుణ్యం పెరుగుతుంది. కీడు - ఇదే రంగంలో నిత్యం పనిచేస్తోంటే మిగతా రంగాలకు 
సంబంధించిన సమాచారం గ్రహించకుండాపోయే ప్రమాదం ఉంది. బావిలో ఉన్న కప్ప 
బావే ప్రపంచం అనుకున్నట్టు రాజకీయ విలేకరి రాజకీయ రంగమే సమస్త (ప్రపంచం అని 


భావించే ప్రమాదం ఉంది. అలాకాకుండా చూసుకోవలసిన బాధ్యత రాజకీయ విలేకరిపై 
ఉంది. 





89 


ఏ తప్పను ఎలా దిద్దుకోవాలి 





స్వాతం త్రానంతరం పత్రికల స్వభావం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడవి పక్కా 
పరిశ్రమలా తయారయ్యాయి. ఇతర పరిశ్రమల మాదిరే పత్రికా పరిశ్రమ కూడా 
లాభార్హనకే ప్రాధాన్యం ఇస్తున్నది. నేటి దినపత్రికలు రచయితలకు పారితోషికం 
చెల్లిస్తున్నాయి. పారితోషికం అనడం కంటే తృణమో, పణమో చెల్రిస్తున్నాయి అంటే 
సముచితంగా వుంటుంది. ఎంచేతనంటే - క్వార్టర్‌ పేబినిండా వ్యాసం రాస్తే ఏ తెలుగు పత్రికా 
రెండు వందల రూపాయలకు మించి పారితోషికం ఇవ్వడంలేదు. అదే క్వార్టర్‌ పేజీలో 
ప్రచురించిన అడ్వర్‌టైజ్‌మెంట్‌కు ఆ పత్రిక దాదాపు పాతిక వేలు వసూలు చేస్తున్నది. అంటే 
పత్రికలకు వ్యాసాలు రాసే రచయితలకు అడ్వర్‌టైజ్‌మెంట్‌ ద్వారా లభించే మొత్తంలో 
నూరోవంతు కూడా ఇవ్వడం లేదన్నమాట. కాసేపు ఈ ఆర్టికాంశాన్ని పక్కన పెడదాం. 


పత్రికలకు రాయదల్ఫుకున్న రచయితలకు ఇతివృత్తాలకు కొదవలేదు. దేశంలో 
సవాలక్ష సమస్యలు, అంశాలు, వివాదాలు ఉన్నాయి. దేనిమీద అయినా తీరిగ్గా విశ్లేషణాత్మక 
వ్యాసం రాసి పంపొచ్చు. కాశ్మీర్‌ సమస్య, రాజకీయ అవినీతి, అవినీతి కేసుల్లో జడ్డీలు, 
జుడీషియల్‌ య్యాక్టీివిజం పూర్వాపరాలు, రైతాంగ సమస్యలు, (క్రీడలు, కులతత్వం, 
మతతత్వం, సబ్సిడీల పద్దతి తాలూకు గుణదోషాలు, రిజర్వేషన్‌ పద్దతి మంచి చెడ్డలు వైరా 
అంశాలపై చక్కగా రాయొచ్చు. అయితే పత్రికలకు రాసేటపుడు సందర్వ్పోచితమా కాదా 
అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు కాశ్మీర్‌లో తీవ్రవాదులు సామూహిక 





90 
హత్యాకాండకు పాల్పడవచ్చు లేదా బాంబుపేల్సి ఇరవై పాతిక మందిని చంపవచ్చు. ఈ 


ఘటనలు జరిగాక కాశ్మీర్‌ సమస్య పూర్వాఫరాలపై వ్యాసం రాస్తే బాగుంటుంది. అలాగే 
ఇటీవల అవినీతి ఆరోపణలపై ముగ్గురు, నలుగురు జడ్డీలు సస్పెండ్‌ అయ్యారు. ఈ వార్తల 
నేపథ్యంలో “జుడీషియల్‌ య్యాక్టివిజమ్‌ ౫ జుడీషియరీ కరప్షన్‌?” అంశంపై రాస్తే 
సందర్భొచితంగా ఉంటుంది. ఇంగ్రీషు దినపత్రికల్లో లాగా తెలుగు దినపత్రికల్లో “వార్తా 
Yaణ' (News analysis) పద్దతి ఇంకా బాగా అభివృద్ది చెందలేదు. 

వారా విశ్లేషణ 


వార్తా కథనం వేరు, వార్తా మ్మోషణం వేరు. వార్తలో ఘటన తాలూకు వివరాలే 
ఉంటాయి. వక్లేషణలో ఆ ఘటన పూర్వాపరాలను విశ్లేషించడం ఉంటుంది. వార్తలు చదివి 
చదివి “బోర్‌ కొట్టిన పాఠకులకు విశ్లేషణ అందిస్తే వారిక్కాస్త ఉపశమనం లభిస్తుంది. వార్తా 
విక్లేషణలో కొత్త విషయాలు తెలుస్తాయి కనుక పాఠకులకు ఒక విధమైన ఆపో దం (66119౧ 
దక్కుతుంది. వార్తలో వైవిధ్యం లేనప్పుడు పాఠకులకు నిజంగానే విసుగొస్తుంది. పొద్దున్నే 
టీ తాగుతూ దినపత్రిక చదువుతున్న ఒక పెద్ద మనిషిని మరో పెద్ద మనిషి ఏమిటి ఏమైనా 
వార్తలున్నాయా అని ప్రశ్నించాడట. అప్పుడా పెద్ద మనిషి 'నా బొంద రోజూ ఒకే రకం 
వార్తలే. కాకపోతే స్థలాలు, మనుషులు వేరు” అని సమాధానమిచ్చాడట. వార్తల స్వరూపంలో 
ఉన్నంత వైవిధ్యం స్వభావంలో ఉండదు. ఆ మధ్య రోజూ కేంద్ర మాజీ మంత్రుల అవినీతి 
కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల నలుగురైదుగురు జడ్జీల అవినీతి చర్యలు 
బయటపడ్డాయి. కేసరి, పిఫీల్ర మధ్య అంతర్యుద్దం కొన్ని వారాలపాటు రాజుకుంది. 
జయలలిత జైలు వార్తల కథాకమామిషు పది రోజుల పాటు కొద్ది పాటి మార్పులతో 
దర్శనమిచ్చింది. పీవీ, జయలలిత, సుఖ్‌రామ్‌, సతీష్‌శర్మ అందరిపైనా దాదాపు ఒకే రకం 
కేసులు. ఇలా ఒకే రకం వార్తలు చదివి బోర్‌ కొట్టిన పాఠకులకు ఆ వార్తలను వికేషుస్తూ రాసే 
వైవిధ్యం ఉండడమేగాక పాఠకులకు కొత్త సమాచారం అందజేసిన ట్లవుతుంది. విశ్లేషణాత్మక 
వ్యాసాలు పాఠకులను ఆలోచింపచేస్తాయి. అయితే ఇలాంటి వ్యాసాలు రాయాలంటే కాస్త 


పరిశోధన, పరిశీలన అవసరం. ప(త్రిలకు వ్యాసాలు రాసే సందర్భంగా కొన్ని సూచనలను 
గుర్తుంచుకోవాలి. 





(1) చంక చేతిపాడుగు వ్యాసాలు చదివే కాలం పోయింది. దీర వ్యాసాలు 
(ప్రచురించడమూ ఇబ్బందే. చదవడమూ ఇబ్బందే. కాబట్టి సంక్షిప్తంగా రాయడం 
నేర్చుకోవాలి. సంక్షిప్తంగా కాదు పాఠకున్ని దగ్గర కూచోబెట్టుకుని చెప్పినట్టుండాలి. 
ఆసక్తికరంగా ఉండడానికి అవసరమైతే రెండు పాత్రలను ప్రవేశపెట్టి ఆ పాత్రల సంభాషణతో 
మీరు చెప్పదల్చుకున్న విషయం చెప్పాచ్చు. ఆ పాత్రల సంభాషణలు విషయాన్ని మ్మోషించే 
ఎధంగా ఉండాలి. కథనంలో రెండు పాత్రలు ప్రవేశించగానే కథనానికి జీవం వస్తుంది. 
ఉపోద్దాతాలతో పాఠకుల సమయాన్ని తస్కరించకుండా నేరుగా విషయంలోకి వెళ్ళాలి. 








9] 
ఇలా పాత్రలు ్రవేశపెట్రేప్తుడు ముందే ఒక ha eu విషయం సరదాగా 
చెప్పాలో మామూలు పద్దతిలో సీ స్‌గా చెప్పాలో ముందే నిర్ణయించుకోవాలి. అధి 
రచయిత స్వభావాన్ని బట్టి ఉంటుంది. "er కలనై జర్నలిస్టులే కాదు, ఇతర 
ప్రభుత్వ, (ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా (ప్రచార సాధనాలకు రాయొచ్చు. 
| శైలీ సంసద 

జర్నలిజం అంటే హడావుడిగా రాసిన సాహిత్యం అని సుప్రసిద్ద ఇంగ్రీషు సాహితీ వేత్త 
మాత్యూ ఆర్నాల్డ్‌ అన్నంత మాత్రాన (ప్రతి జర్నలిస్తూ సాహితీకారుడు కాలేడు. 
సాహిత్యంలో పోటీ మాట అటుంచితే, పత్రికల్లో వ్యాసాలు, వార్తా కథనాలు స్పష్టంగా, 
సూటిగా ఉంటేచాలు. సాహిత్యంలో చెప్పే విషయానికి ఎంత ప్రాధాన్యముంటుందో చెప్పే 
పద్దతికీ అంతే ప్రాధాన్యముంటుంది. పత్రికల్లో చెప్పే విషయానికి ప్రథమ (ప్రాధాన్యం, చెప్పే 
పద్దతికి ద్వితీయ ప్రాధాన్యం ఉంటుంది. వార్తా కథనాల్లో, వార్తా విశ్లేషణలో భౌతిక ఘటనల 
చిత్రణ ఉంటుంది. సాహిత్యంలో వ్యక్తుల ఆంతరిక భావాల చిత్రణ కూడా ఉంటుంది. 
సాహిత్యంలో పాత్రల మనోలోకపుటావర్తాలను అక్షరబద్దం చేస్తారు. అందుచేత సాహిత్యంతో 
జర్నలిజాన్ని గాని, సాహితీ శైలితో జర్నలిజం శైలిని కాని పోల్చలేము. అయినా పత్రికలకు 
వాటి శైలి వాటికుంటుంది. 


ఒక కథలో గాని నవలలో గాని శబ్ద సంపన్న శైలి లోపించినప్పుడు సాహితీ విమర్శకులు 
ఆ కథ లేక ఆ నవల జర్న లీజ్‌ (౦౪గ౫౫|656) గా వుంది అంటుంటారు. అంటే నాసిరకం 
జర్నలిజంలో వాడే భాషాశైలిని అలా అంటారన్న మాట. 


సాహితీ విమర్శకులు చేసిన ఆ విమర్శలో వాస్తవం వున్నమాట నిజమే అయినా 
పత్రికలకొక ప్రత్యేక శైలి ఉంటుందన్న నిజాన్ని ఎవరూ కాదనలేరు. వార్తా కథనాల్లో 
ముఖ్యంగా ఇంగ్రీషు దినపత్రికల్లో allegedly, reportedly, according to sources, It 
Is being said వైరా పదాలు పదే పదే కనిపిస్తుంటాయి. ఈ పదాలను బట్టే సాధారణంగా 
పత్రికల భాషా శైలిని 'జర్నలీజ్‌ అని విమర్శిస్తుంటారు. రచయితల్లో ఒక్కో రచయితకు 
ఒకశైలి ఉంటే అన్ని పత్రికలకు దాదాపు ఒకేశైలి ఉంటుంది. సంపాదకీయాల శైలి భిన్నంగా 
ఉన్నా వార్తా కథనాల్లో, వ్యాసాల్లోనూ దాదాపు ఒకే రకమైన శైలి ఉంటుంది. దాదాపు ఒకే 
రకమైన శైలి అంటే పత్రికల శైలుల్లో కొద్దిపాటి తేడాలుంచాయన్నదే భావం. ఈ కింది 
వాక్యాలు (శ్రద్దగా చదవండి. 

“వడక కుర్చీలో కూచున్హుట్టుగా ఉంది. కనురెప్పలు లేవడం లేదు. పెద్ద దీపం వెలుగు 
పల్చగా రెప్పల మీద వడుతోంది. నిద్రలో తనెకడికో జారి పోతోంది. చీకటి గుహలు ఎర్రటి 
నూర్చబింబం వీనస్‌ (గవాం గిలగిల తన్గుకుంటున్హు దినం బుడ్డి. పట్టాల మీద రైలు చక్రాల 
లయ (త్రిమూర్తి వొంటిమీద బీట, నము(ద్రంలో వీల్ల కెరటం - గాలి, 1 వున్న అతని 


92 


గడ్డం మొనలు, తన వక్షంపై తీగలాంటి వేళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్హ ట్టుంది. ఆలోక్య 
Cp ర ‘ 

లేదు. ఊహలేదు. ఏదో చప్పుడు ఎవరో నుత్తితో తన గుండెలపై కొడుతోన్భట్టు అబ, 
అయో - బాధ బాధలో నుఖం - నిద్రలోకి నిద్రలోకి - లోకి - ౩..? 


ఈ వాక్యాలు చదవగానే సాహిత్యంతో కాస్త పరిచయమున్న ఏ పాఠకుడయినా ఇక - 
బుచ్చిబాబు రచన అని ఇట్టే పోల్చుకుంటాడు. ప్రతి రచయితకూ వ్యక్తీకరణలో |ప్రత్యేకశ్రై 
అంటూ ఉంటుంది. ఆ శైలిలోనే ఇతర రచయితలకూ ఆ రచయితకూ తేడా ఉంటుండి ' 
కాబట్టె, ఆశైలి ఆ రచయితకు తన వ్యక్తిత్వం నుంచే సం[క్రమించింది కాబట్ట "Style is him 
self" అన్నారు. 


చక్కగా దోషాలు లేకుండా వ్యక్తీకరించే శైలి ఎంతో సాధనవల్లగానీ అలవడదు. తప్పుల 
లేకుండా రాయడం చక్కగా రాయడంలో ముఖ్య భాగం. అనుభవజ్ఞులు కూడా తరుచుగా 
భాషా దోషాలు రాస్తుంటారు. పత్రికల్లో తరచుగా కనిపిస్తున్న దోషాలేమిటో పరిశీలిద్దాం. 


ప్రధాని గుజాల్‌ ఆదివారం గంగానదిపై రైల్హే వంతెన నిర్మాణానికి ళంఖుస్టావిన చేశాడు 


శంఖుస్థాపన కాదు, శంకుస్ధాపన అని రాయాలి. దాదాపు అన్ని తెలుగ 
దినపత్రికల్ళ్‌నూ “శంఖుస్థాపన అన్న పదం కనిపిస్తుంటుంది. అలాగే కొంత మంగి. 
'చేసారు' అని రాస్తారు. అది తప్పు అనలేము గానీ చేశారు అని రాస్తే బాగుంటుంది. ఏక. 
రూపత కోసం అందరూ “చేశారు? అని రాయడం సబబు. చేశారు, రాశారు అన్నప్పుడే 
“శా వాడాలి. మళ్ళీ ఆ క్రియాపదం మారిన రూపంలో “సి అక్షరమే వస్తుంది. చేసి, 
చేసిన, రాసి, రాసిన మొదలైన పదాల్లో “సి అక్షరమే వాడాలి. 

కేంద్ర ప్రభుత్స వైఖరిని నిరసించడానికి “ఛలో ఢిల్లీ! నిర్వహించాలని 

తెలుగుదేశం పార్టీ ఈ క్రూరం న్లిరయించింది. 

“ఛలో! కాదు 'చలో' అని రాయాలి. చలో బదులు ఛలో రాస్తే భాషాదోషం తెలిసిన | 
పాఠకుల దృష్టిలో జర్నలిస్టులు పల్చనైపోతారు. 

ఈ వాక్యం చదవండి. 


నిందితుడు మీర్జా తప్పీంచుకుపోయిన ఘటనలో సెక్యూరిటీ గార్డుపై 
క్రిమినల్‌ కేసు నమోదయినట్టు ఆ మేరకు నగర పోలీసు కమిషనర్‌ ఆదేశాలు 
జారీ చేశారని పోలీసు వర్ణాలు తెలిపాయి. 


ఈ వాక్యంలో మొదట నమోదయినట్లు అని రాసి ఆ తర్వాత చేశారని రాశారు. అలా 
కాకుండా రెండు చోట్టా ఒకే రకంగా ఉంటే బాగుందేది. అంటే మొదట నమోదయిందని 
తరువాత జారీ చేశారని రాసుండ్రా ల్సింది. లేదా నబాదయినట్లు, జారీ చేసినట్టు అనయినా 


రాయాలి. ఇలాంటి వాక్యాలు మన పత్రికల్లో తరుచుగా కనిపిస్తుంచాయి. ఆ వాక్యాన్ని ఇలా 
తిరగ రాయొచ్చు. 


93 
నిందితుడు మీర్జా త తప్పించుకుపోయిన ఘటనలో _సెక్యూ రిటీ గార్డు కోను 
నమోరయిందని, ఆ Se రకు నగర పోలీను కమిషనర్‌ ఆదేశాలు జ చేశారని 
పోలీసు వర్గాలు తెలిపాయి. 
ఈ వాక్యం వరవర: 
సీపీపీ నాయకుని ఎన్మికకు సంబంధించి ఇప్పటికీ షెడ్యూల్‌ 
ప్రకటించలేదని ఆ పదవికి పోటీ చేయాలనుకుంటున్న రాజేష్‌ పైలట్‌ 
వాపోయారు: 

ఏ దుర్ముహూర్తాన ఈ “వాపోయారు' అన్న పదం మన పత్రికా పదజాలంలో 
ప్రవేశించిందో గాని దీనిలాగా మరే పదమూ దుర్వినియోగం కావటం లేదు. “వాపోయారు” 
అంటే ఏడ్పు, అరచు అని అర్ధం. రాజ్నే పైలట్‌గాని మరొకరు గానీ ఎందుకేడుస్తారు? 
వాళ్ళోని ఏడిపించడం న్యాయం కాదు. “వాపోయారు” బదులు విచారం వ్యక్తం చేశారు అంటే 
హాయిగా ఉంటుంది కదా. ఇంగ్లీషులో regretted అనీ వlaMented అనీ ఉన్నా విచారం 
వ్యక్తం చేశారు అనాలి. లేదా “ఆవేదన వెల్లడించారు! అని కూడా అనొచ్చు. ముఖ్యంగా 
రాజకీయ నాయకుల వార్త రాస్తున్నప్పుడు ఆ పదం రాకుండా చూడండి. 

ఈ ఇంగ్రీషు వాక్యం గమనించండి. 

The Union Home minister Mr. Indrajith Gupta, talking to reporters, said 
that B.J.P could not sustain in power. 


ఆ వాక్యానికి ఒక తెలుగు దినపత్రికలో వచ్చిన అనువాదం ఇలా వుంది. 
కేంద హోంమం[తి ఇం(దజిత్‌ గుప్తా విలేకరులతో మాట్లాడుతూ 
బి.జోపి. అధికారంలో కొనసాగలేకపోయిందని అన్నారు”. 

ఈ వాక్యంలో కర్త (ఇంద్రజిత్‌ గుప్తా) ప్రారంభంలోనూ క్రియ (అన్నారు) చివరా 
ఉన్నాయి. కర్త దగ్గరే క్రియ ఉంటే వాక్యం చక్కగా ఉంటుంది. ఇంగ్రీషు వాక్యంలో కర్త 
మొదట్సొ వస్తే తెలుగులో అది సాధారణంగా చివరన వస్తుంది... ఇలా : 

బి.జొపీ అధికారంలో కొనసాగలేక పోయిందని కేం[ద హోం మంత్రి 
ఇం(దజిత్‌ గుప్తా విలేకరులతో అన్నారు. మరో ఉదాహరణ. 

Mr. Mahajan made clear that the Parliamentary Board would meet 
again in January to review the situation. 

తెలుగులోకి వచ్చే సరికి కర్త కిందికి వస్తుంది. 


వర్థితిని సమీక్షించడానికి పార్హమెంటర్‌ బోర్డు తిరిగి జనవరిలో 
సమావేశమవుతుందని మహాజన్‌ న్నష్టం చేశారు. ' 


94 
ఈ వాక్యం గమనించండి. 
(ప్రధాని గుజాల్‌ స్వాతం(త్య దినోత్సవ వేడుకల్లో (పసంగినూ... 
ఎక్కువ మంది విలేకరులు ఈ పారపాటు చేస్తుంటారు. అంటే 'స్వాతంత్ర్య 
దినోత్సవాలు” అనాలి లేదా స్వాతంత్ర్య దినం వేడుకలు అనాలి. ఉత్సవాలు అన్నా ఒకటే 


వేడుకలు అన్నా ఒకటే. ఉత్సవాలు సంస్కృత పదం, వేడుకలు తెలుగుపదం... అంతే తేడా, 
ఉత్సవాలు, వేడుకలు రెండూ రాకూడదు. స్వాతంత్ర కాదు స్వాతంత్ర్య అని రాయాలి. 


అని ఆయన పేర్కొన్నారు.... అని రాస్తుంటారు. పేర్కొను అన్నది అచ్చ తెలుగు 
పదం. దీని అర్థం (1) పేరు పెట్టి పిల్ఫు, (2) పిలుచు, (3) చెప్పు, (4) ఉచ్చరించు. ఇది 
గ్రాంధిక పదం కనుక వాడకపోవడం మంచిది. అన్నారు, తెలిపారు, చెప్పారు, వివరించారు... 
ఇన్ని పదాలున్నప్పుడు ఆ గ్రాంధిక పదాన్ని వాడాల్సిన అవసరం లేదు. ఇది చూడండి: 


ముఖ్యమం [తి చం(దబాబు ఆ విధంగా కార్భకర్ణలు, నాయకుల్లో నిబద్రతాస్ఫూర్తిని.. 


కార్యకర్తలు, నాయకుల్లో కాదు. కార్యకర్తల్లో నాయకుల్లో అంటే స్పష్టంగా ఉంటుంది. 
ఇంగ్రీషులో అయితే 10 అనే విభక్తి దాని తరువాత వచ్చే అన్ని నామవాచకాలకూ, 


సర్వనామాలకూ వర్తిస్తుంది. తెలుగులో ఆ సౌలభ్యం లేదు. కార్యకర్తలకు, నాయకులకు 
లేదా ... కార్యకర్తల్లో, నాయకుల్లో అనాలి. 


బడు ధాతువులు వద్దు 


ఇంగ్రీషులో Passive voice ఎక్కువ ఉపయోగిస్తారు. అది ఆ భాషా సంప్రదాయం. 
తెలుగులో Active voice ఎక్కువ ఉపయోగంలో ఉంది. మన వాళ్ళు తరుచుగా “బడు” 
ధాతువు వాడడానికి (ప్రధాన కారణం ఇంగ్లీషు (ప్రభావమే. 


అసలు “బడు” ధాతువు ఉపయోగించకూడదు అనే వారున్నట్టే దానికి మినహాయింపు 


ఇచ్చే వారూ ఉన్నారు. అనివార్య సందర్భాల్లో “బడు” ఉపయోగిస్తే తప్పేమీ లేదంటారు 
వీరు. ఈ వాక్యాలు చూడండి, 


(అ) నగరంలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు 


గైకొనబడతాయని ముఖ్యమం తి, క ప్తా్టీ అధ్యకుడు చం(దబాబు 
నాయుడు తెలిపారు. 


(౪) తుపాను బాధితుల కడగండ్లు తొలగించడానికి ఆయా జిల్లా ల్లా కల్టెక్షర్ధచే 
చర్చలు తీసుకొనబడేలా రాష్ట్ర ప్రభుత్తం చూడాలని రోశయ్య కోరారు. 


వాస్తవానికి ఈఇరెర్దర్లు వాక్యాల్లోనూ ' బడు” ధాతువు వాడాల్సిన అవసరమే లేదు. 
(అ) నగరంలో * పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు 








95 
తీసుకుంటామని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 
తెలిపారు. 

(ఆ) తుపాను బాధితుల కడగండ్లు తొలగించడానికి ఆయా జిల్లా కల్పెక్షర్దు చర్యలు 
తీసుకొనేలా రాష్ట్ర, ప్రభుత్వం చూడాలని రోశయ్య కోరారు. 

కాస్త (శ్రద్ద తీసుకుంటే “బడు' ధాతువు వాడకుండా వాక్యం రాయడం తేలికే. 
కావలసిందల్లా (శ్రద్ద. 

ఇప్పటికీ కొందరు 'యొక్క' పదం మాటల్లోనూ రాతలోనూ ఉపయోగిస్తుంటారు. 
ఈ పదాన్ని విధిగా నివారించండి. 


“జీవితం యొక్క రెండో పార్శ్యం ఏమిటంటే,..' 


ఇక్కడ స్పష్టత కోసం “యొక్క” వాడానని ఒక రచయిత వాదించాడు. స్పష్టత కోసం 
యొక్క బదులు అంతగా అవసరమైతే 'తాలూకు' అన్నపదం చేర్చండి. స్పష్టంగా 
వుంటుంది. 


'బీవితం తాలూకు రెండో పార్శ్వం ఏమిటంటే...” 


సామాజిక అవసరాలు పెరిగే కొద్దీ, నూతన పరిస్థితులు అవతరించే కొద్దీ కొత్త పదాల 
స్పష్ట అవసరమవుతుంది. పాత పదాలను నిర్మొహమాటంగా వదలుకోవాలి. భాష మీద 
సెంటిమెంట్‌ (ప్రదర్శించకూడదు. 


కొంతమంది పండితులు సెంటిమెంటుతో ఈ పదాలు వాడకపోతే అదృశ్యమై 
పోతాయంటూ అ, బు, బూ లు కూడా వాడుతుంటారు. ఆ అక్షరాల వాడకంతో 
ఇప్పుడు అవసరం లేదు. అవి పుట్టిన నాటి పరిస్టితులు వేరు, ఈనాటి పరిస్థితులు వెరు: 
కంప్యూటర్‌ యుగంలో కూడా అ, బులు వాడడం హాన్యాస్పదం. బుషిని రుషి అంటే 
ఆయన రూపం మారిపోదు కదా. గుజ్ఞం అన్నా అదే అర్ధమే గుర్రం అన్నా అదే అర్థమే. 
ఎందుకు రెండక్షరాలు? 


, మన భాషలో “చారిత్రాత్మకం అన్న పదమే లేదు. చరిత్రాత్మకం ఉంది, చారిత్రకం 
ఉంది 1151010 అంటే చరిత్రాత్మకం, 1౫15004 అంటే చారిత్రక. ఆ భేదం 
గమనించాలి. పొద్దున లేస్తే అన్ని పత్రికల్లోనూ మనకు చారిత్రాత్మకం అన్న పదమే 
కనిపిస్తుంది. చరి(త్రలో లేనిది జరిగినప్పుడే 015 19 historic అంటారు. ఇది చరిత్రాత్మకం 
అని. చరిత్రలో ఉన్న ఘటనను ప్రస్తావిస్తున్నప్పుడు Historical event అంటారు. 
Historical evidence is there అంటారు. ఈ వాక్యాలు గమనించండి. 


భారత్‌కు క్రయోజనిక్‌ ఇంజన్లు అందించడం వట్లు తమ ప్రభుత్తుం 
కట్టుబడి ఉందని రవ్యన్‌ అధికారులు వునరుద్దాటించారు. 


96 
అంతా సరే ఆనీ ఆ అందించడం పట్ట ఏమిటి? 





అందించడానికి అంటే హాయిగా ఉండదూ. 


“రష్యన్‌ అంతరిక్ష అధికారులతో క్రయోజనిక్‌ రాకెట్ల ఒవ్రుందం విషయమై 
చర్చలు జరిపేందుకు... 


ఈ వాక్యం ఇలా ఉంటే బాగుంటుంది. 


క్రయోజనిక్‌ రాకెట్ల ఒప్పందం విషయమై రష్యన్‌ అంతరిక్ష అధికారులతో 
చర్చించేందుకు... 


రష్యన్‌ అంతరిక్ష అధికారులు, చర్చలు ఒకేచోట ఉంటే వాక్యంలో స్పష్టత ఉంటుంది. 
పైగా చర్చలు జరిపేందుకు అనకుండా చర్చించేందుకు అంటే సరిపోదా. చర్చలు ఒక విశేష్యం 


జరిపేందుకు మరో క్రియారూపం. రెండెందుకు చెప్పండి. ఒకే ఒక క్రియా రూపం 
(చర్చించేందుకు లేక చర్చించడానికి) చాలదా. 


వివిధ ప్రజోపయోగ అభివద్దికర కార్యక్రమాలను అమలువరబడానికి... 


అభివృద్దికర కార్యక్రమాలు కాదు అభివృద్ది కార్యక్రమాలు అని రాయాలి. అవి 
అభివృద్దికి ఉద్దేశించిన కార్యక్రమాలే కాని అవి అభివృద్దికరమైన కార్యక్రమాలు కాదు. 
Development Programmes అంటే అభివృద్ది కార్యక్రమాలు. ఈ పదాలను మన వాళ్ళు 
అభివృద్దికర కార్యక్రమాలనీ, (ప్రగతిశీల కార్యక్రమాలని అనువదిస్తుంచారు. 


ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం అవసరమని డాక్టర్‌ 
తెలిపారు. 


అక్కడ “జాగ్రత్తలను” అనక్కర్రేదు. జాగ్రత్తలు అంటే చాలు. చర్యలు చేపట్టారు, 
జాగ్రత్తలు తీసుకోవాలి, వాస్తవాలు వివరించారు, ఆస్తులు స్వాధీనం చేసుకొని. "పైవాక్యాల్స్‌ 
లను అక్కర్లేదు. మనం మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకున్నాం అనే అంటాం. పెన్ను 
పట్టుకొనే సరికి వాడకు భాష వదిలేసి గ్రాంథికం పట్టుకుంటాం. మిత్రులు, పరిచయస్తులు 
ఎదురైతే “నమస్కారమండీ! అంటారు. అదే ఉత్తరం మొదలెట్టేసరికి “నమస్కారములు” 
అంటారు అత్యధికులు. చిన్నయ సూరిగారి గ్రాంథిక భాషా (ప్రభావం మన మీద అంతగా 
ఉంది మరి. బెంగాల్‌లో దాదాపు 80 ఏళ్ళ క్రితమే రచయితలు, పత్రికా రచయితలు వాడుక 
భాష స్వీకరించారు. మనమేమో ఇప్పటికీ యొక్కను మరియునూ, బడునూ వదళ్రేక 
పోతున్నాం. 1914లో జ్ఞానేంద్ర మోహన్‌దాస్‌ అనే మేధావి మన గురజాడ మహాకవికి రాసిన 
లేఖలో ఇలా అన్నారు. 


“నిత్యమూ చెవిని పడుతున్న మాటలను, సులభంగా అర్ధమయ్యే సరళ 


97 
వదాలను, నుడికారాన్సి _ స్తీకరిస్తున్నారు. వారు తమ వుస్తకాలలో 
వాడుతున్న భాష రైతులకు, రాజులకు, వూజూరులకు, వురోహితులకు 
అందరికీ సుపరిచితమైనట్టిది. ఇవ్హుడు బెంగాలులో రచయితలు సరళ 
సుబోధక శౌలిని అనుసరిస్తున్నారు. మామూలు మాటలతో అర్హ 
గాంభీర్యాన్ని సాధిస్తున్నారు. ఇలాంటి సరళ భాషను వాడుతూ రచనలో 
క్రతక్షత్ఫులు కావాలంటే మాటల పొందిక ఇమిడిక అవసరం కదా. 
సాగనయిన పదాలను ఎంచుకోవడంలో, వాటిని అర్టవంతంగా 
(పయోగించడంలో రచయితకున్న నేర్పును బట్టి అతని శైలికి అందం 
అమరుతుంది' 

జ్ఞానేంద్ర చెప్పిన మాటలు పత్రికా రచయితలకు కూడా చక్కగా వర్తిస్తాయి. సరళ 
పదాలపై చిన్నచూపొద్దు. గ్రాంథిక పదాలను నిర్దాక్షిణ్యంగా వదిలేయండి. ఇంగ్రీషులో 
నాల్వూైదు నామ వాచకాలు రాస్తున్నప్పుడు చివరి నామవాచకం ముందు ౧౮ అని రాస్తారు. 
Doctors, villagers, officials and social activists అంటారు. మన వర్థిష్ణు పత్రికా 
రచయితలు అనుకోకుండానే డాక్టర్లు, గ్రామస్తులు, అధికారులు మరియు సంఘ సేవకులు 
అని రాస్తుంటారు. ఇంగ్రీషు పలుకుబడి వేరు మన పలుకుబడి వేరు.' అక్కడగానీ ఎక్కడ 
గానీ మరియు పదం అవసరమే లేదు. అది పాఠకుడి అవగాహనకు ఏ విధంగానూ తోడ్చడక 
పోగా పత్రికల భాషా శైలికి అవరోధంగా తయారవుతుంది. 


తుపాను పెళ్హిద సంఖ్య పెంచాలని ఆయన రాష్ట్ర వ్రభుత్వంను డిమాండ్‌ 
చేశారు. 

“రాష్ట్ర ప్రభుత్వంను” కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని అని రాయాలి. మన వాళ్ళు తరచుగా 
“కేంద్రంను' 'రాష్ట్రంకు' 'అధికారంను అని రాస్తుంటారు. కేంద్రాన్ని, రా(ష్టైనికి, 
అధికారాన్ని అని రాయాలి. అలాగే శీర్షికల్టో తరుచుగా ఒక తప్పు కనిపిసూంటుంది. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి 

కల్తీ సారా తాగి నలుగురు మృతి 

ఇక్కడ ఇద్దరు బదులు ఇద్దరి ఉండాలి. అలాగే నలుగురు కాదు నలుగురి అనాలి. 
ఇద్దరి మృతి, ముగ్గురి మృతి, నలుగురి మృతి, ఏడుగురి మృతి 

కొంత మంది తెలుగు పదాల స్పెల్లింగ్‌ దోషాలు పట్టించుకోరు. ఇంగ్రీషు Phonetical 
language కాదు కనుక స్పెల్లింగ్‌ గుర్తుంచుకోవడం చాలా కష్టం. : 

పైగా అది అన్యభాష, ఇంగ్రీషులో ఒక పదం ఉచ్చారణకూ ఆ పదంలోని అక్షరాలకు 
తేడా ఉంటుంది. పైగా కొన్ని పలకని (511680 అక్షరాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు 


98 


Walk, Talk ఈ పదాలలో ఓ పలకదు. పలకని అక్షరాలతో పనేమిటో మనకి తెలీదు కానీ 
'మన తెలుగులో మాత్రం ఈ ఇబ్బంది లేదు. ఉన్న అక్షరాలను ఉన్నట్లే ఉచ్చరిస్తాం. ఈ 
లెక్కన స్పెల్లింగ్‌ దోషాలు దొర్లే (ప్రమాదం చాలా తక్కువ. అయినా అలక్ష్యం వల్ల కావచ్చు, 
తెలియక కావచ్చు. మన పత్రికల్లో అక్షర దోషాలు, అనువాద దోషాలు తరుచూ 
కనిపిస్తుంటాయి. ఒకసారి ఈ కింది జాబితా చూడరడి: 


వలా రాయండ ఇలా రాయిద్దు 
ఆస్తి (Property) ఆసఫ్టై 
శాకాహారం శాఖాహారం 
నిరసన (Protest) నిరశన 
నిరశన లేక నిరశనం (F5t) వీధసన 
వినియోగం (Consumption) వినిమయం 
వినియోగదారులు (౦౦౧౩౪౧6౧) వినిమయదారులు 
సౌహార్దం (1006 wil) సౌహా(ర్రం 
అధిష్టానం అధిష్ఞానం 
అస్తిత్వం (ఉనికి) అస్థిత్వం 
అధీనం ఆధీనం 
స్వ+ అధీనం=స్వాధీనం 
ఒత్తిడి వొత్తిడి 
(ధ్రువీకరించారు ధృవీకరించారు 
జనార్ష్దనరెడ్డ జనార్దనరెడ్డి 
(ప్రతిష్ట ప్రతిష్ట. 
ప్రతిష్టంభన ప్రతిష్టంభన 
(ప్రయాణికులు ప్రయాణీకులు 
(ప్రశ్నపత్రం ప్రశ్నాపత్రం . 
(ప్రాధాన్యం ప్రాధాన్యత 
(ప్రాముఖ్యం ప్రాముఖ్యత 
పటిష్టం (విశేషణం) పటిష్టం 
పటిష్టత ( విశేష్యం) పటిష్టత 
చేశారు చేసారు 
రాశారు రాసారు 
చెసి చసన చేశి. చేశిన 
తుపాను 


తుఫాను 


జయంత్యుత్సవం 

క్రేం. 

పప్టి (అరవై) 

ష్య్టపూర్తి అని రాయాలి 

సం (పదాయం 

బీభత్సం 

వేశం 

అయితే 

అయినా 

&ేశం (Purpose or motive) 
ఉచ్చారణ 

నుంచి 

కారొసీవ 

త్రుటిలో 

స్తంభం 

స్తంభన, స్తంభించు 
వాయవ్యం 

విద్యుదీకరణ 

సమర్ధంగా 

(శుతి 

సొంతం 

Constitution of Congress 
అంటే కాంగ్రెస నిబంధనావళి 
మద్యనిషేధం 

బహుమతి (ప్రదానం 

ఆదాన (ప్రదానం 

కత (Orbit) 

కక్షలు (Factions) 

కక్షకు కక్ష్యకు తేడా గమనించండి 
భేదం 

బాథ 


నిమ్మ్హు 


ఆలస్యం 


99 


జయంతోత్సవం 
శ్ర్రం 
షష్టి (ఆరో) 


సాంప్రదాయం 
భీభత్సం 

వసం 

ఐతే 

rey 

ఉద్దేశ్యం 
ఉచ్చారణ 
నుండి 

కక సట్‌ 
తృటిలో 
ప్రంభం 
స్థంభన, స్టంభించు 
వాయువ్యం 
విద్యుద్దీకరణ 
సమర్ధవంతంగా 


శృతి 


స్వంతం 

Constitution of Congress 
అంటే కాంగ్రెస్‌ రాజ్యాంగం కాదు 
మధ్య నిషేధం 

బహుమతి (ప్రధానం 

ఆధాన (ప్రధానం 

కక్ష, 

కతలు 


బేధం 
భాద 
సమక 
ఆలశ్యం 


100 


ఉత్తరం వుత్తరం 
ఉపయోగం వుపయోగం 
సంద్చ్శిగ్దం సందిగ్ధం 
స్వచ్చందం స్వచ్చం ధం 
యధాతథం యదాతధం 
నిర్భంధం నిర్భందం 


హస్తి మశకాంతర భేదం అనకూడదు. హస్తిమశకాంతరం అంటే చాలు. అంతరం 
అంటేనే భేదం, తేడా, హస్తిమశకాంతరం అంటే ఏనుగకూ దోమకూ ఉన్న తేడా. 
జర్నలిస్టుకు అక్షర దోషాలు తెలియడం ఎంత ముఖ్యమో తనకు తెలిసన చిన్న చిన్న పదాలనే 
సాగసుగా సందర్భానికి తగ్గట్లుగా వాడుకోవడమూ అంతే ముఖ్యం. (శ్రద్దగా, దీక్షగా కృషి చేస్త 
'చక్కగా రాయడం బ్రహ్మవిద్యేమీ కాదు. రచనలో ఆసక్తి ఉన్న వాళ్ళంతా తగిన కృషి చేస్తే 
చక్కగా రాయగలరు. మిమ్మల్ని ఉబ్బేయడానికి ఇలా అనడం లేదు, గట్టిగా కృషి చేస్తే మీకే 
తెలుస్తుంది ఈ ఎషయం. కానీ కృషికి మాత్రం ఈ ప్రపంచంలో (ప్రత్యామ్నాయం లేదు. 
కృషి... కృషి... కృషి... నిత్యం స్మరించుకోతగిన మంత్రం ఇది. 


ముకాయింపు 


ఇటీవల ఒక ప్రైవేట్‌ సంస్థ జరిపిన సర్వేలో మనందరికీ ఆందోళన కలిగించే వాస్తవం 
వెల్లడయింది. ఈ మధ్య దేశంలో టీవీ చానెల్స్‌ గుమ్మడి పాదులా విస్తరించడం వల్ల పత్రికల 
సర్క్యులేషన్‌ మాత్రం తగ్గలేదు కానీ పాఠకులు పఠన సమయాన్ని గణనీయంగా 
తగ్గించారట. ముఖ్యంగా టీవీ చానెల్స్‌ రాత్రింబగళ్ళూ రకరకాల. వినోద కార్యక్రమాలు 
ప్రసారం చేస్తున్నాయి. ఇది పాఠకులు పఠనానికి వెచ్చించే సమయాన్ని బాగా తగ్గిస్తున్నది. 
వారి పఠన సమయాన్ని పెంచడానికి రెండే రెండు ప్రధాన మార్గాలున్నాయి. ఒకటి - వార్తా 
కథనాల్లో, వ్యాసాల్లో వైవిధ్యం సంపాదించాలి. రెండు - పత్రికా రచనలో ప్రమాణాలను 
పెంచాలి. ఈ రెండు పనుల ద్వారా మాత్రమే పాఠకుల్ని ఆకట్టుకోవడం సాధ్యం. పత్రికా 
రచయితలు అంటే విలేకరులు, సబ్‌ ఎడిటర్లు, గ్రామీణ విలేకరులు అందరూ ఆ రెండు 
కర్తవ్యాల పరిపూర్తికి (త్రికరణ శుద్ది (మనసా, వాచా, కర్మణా)గా కట్టుబడాలి. సడలని 
నిబద్దతతో కృషి చేస్తేనే పాఠకుడిపై పట్టు నిలుపుకోగలం. పాఠకుడిపై పట్టుకోల్పోతే సర్వం 
కోలో ఎయినట్టై. టీవీచానెల్స్‌ సవాలును తేలిగ్గా తీసుకొంటే ముప్పు ముంచుకొస్తుంది. ఈ 
సవాలు తీవ్రత పెరిగే కొద్దీ పత్రికల యజమానులు సమర్దులయిన, (ప్రతిభా వంతులయిన 
జర్నలిస్టులనే అంగీకరిస్తారు. కనుక మీ కలాలకు పదును పెట్టుకోక పోతే ప్రమాదం తప్పుదు. 


ఉద్యోగాలను నిలుపుకోడానికయినా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోడం oe వృత్తి 
నైపుణ్యమే . మీ జీవనానికి (శ్రీరామరక్ష, 


101 
సంకల్పముంటే సంగతులు బోలెడు 


రాజకీయేతర వార్తలూ ఉన్నాయిసుమండీ. పాఠకులు టీవీ కాలక్షేప సమయాన్ని 
తగ్గించి ఆ మేరకు పత్రికా పఠన సమయాన్ని పెంచుకోవాలంటే రెండు పద్దతులున్నాయని 
చెప్పుకున్నాం. ఒకటి - వార్తా కథనాల్లో వైవిధ్యాన్ని పెంచడం, రెండు - పత్రికా రచన 
ప్రమాణాలను పెంచడం.. రెండో అంశం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు గానీ మొదటి 
విషయం గురించి రెండు ముక్కలు చెప్పుకోవాల్సిందే. మన టీవీలలో పాఠకుల్ని 
ఆకర్షిస్తున్నవి వినోద కార్వక్రమాలే. కాబట్టి మనం. పత్రికల్లో కూడా వినోద (ప్రధాన 
విషయాలను చెప్పాలి. మన పత్రికలన్నీ రాజకీయ వార్తలకే ఎక్కువ (ప్రాముఖ్యం ఇస్తున్నాయి. 
రాజకీయేతర విషయాలను, సమాచారాన్ని పట్టించుకోవడం లేదు. రాజకీయ వార్తలు 
చదవడానికే పత్రికలు చూడాలని పాఠకులు భావించేలా చేస్తున్నాయి. 


_ నిజానికి మన సమాజంలో ఆ మాటకొస్తే ఏ సమాజంలో అయినా, రాజకీయేతర 
సమాచారం, సంగతులు బోలెడున్నాయి. ఆ కన్ను ఉండి చూడాలే గానీ సంఖ్యానేక 
సాంస్కృతిక, సామాజిక అంశాలు కనిపించక పోవు. ఎటొచ్చీ మీరు చేయాల్సింది కాసేపు 
రాజకీయ కళ్ళజోడును పక్కన పెట్టడమే. మన సంస్కృతికి సంబంధించినవీ, 
సంప్రదాయాలకు సంబంధించినవీ, వాణిజ్య వ్యవహారాలకు సంబంధించినవీ అనేక వార్తా. 
కథనాలు భేషుగ్గా రాయొచ్చు. సంకల్పంముండాలే గానీ సంగతులకేం కొదవ? అయితే 
ఇలాంటి వార్తల్లో విషయం కంటే వివరణ ముఖ్యం. చెప్పేదేదోచక్కగా చెప్పాలి. పాఠకుడి 
దృష్టిని ఆకట్టుకొనేలా చెప్పాలి. పాఠకుడి ఆసక్తి, అక్షర విన్యాసంలో బందీ అయ్యేలా. 
రాయాలి. 


మనం రోజూ తాగే ఇరానీ టీ ఎలా తయారు చేస్తారు, తినే బజ్జీలు, సమోసాలు ఎలా 
చేస్తారు, మన గ్రానైట్‌ రాయి ఏ దేశాలకు ఎగుమతి అవుతోంది ఇటుకలకు బదులు ఆ 
దేశాలు ఈ రాళ్ళనే ఎందుకు వాడుతున్నాయి, సింగిల్‌నెంబర్‌ లాటరీల పిచ్చి ఎలా కొంపలు 
కూల్చుతోంది, మన సంస్కృతీ సంప్రదాయాలపై టీవీ చానెల్స్‌ ప్రభావం ఏమిటి. కర్నాటక 
సంగీతానికీ, హిందుస్తానీ సంగీతానికి తేడా ఏమిటి? కళల్లో మనిషిని తీవ్రాతి తీవ్రంగా 
(ప్రభావితం చేసేది సంగీతమే అంటారు ఎందుకని, నగరాల్లో భూగర్భ జలాల వనరులు 
ఎందుకు తగ్గిపోతున్నాయి, నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న (స్రీలు ఉదయం నుంచి 
సాయంత్రం దాకా పడే మానసీక, శారీరక అవస్టలేమిటి, నగర సంస్కృతి దాంపత్య 
జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది. ఇలా ఆలోచిస్తే అనంత జీవన వైవిధ్యం మన 
కళ్ళముందు శతకోటి దృశ్యాలతో సాక్షాత్కరిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఈ దృశ్యాలను 
అక్షరబద్దం చేసి పాఠకుల ముందుంచడమే. 


1 
| 
శ 


నా. 


|" బజాజ్‌ ఆటోసైనాన్స్‌ వారి డబుల్‌ బెనిఫిట్‌ స్కీంలో వాహనాలు కొన్నవారికి మాత్రమే * స్టాండర్డ్‌ టెస్ట్‌ పరిస్థితుల! 


వ లెక్కన విజేత్‌ ఒక్కటే... 
_ బజాజ్‌ 45 ఛాంపియన్‌ 












రీ సేల్‌ వాల్యూ | 4 సం॥ల తర్వాత జె కొనుగోలు విలువలో 
రూ.45,000/- 40% మాతమే 
రండి - ఉరకలేసే ఉత్సాహంతో పరుగులు తీసే బజాజ్‌ 45 ఛాంపియన్‌పై స్వారీ చేయండి. 


నేడైనా, ఎనాడైనా, మైళ్ళకు మైళ్ళు - రారాజులా సాగిపొండి. 
మీ ఎన్నిక మన్నికైనదో కాదోనని సందేహించనక్కర్లేదు - తిరుగులేనిది - సాటిలేనిది. 


ఛీ] మినాంంయయక 
(గి ఆటోమొబైల్స్‌ 


వి.యన్‌.ఆర్‌. కమర్షియల్‌ కాంప్లెక్స్‌, కాచిగూడ స్టేషన్‌ రోడ్‌, | 
హైదరాబాద్‌ - 500 027. ఫోన్స్‌ : 465 0560, 0571, 0787 | 





1] 
J 
J 
A 
| 
J 
hy 
1 
iJ i 
Jt 
10 
da 
|p 
‘3 
br 
by 
DE 
1 
న. 
1 
AE 
(| 
ag 
|. 
|| 
OE 
| 
| 
1 
ay 
bh 
Ch 
hy 
: 
fy 
a | 
|. 
‘Ey 
i 
ih 
hk 
WE 
| 
iby 
My 
11 
3 
il 
11 
(| 
| 
i 
Ea 
1. 
hE 
1 
"| 
ar 
i 
1 
hy - 
11 
| 
i 
'| 
i 
\ 
111 
il 
|. 
1 
|| ' 
i 
i 
i 
గ్‌ ki 
it) 
hy 
| 
iB 
lj 
| శ 
1 
(Ei 
1. 
య! 
ni 
శ 
he 
his 
i 
ba 
bs 
[| 
bh 
1. 


| 


వూ 





. 
. 
| 
.. 
|| 
"2 


| 


103 
With best compliments from 


Phone : GS (Office) 821351 
(Res) 830223 


MAZDOOR UNION 


(Affiliated to AIRE & HMS) Regd. No. 2934 


President 


K.S.N. MURTHY 


General Secretary 


N. SUNDARESAN 


M.A., LLB., DPM, IR & LW, DRTM, DJ 


7- C, Railway Building, 
SECUNDERABAD - 500 071 


AURORA'S 


DEGREE COLLEGE 


Chikkadpally 
HYDERABAD - 500 O20 


Phone : 76618071 








న్వక్రత$ చితణలు, 
(పత్యేక ఇంటరూక౮లు 


గాలం WO NAO 
(శ్ర నండూరి రామమోహనరావు 


శ్ర పొతూరి వెంకటేశ్వరరావు 


శ ని. వాసుదేన దీక్షితులు 
to -€ల 
శ్ర కె. రామచంద్రమూర్తి 
_ర6* 4౪66 
శ్రి జికృష్ణ cup 


| అభినందశలతో... 


సింగెరెడ్రే తనివాసరెట్లై 


(శగర తెలుగు యువత అధ్యక్షులు 


పాదరాబాట్‌ 


అభఖిశందణశలతో... 


వెగిరెడ్డి హరిచక్రవర్తి 
బిడిటర్‌ 


విజయిసాధన వ[తిక 


1-1-380/38/D, అశోక్‌నగర్‌, హైదరాబాద్‌ - 500 020 





107 


పాండిత్యంకన్న పరిజ్ఞానం మిన్న 


నండూరి రామమోహనరావుత్‌ 





శ 








ఇంటర్వూ 


108 


ఐదు దశాబ్దాలుగా తాను సాగిన్తున్సు అవిశ్రాంత కృషిలో వెనక్కి 
తిరిగి చూనుకుంటే ఎన్నో నుహోజ్ఞ (ల ఘట్టాలు. సాహితి (ప్రముఖులతో 
పరిచయాలు. మననుకు నచ్చిన, జనం మెచ్చిన రచనలు చేశానన్న నంళ్బ్రోప్తి. 
ఆయన పేరు నండూరి రామమోహనరావు. సైన్స్‌ విషయాలను అంతరిక్షం 
నుంచి భూమార్గం పట్టించి తేటతెనుగులో అందించిన ఘునుడాయన. దేశ 
విదేశీ తత్వవేత్తల సీద్దాంత సారాన్భి పట్టిచూపిన వ్రతిభామూర్హి ఆయన. 
తెలుగు కథాసాహిత్వాన్ది వరివుష్తం చేయటంలో ఆయన కృషీ ప్రత్యేకంగా 
ఎనుదగింది. ఆం(ధ్రవత్రిక నీకీ ఇన్‌చార్జి ఎడిటర్‌గా ఆయన అనేక మంది 
కొత్తవారి రచనలను సాహితీ లోకానికి వరిచయం చేశారు. ఓ వక్క 
ఆంధ్రజ్యోతి దినవత్రికలో వనిచేన్తూనే యాజమాన్యం అనుమతితో 
జ్యోతి మానవత్రికను కూడా ఎడిట్‌ చేసేవారు. జ్యోతి మాసనత్రిక 
ఐద్వపాటు నండూరి వారి సారథ్యంలో వెలువడింది. నండూరితోపాటు 
బాపు ముల్రస్రాడ వెంకటరమణ, రావిక్‌ొండలరావు, వి.ఎ.క. రంగారావు 
జ్యోతి నంపాదకముండలి నభ్యులుగా ఉండేవారు. _ కృష్ణాజిల్లా 
ఆరుగొలనులో 1927 ఏప్రిల్‌ 24వ తేదీన జన్మించిన (శ నండూరి 
రాజమండ్రి జ్లర్ల్‌) కాలేజీలో బి.ఎ. చదివారు. 1947 నవంబర్‌లో (శ్రీ) 
నండూరి జర్జులిజానికి (శ్రీకారం చుట్టారు. మోచ్వర్హ క్షష్టమూరి 
సంపాదకత్వంలో విజయవాడనుంచి వెలువడే జన్మభూమి దినవత్రికలో 
నెలకు అరై రూపాయల జీతంపై పనిచేశారు. అప్పటికే ఆం(ధప(తికకు 
దరఖాస్తు చేసివుండటంతో ఆ ఉద్యోగం వచ్చింది. జన్మభూమిలో 
నుమారు రెండునెలలు వనిచేసి 1948 జనవరి ఒకటోలేదీన మద్రానులో 
ఆంధ్రపత్రిక డెయిలీలో చేరారు. మూడ్వ్యోపాటు దినపత్రికలో వనిచేసీన 
నండూరి ఆ తర్వాత వ్లీ్టీకీ మారారు. పత్రిక వ్లీక్టీకి కొడవటిగంటి 


కుటుంబరావు ఇన్‌చార్టి ఎడిటర్‌గా వుండేవారు. నండూరి ఆయన దగ్గర 
అసిస్టెంట్‌గా వనిచేశారు. 


కొడవటిగంటి చందమామ ఎడిటర్‌గా వెళ్లడంతో వతిక నీకీ 
సంపాదక బాధ్యతలను నూరంవూడి సీతారాం చేవట్టారు. ఆయన తర్వాత 
నండూరివారు ఇన్‌ఛార్టి ఎడిటర్‌ అయ్యారు. పత్రిక వ్లీ్టీలో వున్చువుడే 
సవ్యసాచి పేరుతో అక్షరతూణీరం శీర్షికన రాజకీయ వ్యంగ్య గేయాలు 
రాశారు. ఇవి బాగా ప్రాచుర్భంపొందాయి. | శ్రీ శ్రీయే మారుపేరుతో ఈ 
గేయాలు రాస్తున్నాడా అని కొందరు సాహితీవేత్తలు భావించేవారంటేనే ఆ 


109 


గేయాలు ఎంత వదునుగా వుండేనో అర్ధమవుతుంది. వత్రికలోనే 
మిత్రలాభం, మిత్రభేదం బ్‌ మ్మల కథలకు రెండు మూడ్వే్యేపొటు 
గేయరూపంలో రైటస్‌లురాశారు. అవి కూడా నండూరివారికి మంచి పేరు 
తెన్ఫాయి. కథలు నాలుగ రాసీనా భావకనిత్తం, అభ్యుదయ కవిత్తం, పిల్లల 
గేయాలను అనేకం రాశారు ఆయన. మార్స్‌ టేన్‌ నవలలను ఆయన 
అనువదించారు. అని పత్రిక వీక్లీలో ధారావాహికంగా ముద్రితమయ్యాయి. 
1960 జులైలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేరారు. 1994 అక్టోబర్‌లో 
ఆ విక ఎడిటర్‌గా రిటైరయ్యారు. ప్రస్తుతం ఆయన ఉదయం 
దినవత్రికకు గౌరన ముఖ్య సంపాదకులుగా ఉన్సారు. నార్జవారి (ప్రేరణతో 
ఆంధ్రజ్యాతివార పత్రికలో విశ్చరూపం, నరావతారం అనే రెండు సైన్సు) 
రచనలను సీరియల్‌గా రాశారు. ఆ తర్వాత విశ్లదర్భనం, పొశ్చాత్వ 
భారతీయ చింతనలను ధారావాహికంగా రాశారు. ఇవికూడా నండూరి 
వారి ప్రతిభను నలుదిశలా చాటాయి. పాత్రికేయుడిగా ఆయన అనేక 
అవాద్డులను అందుకున్నారు. నన్మానాలన్సు అభినందనలను పొందారు. 
1991లో తెలుగు విశ్చవిద్యాలయం నండూరి వారికి గౌరవ డాక్టరేట్‌ 
ప్రదానం చేసేంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్టల్లిస్స్‌ అవార్డును కూడా 
పొందారు. ముట్టూరి క్రష్ణారావుఅనార్డు, శిరోమణి (న్యూయార్కు) 
అవార్డు హోర్మొని అవార్డు మొదలైన అవార్డులను (శ్రీ) నండూరి. 
అందుకున్నారు. ఐదు దశాబ్దాల పాత్రికేయ జీవితంలో ఆయన అనేకమంది 
ప్రముఖ నాహితివేత్తలను దగ్గరగా చదివారు. చిన్హునాటి నుంచి తాత్విక 
చింతనను నరనరాల జ్లీర్ధించుకున్చ్నారాయన. అభిమాన దురభిమానాలకు 
అతీతంగా ఆయా అంశాల ప్రాతివదికగా తన నంపాదకీయాల్లో మంచి 
చెడులను ఎత్తిచూపారు. వదాలతో కయ్యానికి కాలుదువ్వుడం ఆయనకు 
చేతకాని వని. తార్శికంగా తన పాయింట్‌ ఆఫ్‌వ్వూను బలంగా చెప్పడంలో 
శ్రీ) నండూరి వారిది అందెవేసిన చేయి. మనిషి మృచున్వుభావి. 
అంతర్ముఖులు. ఓయాభైా ప్వాసాహిత్కీ పాత్రికేయ వ్యవసాయంలో ఆయన 
. వండించని వంటలేదు. ఆ అనుభావాల మధురిమలను ఈ ఇంటర్వ్యూలో 

మీకూ రుచి చూపిస్తున్నారు. 

ప్రః మీరు రాసిన వాటిల్లో మీకు బాగా నచ్చిన రచన వీది? ఎందుకు నబ్చింది? 

జ: కాకి పిల్ల కాకికిముద్దు అన్నట్టు, నేను రాసినవన్నీనాకు ఇష్టమే. కాని, ఒకటి చెప్పాలి. 
రేను ఏవో కొన్ని గ్రంథాలు రాసినప్పటికి, అనేక కారణాలవల్ల, రాయదలచిన, మ. 
వాటిలో సగం మాత్రమేరాశాను. రాసినవాటీలో అన్నిటిలోకి ఎది ఇం అం 


110 


'“ఎశ్వదర్శనం”” రెండు సంపుటాలను ముందుగా పేర్కొంటాను. మొదటి సంపుటంలో 
ప్రేచో, అరిస్టాటిల్‌ వంటి (ప్రాచీనకాలపు (గ్రీకు తత్వవేత్తలతో మొదలుపెట్టి, నవీన యుగానికి 
చెందిన కాంట్‌, హోగెల్‌, మార్క్స్‌, సార్ర వంటి తత్వవేత్తల వరకు పాశ్చాత్య చింతన 
ధోరణులను వివరించాను. తెలుగు వారికి అంతగా పరిచయంలేని, చాలా కిష్టమైన 
పొశ్చాత్యతత్వ సిద్దాంతాలను ఆ గ్రంథంలో సులభగ్రాహ్యమైన శైలిలో వివరించగలిగానను 
కుంటున్నాను. | 


ఇక ''విశ్వదర్శనం'” రెండవ సంపుటం (ప్రత్యేకించి భారతీయ చింతనకు 
సంబంధించినది. అందులో ఆర్యుల పూర్వరంగంతో, వేదాలతో, ఉపనిషత్తులతో 
మొదలుపెట్ట, సాంఖ్యం మొదలైన షడ్డర్శనాలను, భగవద్గీతను, బౌద్ద, జైన దర్శనాలను, 
శంకరుని అద్వైతం, రామానుజ విశిస్టాద్వైతం, మధ్య్వుంని ద్వైతం మొదలైన వాటిని 
సంగ్రహంగా పరిచయంచేస్తూ, ఆధునిక కాలానికి చెందిన అరవిందుడు, గాంధి, 


జిడ్డుక్నష్ణమూర్తి మొదలైనవారి చింతనను నాకు అర్రమైనమేరకు తేటతెల్లం చేయడానికి 
(ప్రయత్నించాను. 


వచనశైలిలో, విషయ వివరణలో, తెలుగు పాఠకులకు ఉపయుక్తతలో *' విశ్వదర్శనం'' 
రెండు సంపుటాలు నాకు బాగా తృప్తి కలిగించాయి. ఇంకా మూడవ సంపుటం రాయవలసి 
వుంది. అందులో నా స్వీయ దృక్పథాన్ని వివరించాలని ఆశిస్తున్నాను. అది ఎప్పటికి 
పూర్తిచేయగలనో ఇప్పుడే చెప్పలేను. 
ప్ర: మీకు తెలిసిన విషయాలు వదుగురికీ చెప్పాలన్న తపనకొద్దీ రాశారా? మానసీక ఆనందం 
కొద్దరాళారా? మీ రచనలకు ఏది (పేరణ? 


జ: నేను మార్క్‌ట్వేన్‌ నవలలలో అయిదింటిని (టామసాయర్‌, రాజుపేద వారా), 
ప్రవెన్‌సన్‌ నవల ( ట్రెజర్‌ ఐలెండ్‌) ఒక దాన్ని (కాంచనద్వీపం పేరుతో) అనువదించాను. 
అవి నేను ఆంధ్ర పత్రిక సచిత్ర వారపత్రికలో పనిచేసేరోజులలో ఉద్యాగధర్మంగా రాశాను. 
ఇక ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో సీరియల్‌గా (ప్రచురించిన విశ్వరూపం, నరావతారం 
గ్రంథాలు వైజ్ఞానిక రచనలు. ““విశ్వరూపం'” ఆధునిక ఖగోళశాస్త్ర, విశ్వశ్యాస్త్ర 
(కాస్మాలజీ), అణుశ్నాస్త్ర (న్యూక్టియర్‌ ఫిజిక్స్‌) సిద్దాంతాలను, పరిశోధనా ఫలితాలను 
సంగ్రహంగా తెలియజేసే (గంథం “నరావతారంి”' జీవపరిణామం ఏవిధంగా జరిగిందో, 
ఆధునిక నరుడు (మోడర్న్‌ మ్యాన్‌) ఏవిధమైన పరిణామ క్రమంలో ఆవిర్భవించాడో తెలిపే 
గ్రంథం. ఆధునిక విజ్ఞాన శాస్త్రాలను తెలుగు పాఠకులకు సులభంగా అర్హమయ్యేభాషలో 
తెలియజేయాలన్న ఆశయంతోనే ఈ రెండు గ్రంథాలను రాయడం జరిగింది. నా అభిమాన 
ఎషయాలు మూడు: మొదటిది సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం. కాలేజీ రోజులలో 
మొదలుపెట్ట ఒక పదేళ్లపాటు కొంత భావ కఎత్వం, కొంత అభ్యుదయ కవిత్వం, మరికొంత 





సన 
బాలగేయ కవిత్వం రాశానుగాని, నాకు కవిగా అవి గుర్తింపు తేలేకపోయాయి. పట్టుదల 
లోపంవల్ల కవితా వ్యాసంగం కొనసాగించలేకపోయాను. జర్నలిజానికి, కవిత్వానికి 
పాసగదేమోనని కవిత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టెశాను. 


నా రండవ అభిమాన విషయం పాప్యులర్‌ సైన్సు. తేలికగా అర్ధమయ్యేటట్టురాసిన 
ఇంగ్లీషు పాప్యులర్‌ సైన్సు ( జేమ్స్‌ జీన్స్‌, గమోవ్‌ వరా) (గ్రంథాలను, పత్రికలలో వ్యాసాలను: 
చదవడం చాలా కాలంగా అలవాటు. అది నేను విశ్వరూపం, నరావతారం (గ్రంథాలను 
రాయడానికి స్ఫూర్తి ఇచ్చింది. ఆంధ్రజ్యోతి స్హ్రాపక సంపాదకుడు నార్హవెంకటేశ్వరరావుగారి 
ప్రోత్సాహం కూడా ఆ రచనలకు తోడ్పడింది. 


ఇక మూడవ అభిమాన విషయం తత్వశాస్త్రం. భగవద్గీత, ఉపనిషత్తుల వేదాంతంపై 
కాలేజీ రోజులనుంచివున్న అభిరుచి (పిరణగా ““విశ్వదర్శనం - భారతీయ చింతని” 
రాశాను. సుమారుగా 1950-51 సంవత్సరాలలో కాబోలు కీర్తిశేషుడు బి. వి. కృష్ణారావుగారి 
'ప్రరణతో ఆయన వద్ద తీసుకుని చదివిన బెర్ట్రాండ్‌ రస్సెల్‌ గ్రంథం ''ది హిస్టరీ ఆఫ్‌ వెస్టర్న్‌ 
ఫిలాసఫీ: పాశ్చాత్య తత్వశా, స్త్రృంపై అభిరుచి కలిగించి ““విశ్ళదర్శనం - పొశ్ళాత్య చింతనా? 
రచనకు కారణమైంది. 


సృజనాత్మక రవయితను కాలేకపోయినా ప్రజలకు ఉపయోగపడగల గ్రంథాలు రాశాననే 
సంతృప్త మా (త్రం నాకు కలిగింది. ఈ నాలుగు గ్రంథాలు రాయడానికి నేను పడిన అమిత[శ్రమ 
వృథాకాలేదనే సంతృప్తి కూడా నాకు మిగిలింది. 
ధ్ర: మలోని రచయిత మీకు ఇమా? మీలోని జర్దుల్మిస్ట్‌ మీకు ఇన్షమా? 

జ: జర్నలిజం నా వృత్తి, నా జీవనోపాధి. అది ఇష్టంకాకుండా ఎలా వుంటుంది? 
జర్షలిజంద్వారా ఎంతో కొంత సాంఘిక బాధ్యతను నిర్వర్తించాననే తృప్తి నాకువుంది. అలాగే 
సంఘానికి ఉపయోగపడగలవని అనుకున్నకొన్ని (గ్రంథాలు ,రాశాననే తృప్తి కూడా 
సాకువుంది. అందుచేత నాలోని జర్నలిస్టు, రచయిత - ఇరువురూ నాకు ఇష్టులే. 
దః జర్జల్లిస్త్‌గా చేసిన రననలు మీకు నంత్తప్తినిచాయా? 

జ: నేను ఆంధ్రపత్రికలో 1948లో ప్రవేశించాను. ఆంధ్రజ్యోతినుంచి 1994లో 
రిటైర్‌ అయ్యాను. ఆ మధ్యకాలంలో నేను రాసిన. అసంఖ్యాక కన, 
సంపాదకియాలలోనూ బాగా రాశానని సంతృప్తి ఇచ్చినవి ఎన్ని వుంచాయో, సాదాసిదాగా, 
మొక్కుబడిగా రాశానని అనిపించినవీ అన్ని వుంటాయి. రాసిన ప్రతిదీ బాగా రాయగలిగా 
నన్న స్వాతిశయం నాకు లేదు. 


(ప్ర: మీకు ఏ రచయిత శైలి నచ్చుతుంది? ఎందుకని నచ్చుతుంది? 
జ: డెయిలీ జర్నలిజంలో నాకు నార్హవెంకటేశ్వరరావుగారి వచన శైలి ఇష్టం. సృజనాత్మక 


112 


సాహిత్యంలోనైతే నేను ఇష్టపడే రచయితలు చాలామందే వున్నారు. చాలా ఎళ్లక్రిందట 
కృష్ణాజిల్లా తేలప్రోలు నుంచి పాటిబండ మాధవళర్మగారు సంపాదకుడుగా *“'విణు: 
మాసపత్రిక వచ్చేది. అందులోనే చలంగారు “మ్యూజింగ్స్‌' శీర్షిక ప్రారంభించారు. నా 
చిన్నతనంలో చలం మ్యూజింగ్స్‌ ఎంత ఆసక్తితో చదివేవాడినో ' చెప్పలేను. నన్ను 
మొట్టమొదటగా ఆకట్టుకున్న వచన శైలి చలంగారిదె. ఇంకా తర్వాత రోజుల్లో కొడవటి 
గంటి కుటుంబరావుగారి కథన్లైలి, రాచకొండ విశ్వనాథశ్నాస్త్రిగారి తొలినాళ్ల కథలలోని 
' వచనశైలి నేనుబాగా ఇష్టపడేవాడిని. అలాగే మహాకవులైన విశ్వనాథ, కృష్ణశాస్త్రి), శి కిగార్ర 
వచనైలి అన్నా నేను చాలా ఇష్టపడతాను. నాకు మరీ మరీ నచ్చే వచనం రాసిన వారిలో 
ముళ్లపూడి వెంకటరమణగారు ఒకరు. 


విశ్వనాథ, చలం భిన్న (ధ్రువాల వంటి వారైనా తెలుగు ప్రాంతపు ప్రకృతిని అంతగ్‌"ప్పుగా 
వర్ణించిన వారు మరిలేరు. ముఖ్యంగా * ఏకవీర లోని రచన్గోలి, వేయిపడగలలోని ప్రకృతి 
వర్ధన ఘట్టాలు నాకు బాగా ఇష్టం. కుటుంబరావుగారి కథలలో అసలు ప్రకృతి వర్లనే 
వుండదు. కానీ, మధ్యతరగతికి చెందిన వ్యక్తుల మనస్తత్వాలను, ముఖ్యంగా 1930ల నాట 
ఆంధ్ర ప్రాంతపు జీవితాన్ని ఆయన తన రచనలలోబాగా పట్టుకున్నారు. కృష్ణశ్నా స్త్రి, 
శీ శ్రీ) ప్రధానంగా కవులు. కాని గొప్ప కవిత్వం రాసేవారు గొప్ప వచనంకూడా రాయగలరని 
వారు నిరూపించారు. కృష్ణశాస్త్రిగారి సంభాషణ, ఉపన్యాసాలు ఎంత ఆ(ద్రంగాను, ఎంత 
చమత్కార పూరితంగాను వుండేవో, వారి వ్యాసరచన శ్రైలికూడా అంత ఆధద్రంగాను, 
అంతచమత్కార పూరితంగాను వుంటుంది. (శ్రీకి కవిత్వంలోని శక్తి ఆయన 
వచనంలోను కనబడుతుంది. తెలుగులో అంత కోటబుల్‌ పొయి(ట్రీ రాసిన వాడు 


మరొకడులేడు. అలాంటివే వచనంలో ఆయన వాక్యాల కోటబిలిటీ, “టర్న్‌ ఆఫ్‌ 
(ఫేజ్‌ లక్షణాలు కూడా, 


రావిశ్నాస్త్రిగారు కవికావలసిన వాడు వచన రచయిత అయ్యారు. అంత 
కవితాత్మకమైన, శక్తిమంతమైన |ప్రోజు రాసిన వాడు మరొకడు నాకు కనబడలేదు. రానురాను 
ఆయన ఉపమావ్యామోహం మితిమీరినప్పటికి, తొలినాళ్ల కథల్లూలి ఎన్నటికి నన్ను 
ఆకర్షిస్తూనే వుంటుంది. ఇక ముళ్లపూడి వారి వచనంలోని హాస్యం, వ్యంగ్యం, శబ్ద 
చమత్కారం, మరీ ముఖ్యంగా పంచకళ్యాణి గుర్రం పరిగెత్తుతున్నట్టుండే ఆయన 
వచనంలోని “రేసీనెస్‌” అనితర సాధ్యం. 


ప్రః జర్పట్ట్రో సాహితీకారుడు కూడా అయితే అదనపు సౌలభ్యాలు ఏమిటే? ఇబ్బందులు 
ఏమిటి? 

జ: జర్నలిస్టులు స్వయంగా సృజనాత్మక రచనలు చేసి వుండనక్కరలేదు. కాని, కథలు, 

నవలలు మొదలైన ప్రక్రియలలో చేయి తిరిగినవారైతే సహజంగానే వారు మంచి వచనం 

రాయగలుగుతారు. అయితే స్వయంగా సాహిత్యకారులు కాకపోయినా, సాహిత్యాభిరుచి 


113 

వుండడం అవసరం. అంటే తెలుగులోని ప్రాచీన, నవిన సాహిత్యాలపట్లు ఆసక్తి అభిరుచి 
కలిగి వుండాలి. నా ఉద్దేశంలో జర్నలిస్టుకు తెలుగు సాహిత్యమేకాదు. ప్రపంచంలో 
తెలుసుకోనక్కరలేని విషయమంటూ వుండరాదు. "| ౧౪/6 taken all knowledge to 
be my province" అని ఫ్రాన్సిస్‌ బేకన్‌ అన్నాడు. అలాగే ప్రతి జర్నలిస్టు (ప్రతి 
విషయంగురించి ఎంతో కొంతైనా తెలుసుకుని వుండాలి. అటువంటి ఎన్‌సైక్షోపడిక్‌ నాలెడ్డి 
అతనికి వృత్తి నిర్వహణలో ఎంతో తోడ్పడుతుంది. ఇక జర్నలిస్టు సాహిత్యకారుడైతే 
మంచిదే. కాని, (ప్రతి జర్నలిస్టు సాహిత్యకారుడు కానక్కరలేదు. సాహిత్యాభిరుచి, సాహిత్య 
పరిచయం తగుమా |[త్రంగావుండి, తన అవసరాలకు (అభిప్రాయ వ్యక్తీకరణకు) తగిన వచన 
శైలిని అలవరచుకుని, వివిధ విషయ పరిజ్ఞానాన్ని ఎప్పుటికప్పుడు సంతరించుకుంటూ 
వుంటే మంచి జర్నలిస్టుగా రాణించవచ్చు. 


ప్ర: బాగా రాశాక వచ్చే నంత్హప్తి ఎంతకాలం నిలుస్తుంది? ఆ నంత్బప్తీ మరో రచనకు (ప్రేరణ 
అవుతుందా? గాప్‌కు దారితీస్తుందా? 


జ: రచయిత ఒక రచన చేసినప్పుడు అదిబాగా రాశాననే సంతృప్తి ముందుగా తనకే 
కలగాలి. కాని అది చాలదు. దానికి పాఠకుల నుంచి మంచి రెస్పాన్స్‌ రావాలి. అలా వచ్చిన 
రెస్పాన్స్‌వల్ల కలిగే సంతృప్తి ఎంతకాలమైనా నిలిచేవుంటుంది. అంతేకాదు. మరొక రచన 
చేయాలనే ప్రేరణకూడా కలిగిస్తుంది. ఉదాహరణకు నేను నా ఆంధ్రపత్రిక రోజులలో 
రాసిన టామ్‌సాయర్‌ వారా అనువాదాల సీరియల్స్‌కు పాఠకులనుంచి వచ్చిన రెస్పాన్స్‌ ఇంతా 
అంతాకాదు. ఆ రెస్పాన్స్‌ కారణంగానే శంభు ప్రసాద్‌గారు నాచేత వరసగా అనేక అనువాదాలను 
రాయించి, వారపత్రికలో సీరియలైజ్‌ చేశారు. అలాగే మామూలుగా కథలకి, నవలల 
సీరియల్స్‌కి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే ఆంధ్రజ్యోతి వంటి వారపత్రికలో నా ““విశ్వరూపం'”' 
వంటి వైజ్ఞానిక రచన సీరియలైజ్‌ అవుతుండగా దానికి వచ్చిన రెస్పాన్స్‌ చెప్పనలవికానది. 
పాఠకులనుంచి వచ్చిన ఉత్తరాల పరంపరే దానికి సాక్ష్యం. చాలా మంది పాఠకులు తమ 
సందేహాలను తీర్చమంటూ ఉత్తరాలు రాసేవారు. ఒక ప్రక్క దిన పత్రికలో పనిచేస్తూ, 
మరొక ప్రక్క వారపత్రికలో ఏవారానికి ఆ వారం విశ్వరూపం సీరియల్‌ (వారానికి నాలుైదు 
పేజీల చొప్పున) రాస్తూ, ఇంకా పాఠకుల సందేహాలకు సమాధానాలు రాయడం కుదరక ఆ 
బాధ్యతను కొడవటిగంటి కుటుంబరావుగౌరికి అప్పగించవలసి వచ్చింది. ఆయన నా పట్లు 
వాత్సల్యంతో వారంవారం (కొన్ని నెలలపాటు) సమాధానాలు రాసేవారు. “విశ్వరూపం 
ఇచ్చిన ప్రోత్సాహంతోనే ''నరావతారం”” (మానవ పరిణామ శ్యాస్త్రగ్రంథం) రాయ, 
గలిగాను. అలాగే “విశ్వదర్శునం'” రెండు సంపుటాలు కూడా. 

(సః డెడ్‌్‌ళైన్స్‌ లేదా ఒత్తిళ్లు ఏరకమైనవైనా మంచ రచనకు ప్రతిబంధూలా? 

జ: డెడ్‌లైన్‌ (ప్రతిబంధకమవుతుందా కారా అనేది రచయిత స్వాభావాన్నిబట్టై 

వుంటుంది. కొందరు ఎంత వ్యవధి ఇచ్చినా బాగా రాయలేక పోవచ్చు. కొందరు ఎంతే 


114 


అర్హంటుగా రాసినా అద్భుతంగా రాయవచ్చు. కొందరు ఎడిటరు ఆఖరి నిమిషందాకా 
రాస్తూనే గొప్ప సంపాదకీయాలు రాయగలుగుతారు. మరికొందరు తీరికగా వాక్యాలు 
చిత్రికపడుతూ మంచి సంపాదకీయాలు రాస్తారు. కాని సాధారణంగా జర్నలిస్టులకు 
వాక్యాలు చిత్రికపడుతూ కూర్చునేవ్యవధి, లేదా ఏంరాయాలి, ఎలా రాయాలి ౬ 
ఆలోచించుకుంటూ గడిపేవ్యవధి వుండదు. ఆలోచించడం, రాయడం దాదాపు ఒకేసారిగా 


జరిగిపోతూ వుండాలి. డెయిలీ జర్నలిజం చాలా అర్హంటు వ్యవహారం. కొందరికి ఆ 
అర్జైన్సిలో నుంచే ఎక్సెలెన్స్‌ పుట్టుకొస్తుంది. 
అం. అవ 


(ప్ర: నమర్ర భానవ్వక్టీకరణకు భాషా విషయకంగా జర్దుల్ట్‌ చేయాల్సిన సాధన ఏమిటి? 


జ: ఇతర రచయితలకువలెనే పత్రికా రచయితలకు కూడా భాష అనేది ఒక 
పనిముట్టు, ఒక టూల్‌. దాన్ని ఎంత పదునుగా వుంచుకోగలిగితే, ఎంత నేర్పుతో ఉపయో 
గించుకోగలిగితే, అంత మంచి జర్నలిస్టులు అవుతారు. ఇందుకు చేయవలసిన సాధన ఒకే 
ఒకటి. నిరంతరం చదువుతూ వుండడం. ఇదీ అదీ అనికాదు, పత్రికలు, పుస్తకాలు ఏవి 
పడితే అవి చదవడం. తెలుగులో గొప్ప వచనం రాసినవారు అనేకులున్నారు. వారిని చదవాలి. 
వారి శ్రైలిలోని గొప్పదనాన్ని గ్రహించి, ఎవరికివారు సాంతైైలి అంటూ ఒకదాన్ని 
రూపాొందించుకోవాలి. చెప్పవలసిన విషయం అంటూ ఒకటి వుంటే, దానికి తగిన శైలి 
దానంతట అదేవస్తుంది. తెలుగు జర్నలిస్టులు తెలుగు పత్రికలు, పుస్తకాలేకాదు, ఇంగ్రీషు 
పత్రికలు, ఇంగ్లీషు సాహిత్యం కూడా బాగా చదవాలి. 


ధ్ర: తెలుగు పత్రికల్లో కవిత్తధోరణులను మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? 


జ: వారా రచనకు సంబంధించినంతవరకు పత్రికలలో కఎత్వభాష అనవసరం, 
అవాంఛనీయం. శుభ్రంగా మామూలు మాటలలో, అంటే అన్ని స్థాయిల పాఠకులకు 
సులభంగా అర్ధమయ్యే సరళభాషలో వార్తలు రాయాలి. అయితే, సందర్భాన్ని బట్టి భాషను 
కాస్త ఉదాత్తం చేయవచ్చు. పత్రికలకు వ్యాసాలు రాసేటప్పుడు మామూలు వార్తల లోకంటె 
కాస్త భిన్నమైన శైలిలో రాయవచ్చు. సాహిత్య, తదితర సాంస్కృతిక రంగాలపై వ్యాసాలను 
మరికాస్త ఉదాత్తశెలిలో రాయొచ్చు. ఏమైనా సందర్ఫోచితమైన శైలిని అవలంబించాలి. 
పాండిత్య (ప్రకర్ష పనికిరాదు. అయిన దానికి, కానిదానికి కవితాధోరణి పనికిరాదు. 
ప్ర: వ్యావవోరిక భాషాప్రాచుర్యంలో తెలుగువత్రికలు తను పాత్రను దిగ్విజయంగా 

పోషిస్తున్నాయా? 

జ: వ్యావహారిక భాషను వ్యాప్తిలోకి తీసుకురావడంలో పత్రికలది అత్యంత ప్రముఖ 
పొ(త్ర.. ఆ పాత్రను అవి కొద్దిపాటి మినహాయింపులతో చక్కగా నిర్వహిస్తున్నాయి. ఆ 
మినహాయింపు లేమిటంటే, అపశబ్దాలను వాడడం, వాక్యనిర్మాణం సుబోధకంగా 
లేకపోవడం, వ్యాకరణ విరుద్దంగా వుండడం, వైరి సమాసాలను విరివిగా రాయడం, ఇంగ్రీషు 


115 


నుంచి తర్జుమా చేయడంలో తెలుగు నుడికారాన్ని పాటించకపోవడం, తప్పుగా 
తర్దుమాచేయడం, అనవసరంగా పెద్దపెద్ద ఇంగ్రీషు మాటల్ని వాడడం వంటి సందర్భాలు 
పత్రికలలో చాలా తరుచుగా కనబడుతూ వుంటాయి. చక్కని వాడుకభాష రాయడంలో 

ప(త్రికా రచయితలకు శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. 


పః పత్రికా భాష వ్రమాణీకరణ కోనం జరుగుతున్న క్రుషిపై మీ అంచనా? 


జ: తెలుగు పత్రికా భాషను ప్రమాణీకరించడానికి ఏమికృషి జరుగుతున్నదో నాకు 
తెలియదు. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విధమైన భాషా విధానాన్ని అనుసరిస్తున్నది. 
ముఖ్యంగా ఇంగ్రీషు మాటలను తెలిగించడంలోచాలా వైవిధ్యం, వైరుధ్యం కనిబస్తున్నది. 
ఈ విషయంలో అన్ని పత్రికలు కూడబలుక్కుని ఒకే తెలుగు అనువాద పదాలను 
ఉపయోగించడానికి ప్రయత్నించడం మంచిది. కాని, అది (ప్రస్తుతం సాధ్యం కాని పనిగా 
తోస్తున్నది. 

(ప్ర: కాలంచెల్లిన అక్షరాలు, పదాలను మీరు ఇంకా వాడాలంటున్నారేం? కారణమేమిటి? 


జ: “బు' అనే అక్షరంపై నాకు పట్టుదల వున్నమాట నిజమే. దానికి కాలం చెల్లిందంటే 
నేను అంగీకరించ లేను. దాని అవసరం తీరిందనిగాని, దాన్ని నిషేధించాలనిగాని ఎవరైనా 
అన్నప్ప టికీ నేను ఒప్పుకోను. అలు, అలూలకు, బండి అకు కాలం చెల్లిందేమోగాని, బు, 
బూలకు చెల్లలేదు. వార్తాపత్రికలలో బుణం బదులు రుణం అని, బుజువర్తన బదులు 
రుజ్ఞువర్తనఅని, బుషిబదులు రుషి అని, ఇత్యాదిగా “బు” బదులు “రు” 
కనబడినప్పుడల్లా నాకు చివుక్కుమనిపిస్తుంది. '“బు*కు కాలం చెల్లిందనేవారు కూడా 
హృదయం, కృష్ణుడు, సంతృప్తి, తృష్ణ మాతృభూమి, పితృదేవతలు, కృశించు అని ఇంకా 
రాస్తున్నారుతప్ప, హ్రుదయం, క్రుష్లుడు, సంత్రుప్తు త్రుషు పిత్రుదేవతలు, 
మా[తుభూమి, (క్రుశించు ఇత్యాదిగా రాయడంలేదే? ఈ మాటలలో ''బు”కారం 
ఇంకావాడుతున్నారుకదా? ''బు”)ను నో షీధిస్తే వీటి స్పెల్లింగులు కూడా మార్చాలికదా? 
అసలు తెలుగులిపిని ఇలా ఎందుకు ఖూనీ చేయాలిట? అలు, అలూలను, బండి జను 
వదలివేసినా, 'అనవసరంగా మనం పరిత్యజించిన చ, జలను రాయడంలోను, అచ్చులోను 
పునరుద్దరించాలని, అది అవసరమని నేను అభి ప్రాయపడుతున్నాను. 


ప్రః మీరు మౌలికంగా జర్దులిన్లై? సాహితీవేత్తా? 

జ: కడచిన ఏభయ్యేళ్లలో దినపత్రికలలోను, వార, మౌన సపత్రికలలోను పనిచేశాను. 
ఆం(ధ్రజ్యోతివంటి (ప్రముఖ దినపత్రికకు 18 ఏళ్ళు ఎడిటరుగా పనిచేశాను. అలాగే 
కొంతకాలం కవిత్వంరాశాను. కాన్ని అనువాదాలుచేశాను. కొన్ని వైజ్ఞానిక, తాత్విక గ్రంథాలు 
రాశాను. మరి నేను మౌలికంగా జర్నలిస్టునో, సాహితీవేత్తనో నయిం బాధ్యత మీదే. 


116 

జర్నలిస్టు అంటే ఒక్క సమకాలిక రాజకీయాల మీద మాత్రమే ఆసక్తికలవాడై వుండాలని 
మ నిర్వచనం అయితే, నేను జర్నలిస్టును కానేమో. ఎందుకంటే సమకాలిక 
రాజకీయాలతోపాటు అనేక ఇతర విషయాలమీద కూడా నాకు ఆసక్తివుంది. 


(న్‌ జీవితంవట్లు మి ద్దస్త్రీకోణం ఏమిటీ? 


జ: హెగెల్‌ను ఎవరో అడిగారట - '' ఇంతకీ మీ తాత్విక దృక్పథం ఏమిటీ” అని. దానికి 
సమాధానంగా హెగెల్‌ వరసగా పది బృహత్సంపుటాలు రాశాడట. అలాగే నేనుకూడా నా 
జీవిత దృక్పథం ఏమిటీ అని అడిగితే ఒకముక్కలో సమాధానం చెప్పలేను. ఒక పుస్తకం 
రాయాలి. దాని కోసమే '“విశ్ళ్వదర్శనం'” మూడవ భాగం రాయాలనుకుంటున్నాను. 


(పః ప్రముఖ సాహితీవేత్తలతో మీ అనుభూలు ? ఇం(వెషన్స్‌) Qo 


జ: జర్నలిస్టును కనుక, దాదాపు 50 ఏళ్లపాటు పత్రికలలో పనిచేశాను కనుక 
రచయితలలో రెండుమూడు తరాలవారితో నాకు వ్యక్తిగత పరిచయానికి అవకాశం 
కలిగింది. నేను ఆంధ్రపత్రికలో పనిచేసే రోజులలో కొడవటిగంటి కుటుంబరావు, తెన్నేటి 
సూరి, పిలకా గణపతిశ్నాస్త్రి, ముళ్లపూడి వెంకటరమణ, విద్వాన్‌ విశ్వం, తిరుమల 
రామచంద్ర, వేటూరి సుందరరామమూర్తి వంటి (ప్రముఖులు నాకు కొల్లీగ్స్‌. ఆంధ్రపత్రిక 
కార్యాలయానికి (తంబుచెట్టి వీథి) వివిధ ఆం(ధ్రప్రాంతాలనుంచి ఎందరెందరో సాహిత్య 
వేత్తలు తరుచుగా వసూపోతూ వుండేవారు. రాయప్రోలు సుబ్బారావు, నోరి 
నరసింహశ్శా స్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి, అడివి బాపిరాజు, మునిమాణిక్యం 
నరసింహారావు, శివశంకరస్వామి ఇలా ఎందరినని పేర్కొనగలను? ఇక మద్రాసులోనే వుండే 
కృష్ణశాస్త్రి, (శీత, ఆరుద్ర, అనిశెట్టి, పింగళి నోగేంద్రరావు, సముద్రాల, రజని, 
బుచ్చిబాబు, ఆచంట జానకిరామ్‌, బాపు వంటి వారితో పరిచయాలు కలిగే అవకాశం 
కూడా నాకు కలిగింది. ఆంధ్రజ్యోతికి మారిన తర్వాత 1960లనుంచి మరెందరో (ప్రఖ్యాత 
రచయితలు - రాచకొండ విశ్వనాథశ్నాస్త్రి, చాగంటి సోమయాజులు, కాళీపట్నం 
రామారావు వంటివారు - పరిచయమయ్యారు. నేను అసలు చూడనివారు, 
చూడలేకపోయానే అని నేను విచారించేవారు ఇద్దరే (ప్రసిద్ద రచయితలున్నారు. ఒకరు చలం, 
మరి కరు అబ్బూరి రామకృష్ణారావు. అలాగే అన్నేళ్ళు విజయవాడలో వున్నా, నేను 
సన్నిబాతంగా వెళ్లలేకపోయిన మరొక మహారచయిత విశ్వనాథ. అదికూడా నాకు తరుచుగా 
లోటు అనిపిస్తూ వుంటుంది. ఏమైనా ఇంతకుముందు చెప్పినట్టు నాకు రెండుమూడు 


తరాల (ప్రముఖ రచయితలతో పరిచయభాగ్యం కలగడం నా అదృష్టంగా భావించుకుంటూ 
వుంటాను. 


ఇప్పుడు 
షత్రికా నిర్వహణ 
ఓ సమాచార వ్యాపారం 





తూరి నెంకటేళ్ష రరావుతో 
ఇంటరు ప్ప) 





118 


జగమెరిగిన జర్దల్లిస్ట్‌ శ్రీ, పొత్తూరి వెంకటేళ్లరరావు. 1934 
ఫిబ్రవరి 8న తేదీన గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. 
గుంటూరు హిందూ కాలేజిలో ఇంటర్‌, ఎ.నీ, కాలేజీలో. బి.ఎస్‌.ని. 
చదివారు. 1957 డిసెంబర్‌ లో (శ్రీ కూచిమంచి నత్యనుబవ్మాణ్యం 
సారధ్యంలో ఆంధ్రజనతలో జర్దులిజానికి (శ్రీకారం చుట్టారు. 1964 
మేలో ఆంధ్రభూమిలో చేరి, 1975 వరకూ అక్కడ న్యూస్‌ ఎడిటర్‌గా 
వున్నారు. ఈ నుధ్యకాలంలోనే రేడియోలో వార్హలు కూడా 
చదువుతుండేవారు. 1975 ఫిబ్రవరి నుంచి 1977 మే వరకు ఈనాడు 
ఎడిటర్‌గా పనిచేశారు. ఆతర్వాత 1980 వరకూ ఆంధ్రప్రభ రెసిడెంట్‌ 
ఎడిటర్‌గా వున్సారు. 1982లో వ్లీక్సీ దినపత్రికల రెంటి సారధ్యాన్చి 
చేవట్టారు. 1991లో ఆం(ధవ్రభ నుంచి వదవీ విరమణ చేశారు. 1993 
జూన్‌లో ఉదయం చీఫ్‌ ఎడిటర్‌గా చేరి 1994 జూన్‌లో రాజీనామా 
చేశారు. (శ్రీ పాతూరి జర్టులిజం రంగంలో చేసీన క్రషికి గుర్గింవుగా అనేక 
నంస్రలు ఆయనను అవార్డులతో. నత్కరించాయి. జి.ఎన్‌. రెడ్డి అవార్డు, 
వోర్మొని అవార్డు, మాలతి (స్ట్‌ అవార్డు వాటిలో కొని. తెలుగు వ్రజల 
వర్ధమాన రాజకీయ చరిత్రను (1947 నుంచి ఇవుటివరకూ,) (శ్రీ 
పొత్తూరి ప్రస్తుతం రచిస్తున్నారు. వంచెకట్టినా, తెల్డని ప్యాంటు, చెక్కా 
ధరించినా చూపరులను ఆకట్టుకునే ప్రత్యేకత (శ్రీ పొత్తూరి సొత్తు. 
అరమరికలు లేకుండా, తటనటాయింవులు లేకుండా నూటిగా, న్నప్హంగా 
తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ ఇంటర్యూలో. 


(పః స్వాతం[తోద్యమకాలంలో పష(తికల నంపాదకీయాలు (ప్రజలకు నూూర్రిదాయకాలుగౌ 
నిలిచాయి. ఇస్తుడు అనేక సామాజిక అంశాలపై రాస్తున్న సంపాదకీయాలు ఎందుకని 
అంతగా (ప్రభావితం చేయడంలేదు? 


జ: పత్రికల ప్రచురణ లక్ష్యాలు మారిపోయాయి. ఒకప్పుడు చాలా పత్రికలు 
స్వాతం త్ర్యోద్యమానికి చేయూత నివ్వటానికి స్టాపించినటువంటివి. ఇప్పుడు పత్రికా 
నిర్వహణ అనేది “సమాచార వ్యాపారం’. కేవలం వ్యాపార దృష్టితోటే పత్రికలను 
నిర్వహస్తున్నారు. ఉద్యమాలకోసం ఏర్పడిన ప(త్రికలంటూ ఇప్పుడు లేవు కనుక ఉద్యమ 
స్ఫూర్తి ఎక్కడినుంచి వస్తుంది? సంపాదకీయాలద్వారా ఉద్యమాలను సమర్థించడం, 
సమర్ధించకవోవడం అనేది ఆపత్రికా యాజమాన్యం (ప్రయోజనాలకు ఎంతమటుకు 
అనుగుణం అనేదాన్నిబట్టి ఉంటుంది. 


పత్రికల్ళా వార్తల (ప్రచురణ ఉద్యమానికి బలంచేకూర్చిన సందర్భాలున్నాయి. 
బలమంటే (ప్రజలలో చైతన్యం తీసుకురావటంకాదు. ప్రభుత్వ విధానాన్ని (ప్రభావితం 


119 
య ఇందుకు 1993-94లో వచ్చిన మద్య నిషధ ఉద్యమాన్ని ఉదహరిందవచ్చు. 
పత్రికల్త్‌ వచ్చిన ఉద్యమ (ప్రాచుర్యం (ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేయగలిగింది. కానీ 
ప్రజలలో చైతన్యాన్ని పెంచలేదు. ఈ విషయంలో కూడా సంపాదకీయాల పాత్ర దాదాపు 
లేదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1967-1972 మధ్యకాలంలో వచ్చిన 
ధ్రత్యోక రాష్ట్ర ఉద్యమాలలో సంపాదకీయ ప్రభావం బొత్తిగా లేకపోవడం ఇందుకు మరో 
ఉదాహరణ. ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ వార్తలకోసమే పత్రికలను చదివారు. పత్రికల 
ఎధానం ఎమిటి, సంపాదకీయంలో ఏంరాశారు. అన్న అంశాలను పట్టించుకోలేదు. కనుక 
స్వాతంత్రానంతరం సంపాదకీయాలకు (పజలను (పభాఎతం mE లక్షణం తగ్గిపోయింది. 
మహాఅయితే సంపాదకీయంలో ఏమి రాశారని చూశారేమోకానీ అభిప్రాయం మార్చు 
కున్నవారు లేరనే చెప్పవలసి ఉంది. 


ద్ర: ఒకపుడు వత్రికలు ఉద్యమాలను నడివీంచాయి. ఇప్పుడు ఉద్వమాలే వ(త్రికలను 

నడీపన్తున్హాయి. ఎందుకొచ్చిందీ తేడా? 

_._ 2% అప్పట్స్‌ ప్రజల ముందు లక్ష్యం ఉండేది. ఇప్పుడు జాతికి సమష్టి లక్యాలంటూ 
లేవు. లక్యాలంటూ ఉంటే అవన్నీ వైయక్తికమైనవే. జాతికి లక్ష్యం ఇవ్వాలనే ప్రయత్నం 
లూ చేయడంలేదు. ఇప్పుడు నాయకులను (ప్రజలే నడిపిస్తున్నారు. ఓటర్లకు ఏది 
ఉపయోగమో నాయకులు చూడటంలేదు. ఓట్టు రాబట్టుకోవటానికి ఏది ఉపయోగమో 
చూస్తున్నారు. ఈ పరిస్టితిని మార్చటంలో పత్రికలు చేసిందేమీ లేదు. 
దః గత లృర్రళతాభ్రి కాలాన్భి వరిశీలిస్తే వ్యత్రికారంగం అనేకమార్వుులకు లోనవుతూ వింది. 

భాషా విషయం దగర్జుంచి రిప్వోర్థింగ్‌దాకా అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పుల 
(శ్రేయ పరిణతిదశకు చేరుకుందంటారా? భవివ్యత్తులో ఇంతకంటే జరగాల్సిన కషి 
ఏమైనా ఉందా? 

జ: భాషకు సంబంధించినంతవరకూ ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పదాలు 
వాడుకలోకి వచ్చాయి. వార్తలలో వాక్యాలు పదునుగా కూడా ఉంటున్నాయి. కానీ చాలా 
సందర్భాల్లో పద ప్రయోగ లోపాలు కన్సిస్తున్నాయి. కొన్ని పదాలు అర్థాలు మార్చుకుని 
వాడుకలోకి వస్తున్నాయి. ఉదాహరణకు అధిగమించి అంటే దాటటం అనే అర్ధంలో 
ప త్రికల్డ్‌ రాస్తున్నారు. కానీ శబ్రరత్నాకరం (ప్రకారం దీనికి అర్థాలు - చదువు, పొందు, 
లాభం. 
రిపోర్టింగ్‌ రెండురకాలుగా ఉంది. కొన్ని చాలా మంచి రిపోర్టులు. మనిషిలో 
మానవత్వాన్ని జ్వలింపచేసే, చలింపచేసే వార్తలు వస్తున్నాయి. కానీ ప్రజాసమస్యలకు 
సంబంధించిన వార్తలలో లోతు కన్పించడంలేదు. లోతుకుపోయి కారణమేమిటో చెప్పలేక 
పోతున్నాం. కనీసం ఆ రకమైన (ప్రయత్నం కూడా జరగడం లేదు. ఆయా పత్రికల 
ఎధానాలకు అనుగుణంగా వార్తలకు రంగుపులమడంకూడా కన్పిస్తోంది. సత్యణ్కూ తగ్గింది. 


120 


పరిశో ధనాత్మక వార్తల ప్రచురణకు ఎన్నో అవకాశాలున్నా వాటిని జర్నలిక్టులు - కారణమేదైనా 
- ఉపయోగించుకోవడం లేదు. ఈ పరిస్టితులను మార్చటానికి ప్రయత్నపూర్వకంగా 
చేయటానికేంలేదు. పత్రికా వ్యవస్టను ప్రజలు నిలదీసే రోజువస్తుంది. 


(పః నంపాదకీయాన్చి అనుభవజ్ఞుడైన నంపాదకుడే రాస్తాడనే అభిప్రాయం ఒకప్పుడు 
వుండేది. ఇపుడు ఎనర్తికైనా శిక్షణ ఇప్పించికూడా నంపాదకీయం రాయించవచ్చనే 
వర్షిస్టితి ఏర్పడింది. శిక్షణతో నంపాదకులను తయారు చేయవచ్చా? సంపాదకీయాలు 
రొయించ వీలుందా? 


జ: అభిప్రాయాల కోసం ప్రజలు సంపాదకీయాలు చదవనపుడు ఎవరు రాస్తే ఏమిటి? 
కన్వికన్‌తో రాసే. సంపాదకీయాలు కావలసి వచ్చినపుడు సంపొదకుడి వ్యక్తిత్వం 
ప్రతిబింబిస్తుంది. సిద్దాంతాలు, సైద్దాంతిక బలం కలిగిన విశ్వాసాలు లేనపుడు సంపాద 
కీయాలు ఎవరు రాసినా ఒకటే. 


(ప్ర: చదువరులు. తక్కువగావున్హు మన రాష్ట్రంలో వత్రికలు బ్రజాభిప్రాయాన్లి మలచ 
గలుగుతున్హాయా? 


జ: పత్రికలు ప్రజలను ప్రభావితం చేయడం అంటే - ప్రతి వ్యక్తినీ పత్రిక ప్రభావితం 
చేయడంకాదు. ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చే వర్గం ఒకటి ఎప్పుడూ ఉంటుంది. జన 
బాహుళ్యంలోకి వెళ్లి వివిధ వర్గాలతో మాట్టాడి ప్రభావితం చేసే వారిని పత్రికలు 
ప్రభావితంచేస్తే అది జన సామాన్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికీ అది 
పరిమితంగానే జరుగుతోంది. 


ద్ర: నమాజు కల్పాణానికి ఉపయోగపడే కార్గక్రమాల్లో సైతం విలువలకు నిబద్దుడైన ఓ 
వ్యక్తీ ఇచ్చే పీలువుకంటో వీ విలువలకూ అంకీతంకాని ఓ నీనిమా హీరో వీలుపు ఎక్కువ 
ప్రభావం చూపుతోంది. ఎందుచేత? 


జ: సినిమా హీరోవచ్చాడని జనం రావచ్చేమో కానీ అతడేదో గొప్ప విషయాలు 
చెబుతాడని కానీ, చెప్పింది విని ఆచరించాలని కానీ జనం అనుకోవడంలేదు. తెరమీద చూసే 
సినిమా నటుడిని ప్రత్యక్షంగా చూడటం ఒక సరదా. అంతకు మించి సినిమా నటుడి 
(ప్రత్యేకత లేదు. స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేసిన త్యాగధనుల విషయం వేరు. వారేదైనా 
చెబితే జనం మనసుపెట్టి వినేవారు. చెప్పిన మాటలకు విలువ ఇచ్చేవారు. 


ప్రః వత్రికా యజమానుల జోక్ళం పెరిగిపోయిన ప్రస్తుత వర్జోతుల్లో ఎడిటర్‌ పాత్ర ఏమిటి? 


జ: సంపాదకుడికి స్వేచ్చ అనే దాని గురించి మాట్టాడుకోనక్కరలేదు. అది ఇప్పుడు 
చాలా అరుదు. సంపాదకుడి స్వేచ్చను ఆదర్శం అంటున్నారు. కనుక యజమానులు తామే 
సంపాదకులమని (ప్రకటించుకుంటున్నారు. దీంతో పత్రిక వాణిజ్య ప్రయోజనాలు, 


121 
సంపాదకుడి ప్రయోజనాలు ఒకటే అయ్యాయి. ప్రయోజనాల మధ్య సంఘర్షణ ప్రసక్తేలేదు. 
ఈ వాతావరణంలో ప్రొఫెషనల్‌ జర్నలిస్ట్‌ మూర్తిమత్వానికి స్థానం లేదు. 


(ప: ఓ వారా సీరియల్‌ను అర్థంతరంగా ప్రచురణను నిలివివేయాలి) రావడంతో మీరు 
“ఉదయం? నుంచి రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ప్రోది చెనీన కారణాలామిట? 
మీరు నలభైలలో వుంటే ఈ న్నిరయాన్లి తీనుకోగలిగే వారా? 


జ: అద్నష్టవశాత్తూ నలభైలలో నాకు ఇటువంటి పరిస్టితి ఎదురుకాలేదు. అప్పటి 
ఆంధ్రప్రభలో పూర్తిస్వేచ్చ ఉండేది. రామ్‌నాథ్‌ గోయెంకా నాతో ఏకీభవించని పరిస్థితులు 
వుంటే వుండవచ్చు. కానీ ఏనాడూ ఆయన ఫలానా వార్త ఎందుకు పప్రచురించారన అడగలేదు. 
ప్రచురించినందుకు బయటకు వెళ్లమని అడిగే ప్రసక్తి అసలే రాలేదు. వార్తలు, 

వ 


ఎడిటోరియల్స్‌లో గోయెంకా ఎన్నడూ జోక్యం చేసుకోలేదంటే నమ్మటం కష్టమేమో కాని 
అది అక్షర సత్యం. 


a, 


య 


'ఉదయం'లో వార్త రాకుండా ఆపటానికి బయటినుంచి ఒత్తిడి రావటం 
రాజీమామా చేశాను. సత్యాన్ని (ప్రచురించటానికి పత్రికలు భయపడకూడదు. అందులో 
విఫలమైతే సమాజానికి మోక్షంలేదు. సత్యనిష్ట విషయంలో రాజీపడకూడదన్నది నా ప్రగాఢ 
విశ్వాసం. వార్తల విషయంలో 'యజమాని ప్రయోజనాలు, సంపాదకుడి వ్యక్తిగత 
ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకోకూడదు. ఎడిటర్‌ వ్యక్తిగత (ప్రయోజనాలకు విఘాతం 
కలిగినా వార్త (ప్రచురించి తీరాల్సిందే. 


ప్రః ఆ దారా ప్రచురణకు మీరు (గీన్‌ స్చుల్‌ ఇచ్చారా? పర్భవసానాలను కూడా ముం 


ఊపొాంచాలా? 


జ: నేను గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాకే ఆ వార్త ప్రచురణ మొదలైంది. నిజానికి ఆవార్తలో 
రిపోర్టర్‌రాసిన లీడ్‌ బాలేదనిపించి నేను రీ డ్రాఫ్ట్‌ చేశాను కూడా. పర్యవసా jaan క 


వార్త ప్రచురణకు అనుమతి ఇచ్చాను. ఈ విషయంలో పూర్తినైతెక బాధ్యతను నన క 
అ | 5 వాళ వారించాను. 
తీసుకున్నాను. సహచర ఉద్యోగులు కొందరు కూడా రాజీనామా చేస్తానన్నా వాల౦చౌ 





(దః: మీ రాజీనామా నిర్ణయం నబబేనని ఇప్పటికీ భావిస్తున్నారా? 
మించిందేముంటుంది? 


స్లాప్‌ వీమిటి? 


జ: సబబేనని విశ్వసిస్తున్నాను. ఆత్మ సంతృప్తిని 


| ్ష షో 

(ప: ఇటువంటి వరినితులో వరిశోధనాత్నక జర్జులిజాణ= 
సక? డేవి. కారణాలేమైతేనేం 

జ: తెలుగులో పరిశోధనాత్మక వార్తలకు చాలా అవకాశాలు ఉండేవి. కారణాల 


వచ్చినవి. 
అలాంటి అవకాశాలను మనం ఉపయో గించుకో లేక వ త య 
కార్యాలయాల్లో అవినీతి ఉన్నదని మనలో చాలామందికి అనుభ నే 
బాధిస్తున్నదో జర్నలిస్టులమైన మనకూ తెలుసు. కాని మనే 


ల వా em ni శంక. 
ఉదాహరణకు ప్రభుత్నె 
వ om 
బలు! సం ee 


టోని 


శి 


[న 
పం 
gp 
ys | శ్‌ ల 
సక సఖీ wy vi pr tame: 
te AD న స్ట Kai Tia 
iam Pi dete weg 


వ్‌ మనం ఎక్స్‌పోజ జా 
tn 


122 


సరైన సాక్ష్యాధారాలు లభ్యంకాకపోవడం అందుకు కారణం. కోర్టుల చుట్టూ తిరగవలసి 
వస్తుందన్న భయం మరో కారణం. 


ప్ర: తెలుగులో నాలుగయిదు ప్రముఖ పత్రికలువున్నా ఒక్క “ఈనాడు? మాత్రమే 
సర్కు (లేషన్‌ పరంగా బాగా వుంజుకోనటానిక్తీ మిగతా వ(్రికలు వెనకబడి పోవటానికి 
కారణమేమిటి? ఓ వ్యతిక విజయానికీ నర్కు గలేషన్‌కూ బాటనేసే కారణాలు ఏమిటి? 


జ: ఏప(త్రిక విజయానికైనా సర్కులేషన్‌ కొలబద్ద. ఆవిధంగా ఈనాడు! ఎజయం 
సాధించింది. ఈ విజయానికి (ప్రధాన కారణాలు నిర్వహణా సామర్ట్యం. వ్యాపార దక్షత. 


వః రిపోరరను సాంత వయోజనాలకోనం న/తికా యాజమానా?లు ఉపయోగించుకోవడం 
(అ: అవ్యార్త్ర ( ( 


అనేది ఈమధ్య పెరిగిపోయింది. దీనివల్ల సమాచారాన్లి అందించే ప్రధాన వృత్తి ధర్మానికి 
విఘాతం ఏర్పుడటంలేదా? 


జ: దీనికి పరిష్కారం ఏమీలేదు. జర్నలిస్ట్‌లకు స్వేచ్చలేనపుడే ఇవన్నీ పెరుగుతాయి. 
ఇతర ప్రయోజనాలులేకుండా కేవలం పత్రికలు నడపటమే పరమోద్దేశంగా పెట్టుకుంటే 
సత్యనిష్ట సాధ్యమవుతుంది. 

(్రః ఒకనాటి పత్రికా విలునలకూ ఈనాటి పత్రికా విలువలకూ తేడా ఏమిటి? 


జ: ఒకప్పుడు జర్నలిజంపై అభిరుచితో, అభిమానంతో కొన్ని ఆదర్శాలు పెట్టుకుని 
వృత్తిలోకి వచ్చేవారు. ఇప్పుడు అది తగ్గిపోయింది. అదే తేడా. ఇతర వృత్తుల మాదిరే ఇదీ 
ఓ వృత్తి. వృత్తిపరమైన టాలెంట్‌ ఇంగ్రీషు పత్రికల్లో పెరుగుతోంది. వార్తల ప్రజంటేషన్‌ 
చాలా చక్కగా వుంటోంది. అయితే కన్విక్షన్‌కూ దీనికీ సంబంధంలేదు. 

(్రః ఇప్పుటి రిపోర్టింగ్‌ ఈ కాలమాన పర్తిస్థీతులకు నరితూగుతుందా? ఏమైనా మార్పులు 
తేవలసీ ఉందా? 


జ: నలభైలలో అయినా యాభైలలో అయినా తొంభైలలో అయినా రిపోర్టింగ్‌ 
ప్రిన్సిపుల్స్‌ ఒక్కటే. అవి మార్పులకు లోనుకావు. అట్ట్టివిటీ అనేది మార్పులకు 
లోనయ్యేదికాదు. 
ధ్ర: రాజకీయ నాయకులు తరచూ మాటమారున్తున్హాడు. తాము అలా అనలేదంటున్నారు. 

రిస్తోర్ధర్ల్డు సరిగానే రిపోర్ట్‌ చేసిన సందర్భాల్లోనూ రాజకీయ నాయకుల ఖండనలను 

ప్రచురించాల్సివస్తోంది. ఇలాంటి పరిస్టీతుల్లో వ(త్రికా నంపాదకులు నమష్తీగా 
చేయవలనీంది ఏదైనా ఉందా? 


జ: జర్నలిక్టులలో 'కల్ఫెక్టివ్‌ కాన్షస్‌ జాగృతం కావడంలేదు. పంజాబ్‌లో ఒకే సంస్టకు 
చెందిన 57మంది జర్షలిస్ట్‌లను చంపేశారు. తమ వృత్తికి సంబంధించిన ఇంత ఘోరం 


123 
జరుగుతున్నప్పుడు మనందరిలో రావలసిన స్పందన రాలేదు. అలాంటిది ఎప్పటికి 
వస్తుందోకానీ వచ్చే వరకూ పరిస్థితి ఇంతే. 
ప్ర: మహిళలకు వత్రికారంగంలో ప్రాతినిధ్యం పెంచడంద్వారా మహిళలవట్టు వివక్షను 

రూవుమాపనచ్చనే అభిప్రాయం ఉంది. మహిళా జర్డుల్టస్ట్‌ల సంఖ్య పెరిగినంత మాత్రాన 
మసొలాభ్యుదయం జరుగుతుందా? 
జః శ్రీ, పురుష సంబంధాల విషయంలో సమాజదృష్టి మారలేదు. నైట్‌ డ్యూటీలు 
వుండే వృత్తుల్లో ఆడపిల్హల జా గ్రత్త అంశం ఒకటుంది. కాని ఈ ఒక్క కారణంగా ఆడబల్ల ల్ని 
అనర్హులుగా తోసీయకూడదు. అభిరుచి, సామర్ధ్యం విషయాల్లో (స్త్రీలా సమానంగా 
రాణించగలరు. విధి నిర్వహణలో ఏ ఇబ్బందీ ఉండదు. చాలా దేశాల్లో చూశాను. (స్త్రీలు 
జర్నలిజంలో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మనదేశంలోనూ (స్త్రీలల్‌' 
టాలెంట్‌కు కొదవలేదు. (స్త్రీలు జర్నలిజంలోకి వస్తేనే మహిళాభ్యుదయం నాధ్యమవు 
తుందని నేను అనుకోవడంలేదు. జర్నలిజంలో (స్త్రీలు లేకపోతే మహిళాభ్యుదయాన్ని 
సాధించకూడదా? (స్త్రీలు జర్నలిజంలోకి రావడంవేరు. మహిళాభ్యుదయం వేరు. రెండూ 
అవసరమే. కానీ ఆ రెంటికీ లంకె పెట్టకూడదు. 


ప్ర: టీవీ చానెల్స్‌ విస్తరణ కారణంగా ఎదురైన పోటీని తట్టుకోవటానికి తెలుగు వ(తికలలో 
మార్పులు అవసరమా? 

జ: పత్రికల ధర పెరగడంవల్లా, టీవీ, రేడియోలు అందుబాటులోకి రావడం వల్లా 
పత్రికల మీద ఖర్చుపెట్టుకున్నా నష్టంలేదనే అభిప్రాయం జనసామాన్యంలో కలుగుతోంది. 
ఆ రకంగా షత్రికల సర్కు $లేషన్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కానీ టీవీ, రేడియో 
వార్తలువేరు. పత్రికల్లో చదివిన సంతృప్తి వాటిలో కలగదు. టివీ పోటీ. దృష్టా పత్రికల్టా 
కొన్ని మార్పులు అవసరమే. వివరాలతో, విశ్లేషణలతో కూడిన వార్తలు ప్రచురించటం ఇలా 
అవసరమైన ఒకమారు. ఫోటో జర్నలిజంలో చాలా అభివృద్ది వస్తోంది. అర్ధవంతమైన ఒక 
మూడ్‌ క్యాచ్‌ చేసిన ఫోటో ప్రజల మనసుపై చెరగని ముద్రవేయగలదు. టీవీ లో ఒక ప్లోష్‌గా 
మాత్రమే కన్పించినపుడు అదే దృశ్యం (ప్రజలను అంతగా ప్రభావితం చేయలేక పోవచ్చు. 
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి అన్నీ దృష్టిలో పెట్టుకుని అవసరమైన మార్పులు 
చేయవలసి వస్తుంది. 

(పః ఫారిన్‌ మీడియా ప్రవేశం మంచిదేనా? 

మానంగా వుంటే ఫారిన్‌ మీడియావల్ల మంచే జరుగుతుంది. కానీ 
చెడు ఉండదు. (ప్రతిభ విషయంలో మనం ఎవరికీ తీసిపోం. కానీ మనకు తక్కువ, మ 
ఎక్కువ అవకాశాలు వుండకూడదు. ఇందుల్‌ భయపడవలసినదేమైనా వుంటే వింశ 
సంస్టలకు రిసోర్సెస్‌ ఎక్కువవుండి మనం వెనకబడి పోతామని మాత్రమే. 


జ: అవకాశాలు స 


124 


సః వినియోగదారుల వివాదాల స్రేట్‌ కమిషన్‌లో మీరు నభ్యులుగా వనిచేశారు గదా! 
అందులో మీ అనుభవం ఏమిటి? 


జ: కమిషన్‌ సభ్యుడిగా వున్నప్పుడు కొన్ని తీర్పులను రాసే అవకాశం నాకు కూడా 
లభించింది. సంపాదకీయం రాయటం, తీర్పు రాయటం రెండూ ఒకటేననిపించింది. ప్రతి 


తీర్పులోనూ మనం న్యాయం చేశామన్న సంతృప్తి ఉండేది. ఏవృత్తికైనా ఈ సంతృప్తిని 
మించిన పరమార్ధంలేదు. 


ధ్ర: వ్యక్తిగత ఆధ్యాత్మిక లేదా రాజకీయ విశ్వాసాలు జర్జులిజంపై చూపే వ్రభావం ఏమిటి? 


జ: విశ్వాసాలు, ఆదర్శాలు, అభిప్రాయాల్లో వ్యక్తమవుతాయి. కాకతప్పుదు. 
లక్ష్యశుద్దితో, సత్యనిష్టతో వార్తలను |ప్రచురించేటపుడు మాత్రం అందులో స్వంత 
విశ్వాసాలు, ఆదర్శాలు ప్రతిబింబించవలసిన 'అవసరం లేదు. వ్యక్తిగత విశ్వాసాలు, 
నమ్ముతున్న సిద్దాంతాలు వార్తలను వక్రీకరిస్తే, రంగుపులిమితే అది ప్రజా ప్రయోజనాలకు 
మంచిదికాదు. 


ధ్ర: మీరు గుంటూరు దగ్గర పొత్తూరులో ఆ(్రమం నెలకొల్పారు గదా! ఏ ఉద్దేశాలతోఇది 
ఏర్పాటైంది? 


జ: (ప్రణవం ఆ(శ్రమంపరిట దీనిని నెలకొల్సాను. సమాజంలో కులాలనేవి మనుషుల 
మధ్య పెద్ద అడ్డుగోడలు సృష్టిస్తున్నాయి. నా చిన్నతనంలో వివిధ కులాల. వారి మధ్య 
(ప్రేమలు, అభిమానాలు చూశాను. ద్వేషాలు వుండేవికావు. ఇప్పుడు కులద్వేషాలు 
విపరీతంగా పెరిగిపోయాయి. కులాన్ని మనం (ప్రయత్న పూర్వకంగా తొలగించలేం. సమాన 
ప్రతిపత్తితో అన్ని కులాల వారు కలిసి జీవించటానికి మనం (ప్రయత్నం చేయవచ్చు. 
ఆశ్రమంలో అలాంటి ఓ చిరు ప్రయత్నం ప్రారంభించాను. కలిసి ప్రార్ధన చేయడం, కలిసి 
అధ్యయనం చేయడం, కలిసి భోజనాలు చేయడం అనే మూడు. పద్దతుల ద్వారా ఎంతో 
కొంత సమాజంలో మార్పు తీసుకురావచ్చని దృఢంగా నమ్ముతున్నాను. ఆర్య సమాజ 
పద్దతిలో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాను. అన్ని కులాల వారితో యజ్ఞాలు చేయించాను. 
ఓంకార వైశిష్ట్యాన్ని పదుగురికీ పంచాలన్నదీ లక్ష్యం. 








(శ్రీ) వి. వాసుదేవ దీక్షితులు తో 


ఇంటరు 7 శీ 





126 


సన్‌ కావాలనుకుని ( శ్రీ, వి. వానుదేవదీక్షీతులు నంపొదకుడయ్యారు. 
1967లో (శీ/నీలంరాజు నెంకటు శేషయ్య కల్పించిన అవకాశంతో 
ఆంధ్రప్రభలో నబ్‌ ఎడిటర్‌గా చేరి అదే వత్రికకు ఎడిటర్‌గా 
ఎదగగలిగారు. వృత్తిలో చేరిన మొదటి రోజునుంచీ చదువుతూ, 
రాస్తూ నేర్చుకుంటూ తనను తాను మలచుకున్నారు. తిర్టి 
దిద్దుకున్నారు. బెల్లంకొండ రామదాను అజంతా రెంటాల 
గోపాలక్ష్మష్ణ కాశీనాధుని (శ్రీశ్రాలనతి వంటి అనేకమంది. దిగ్గజాల 
సాహచర్వంలో శ దీక్షితులు తొలి అడుగులు సాగాయి. 
శ్రీబెలంకొండ రామదాను సాహిత్య విషయాల్లో గట్టవునాది వేశారు. 
శ్రీ అజంతా దగ్గర రాతకు సంబంధించిన మెలకువలను 
తెలునుకున్నారు. ఇటు ఎడిటింగ్‌ నుంచి అటురిప్తోర్టింగ్‌ వరకూ అని) 
విభాగాల్లో పనిచేసే అనుభవాన్చి నంపొదించారు. ముఖ్యంగా అజంతా 
శిష్యరికంన్వ్హు తాను ఎంతో ప్రయోజనం పొందానని (శ్రీ/దీజ్షీతులు 
చెప్పారు. ఇవాళ ఏరకమైన వర్శిస్టితి ఎదురైనా ఏ ఉద్రేకానికి గురికాకుండా 
(ప్రశాంత చిత్రంతో వ్యవహరించగలగటానికీ అజంతా వేనీన వునాదే 
కొరణనుంటారు. (శ్రీ దీజీతులు చిక్కా మడత నలగనివ్వురు. క్రావ్రు 
చెదరనివ్వురు. ఈ వ్యక్తిగత శుభ్రత అనేది ఆయనకు చిననాటినుంచి 
అలనడింది. “గోదావరి నాకన్లతల్లి, కృష్ణమ్మ పెంచినమ్ము. ఈ రెండు 
నదులూ నా శరీరంలో రక్తం రూపంలో (ప్రవహిన్తున్నాయి? అని. 
(శ్రీ/దీజ్షీతులు ప్రగాఢంగా విశ్చసిన్తారు. ఇదో వెర్రి సెంటిమెంట్‌ 
అనుకున్నా లక్యపెట్టబోనంటారు. శ) దిక్షీతులు ఈ ఇంటర్యూ, లో 


పత్రికా భాషనుంచి విలేకరుల అవినీతి వరకు అనేకానేక విషయాలపై 
ద్భష్తీసారించారు. 


ప్రః తెలుగు పత్రికా భాష (భస్ట్రువట్టిపోయిందని మీరు అనేకసార్దు ఆవేదన వ్యక్తం చేశారు. 
పత్రికా భాషకు సంబంధించి చేయాల్సిన నంన్క్మరణ ఏమిటి? 


జ: పత్రికా భాష తప్పుదారి పట్టిందని నేను భావిస్తున్నాను. తప్పుదారి పట్టిన 
ప(త్రికాభాషను మళ్ళీ సరైన దారిలో పెట్టుకోవటానికి భారీ ప్రయత్నం జరగాలి. కానీ 
ఆ(ప్రయత్నాన్ని బాధ్యతగా స్వీకరించాల్సిన వాళ్ళు స్వీకరించడంలేదు. విశ్వవిద్యాలయాల్ని 


127 
ప్రత్యేకించి తెలుగు ఎశ్వవద్యాలయాన్ని నేను అభిశంసిస్తాను. ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల 
క్రీతం చలామణిలో ఉన్న తెలుగు మాటలకు ఉన్న అర్థాలను మార్చేసి ఇప్పుడు మనం 
పత్రికల్లో వాడుకుంటున్నాం. 


మనకు తెలియకుండానే కొన్ని మాటల్ని తప్పుదారి పట్టించేసి అదే చలామణీ అయ్యి 
దీని అసలు అర్ధం ఇదే అనిపించే ప్రైతికి తీసికెళ్ళిపోతున్నాం. పత్రికలకు ఉన్నటువంటి 
ప్రజలల్‌ కి వెళ్ళే స్వభావాన్ని ఆసరా చేసుకుని భాషను పెడదారి పట్టిస్తున్నాం. మా పత్రికలో 
తిరుమల రామచంద్ర నిర్వహిస్తున్న పలుకుబడి శీర్షిక చదివి (శ్రీబాలాం[త్రపు 
రజనీకాంతరావు నాకో ఉత్తరం (వ్రాసారు. “అగ్నిమాపక శకటం' “దళం” అనేపదాన్ని గురించి 
దాంట్లో వ్రాసారు. ఇక్కడ మాపక అంటే అగ్నిని పరిహరించేది అనే అర్దం లేదు అని వారు 
తెలియజేశారు. ఉష్టమాపకము అంటే ధర్మామిటరు. ఉష్ణాన్ని సూచించేది. అంటే ఉష్ణ 
సూచిక అనే అర్ధంలో వాడుతున్నాం. ఉష్లమాపకం అనేది కొద్ది సంవత్సరాల క్రితం మన 
పైన్సు పుస్తకాలలో కూడా ఉంది. తరువాత తెలుగు పత్రికలలో ఈ ఫైర్‌ ఫైటింగ్‌ ఇంజిన్స్‌ 
అనే అర్ధంలో వచ్చేటప్పటికి అగ్నిమాపక శకటాలు, అగ్ని మాపక దళం అని వ్రాస్తున్నారు. 
ఈ'మాపకి శబ్దానికి పరిహరించి అనే అర్ధం లేదు. ఉష్ణమాపకము అంటే ఉష్ణసూచిని 
అనే అర్ధంలో వాడుకోవాలి కానీ ఈ అగ్నిమాపక అనే శబ్దానికి మనం అనుకున్నటువంటి 
అర్రంలేదు అని నా అభి (పాయం అంటూ ఉత్తరం వ్రాసారు వారు. అసలు భాషా సృష్టికర్తలు 
నిర్దేశించినటువంటి లేదా భావించినటువంటి అర్థాన్ని మనం తప్పించి ఇంకో అర్థం ఇచ్చేసి 
వాడుకుంటున్నాం. పోనీ మాపక శబ్దానికి అన్ని వేళలా అన్ని సమయాల్లొనూ ఒకే అర్ధం 
ఇచ్చుకుంటున్నామా అంటే లేదు. అగ్ని మాపక అన్నచోట ఒక అర్ధం. ఉష్టమాపక 
అన్నవోట మరో అర్దం. ఇది భాషాభివృద్ది అని బుకాయిస్తే నవ్వుతాను నేను. ఏభాషైనా సరే 
కాలగమనంలో అనేక కొత్తపదాల్ని కొత్తమాటల్ని తెచ్చుకుంటూ అభివృద్ది చెందుతూ 
పోవల్సిందే. ఆవిషయంలో అందరం అభివృద్ది కాముకులమే. కాని భాషను 
(భ్రష్ట్రప్ట్రంచకూడదన్నదే నా ఉద్దేశం. కొత్త మాటలు మనం తెచ్చివేసుకోవడంలో ఉన్న 
తెలుగుని నాశనం చేయడం కాదు. దాన్ని పరిపుష్టం చేసుకోవాలి. అటువంటి ప్రయత్నాల్ని 
తప్పుకుండా హర్షిస్తాం. ఇంగ్రీషు శబ్దానికి తెలుగులో ఇంతవరకూ లేకపోతే నలుగురు 
పండితులు కూర్చుని ఒక శబ్దాన్ని మనకు తయారుచేసి ఇస్తే మనం ఆనందించాల్సిందే. 
అటువంటి ప్రయత్నాలు చేసే సందర్భంలో పిల్లీ అంటే మార్జాలం అనే పోకడ కాకుండా 
అలాగే అసలు అర్థాన్ని పక్కకు తోసేసి వేరే ఏదో అర్ధం ఇవ్వకుండా సగం ఇంగ్రీషు సగం 
తెలుగు కలిపినటువంటి శబ్దాన్ని సృష్టించకుండా భాషను పరిపుష్టం చేసే శాబ్దిక ప్రయోగాన్ని 
తప్పుకుండా మనం హర్షించవచ్చు. అటువంటి ప్రయోగం చిత్తశుద్దితో జరగట్లేదని నా 
అభిప్రాయం. ముఖ్యంగా ఒకేశబ్దంలో సగం ఇంగ్లీషు, సగం తెలుగు కలిపినటువంటి 
మాటల్ని ఇవాళ పత్రికలు విశృంఖలంగా ప్రచారం చేస్తున్నాయి. 


128 


(ప్రైవేటీకరణ అనేది అటువంటిదే. నిన్ననో మొన్ననో ఒక పత్రికలో చూశాను. 
'కంప్యూటీకరణ' అనే ప్రయోగం. కంప్యూటరీకరణ కూడా కాదు. కంప్యూటరైజేషన్‌ 
అన్నమాట అది. కంప్యూటీకరణ ఎలా అవుతుందో మరి నాకు తెలియదు. నేను 
కాకపోయినా నా తర్వాతి వాళ్లయినా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని ఈ భాషకు 
జరుగుతున్న అన్యాయాన్ని ఆపే ప్రయత్నం చేయకపోయినట్లయితే మరో ఇరవై ఏళ్ళు 
పోయేసరికి ఈ తెలుగుభాష తెలుగుభాషలాగా ఉండదు. దీనికొక ప్రమాణాన్ని తయారు 

చేసే వ్యక్తులు కనిపించనటువంటి అయోమయస్థితి ఏర్పడుతుందని నా భయం. 


ఒక భాషనేది నడవటానికి వ్యాకరణం ఉంటుంది. ఛందస్సులని మనం అం గీకరించినా 
అంగీకరించకపోయినా అది వేరే విషయంకానీ, ఒక వాక్య నిర్మాణానికి సంబంధించి ఏ భాష 
అయినప్పటికీ కొన్ని నియమాలుంటాయి. దాన్ని వ్యాకరణం అంటున్నాం. ఆధునిక 
తెలుగుభాషకు వ్యాకరణం లేదని అంటారు. నిజమే. ఆధునిక లేదా వ్యావహారిక భాషా 
ఉద్యమ (స్రష్టలు వ్యాకరణాల్ని ఛందోబందోబస్తుల్ని నిరసించినప్పటికీ కొన్ని అంతర్గత 
నియంత్రణల్ని సూచించారు. 


అవతలివాడికి అర్థంకావడం ఒక్కటేలక్యుం అని వారు చెప్పారుకానీ నలుగురూ 
అవతలివాడికి అర్ధమయ్యేలా మాట్లాడాలి కనుక కొన్ని నియమాలు పాటించాలనికూడా 
వాళ్లుచెప్పారు. ఆ నియమానుసారంగానే వాళ్లుకూడా వాళ్లుచెప్పిన వ్యావహారిక భాషలో కొన్ని 
రచనలు చేశారు. ఇవాళ ఆ పుస్తకాలన్నీ తెరిచి చూస్తే తెలుస్తుంది. వాళ్లేంపాడు చేయలేదు 
భాషని. ఇవాళ మనం చేస్తున్నాం అది. 


ఆధునిక వ్యవహార: భాషకు మనం పెట్టుకున్న నియమాలు రెండో మూడో 
ఉంటాయి. మొట్టమొదటిది శ్రవణ సుభగత్వం. అంటే చెవికి వినసొంపుగా ఉండాలి. ఇది 
వ్యాకరణ సూ(త్రమే. చిన్నయసూరి చెప్పినా మరొకరుచెప్పినా దాంట్లో ఉండే అర్ధం 
ఎమిటంటే ఒక నియమం పెట్టినట్లయితే అందరూ ఆ నియమాన్ని అనుసరిస్తారు. 
నియమాలు తెలుసున్నటువంటివాడు నియమబద్దంగా వాక్యం వ్రాస్తున్నపుడు విషయం 
చేరుతుంది. భాష ఉద్దేశం ఏమిటి? వాక్యం చెప్పినా, చదివినా అవతలివాడికి అర్హంకావాలి. 
దానికి కొన్ని నియమాలు కావాలి కాబట్టి వ్యాకరణం అన్నారు. ఇవాళ వాటినన్నిటిని చదివే 
ఓపిక, తీరిక, శక్తి మనకు లేదు కనుక అవన్నీ పక్కకు తప్పించేసి కేవలం కమ్యూనికేషన్‌ 
ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుని వ్యావహారిక భాషను అల్టుకున్నాం. తప్పులేదు. కానీ దాంట్లో 
ఉన్న క్‌"న్ని నియమాలు - శ్రవణ సుభగత్వం అనేది ఒకటిపెట్టారు. అంటే వినటానికి 
బావుండాలన్నారు. అదొక నియమం. బాల వ్యాకరణం, వ్రాఢవ్యాకరణం పక్కన 
పెట్టేసినప్పటికీ మనం పాటిస్తున్నది ఏమిటివాళ? శ్రవణ సుభగత్వం అనే నియమం 
ఒకటుంది. వినడానికి బావుందా లేదా. అది దుష్రసమాసమా, సంకర సమాసమా ? కొంత 


129 
సంస్కృతం కొంత తెలుగూ కలిపాడా ఒకే శబ్దంలో. రెండు పదబంధాల్ని దగ్గరకు చేర్చి ఓ 
కొత్త పదబంధం చేసేటప్పుడు సంస్కృత శబ్దానికి పక్కన ఏరకమైనటువంటి ప్రత్యయం 
లేకుండా తెలుగు మాట చేర్చేశాడా? ఈ పట్టింపులు ఛాందసాలు మనకి అక్కర్లేదు. కాని 
పాటించవలసిన నియమం ఒకటి ఏమిటంటే వినడానికి బావుందాలేదా? బహుతీపి 
అనేపదాన్నే తీసుకోండి. బహుతీపి అని మామూలుగా వ్రాయం. కానీ వినడానికి బావుంది 
కనుక ఉపయోగించవచ్చు. ఆదర్శ పెళ్ళిళ్లు. వినడానికి బాలేదు. మనం వ్రాయం. వినడానికి 
బావుండే పదబంధాల్ని నువ్వు కట్టుకో. అక్కడ శిష్టసమాసమా. దుష్టసమాసమా. 
సంకరసమాసమా సరైనదేనా అనేటటువంటి గొడవలు అక్కర్రేదంటాను. 


ఇక రెండోనియమం - ఉచ్చారణా సౌలభ్యం. ఉచ్చరించడానికి, చదవడానికి, 
మాట్లాడటానికి, వ్యక్తీకరించటానికి సులభంగా ఉందాలేదా? అనేది మరో నియమం. అది 
సాధ్యంకాకుండా ఉచ్చరించడానికి వీలులేకుండా “చంద్రప్రస్టర సౌధ కేలని ఇలాంట 
సమాసాలతోటి పత్రికల్లో భాషని నడిపించాలనికాదు. మూడు, నాలుగు వత్తులు, రెండు 
మూడు వత్తులు ఉన్నటువంటి అక్షరాల్ని వరసగా చేర్చేసేసి పాఠకుళ్లే ఇబ్బంది పెట్టడం 
అనేది ఎప్పుడూ చేయకూడదు. ఉచ్చారణకు వీలుగా సులభంగా ఉండేవిధంగా చేయమనేది 
రెండో నియమం. అజంతా లాంటి కవులు మరో అడుగు ముందుకువేసి ఇంకో నియమం, 
పెట్టారు. అచ్చు అయినటువంటి అక్షరం చూడ్డానికి కూడా అందంగా ఉండాలని అన్నారు. 
ఈ అక్షర దృశ్యం అందంగా ఉందా లేదా అని తేల్చి చెప్పడానికి అది కేవలం ఒక వ్యక్తిగతమైన 
విషయంగా పరిణమిస్తుంది కనుక ఆ మూడో నియమాన్ని పాటించాలని చెప్పును. 
వ్యావహారిక భాషా సృష్టికర్తల లక్య్యానికి విరుద్దంగా మనం ఇవాళ పత్రికల్మ్‌ ఆధునిక భాష 
అని చెప్పుకుంటూ వాడుకొని పొంగిపోతున్నాం. నిజంగానే ఆ వ్యవహారభాషకో సం 
పరితపించిన వాళ్ళెవరైనా పుడితే ఈ భాషని చూసి వాళ్లు నడివీధిలో ఉరివేసుకుని 
చచ్చిపోతారని నేను (ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. 

పాఠశాలస్థాయి నుంచి విశ్వవిద్యాలయస్టాయి వరకూ భాషకు సంబంధించి 
సమూలమైన విద్యాసంస్కరణలను |ప్రవేశపెట్టనట్టయితే ఇప్పుడు మన తెలుగు పత్రికల 
దెబ్బతిన్న భాష తప్పించి మంచి భాష రావడం సాధ్యంకాదు. 
ధ్ర: జర్జులిస్త్‌ అయినవాడు సాహితీకారుడు కూడా అయితే అదనవు సౌలభ్యాలు ఏమైనా 

ఉంటాయా 

జ: జర్నలిస్టుకు భాషా సంబంధమైన పరిజ్ఞానం కలిగిన సాహిత్య ప్రవేశం ఉన్నట్లయితే 
తప్పుకుండా ఉపయోగిస్తుంది. తెలుగు పత్రిక పుట్టున తొలినాళ్లలో ఇటు సాహిత్య ప్రవేశం 
లేదా పాండిత్యం, అటు సృజనాత్మక ప్రతిభ కలిగిన వ్యక్తులు జర్నలిజంలో కి రావడంవల్ర 
పత్రికా భాషకు కొంత ప్రయోజనం కలిగింది. అంచేత మంచిది తది; 


130 

(పః ఈనాటికీ నంపాదకీయాల్లో నరళమైన భాష వాడటంలేదు. నూటిగా చెప్పాలంటే 
కొంత సాహిత్య (ప్రకర్ణ, వదాడంబరంకూడా కనిపిన్తోంది. వార్తావ(త్రిక చదువరులు 
సామాన్యులు కనుక నంపాదకీయాల భావ విషయంలో ఏమైనా మార్పులు రావాల్సిన 
అవనరం ఉందంటారా? 

జ: ఏమీలేదని నేను నమ్ముతున్నాను. సరళంగా ఉండాలనే ఉద్రేశంతో టే మరీ పేలవంగా 
తయారుచేసి విడిచిపెట్టేశారు. నార్హ వెంకటేశ్వరరావుగారి సమయం వరకు మీరు వెళ్లి 
చూడండి. అప్పటిభాష ఆయన ఉపయో గించినటువంటిీ భాష ఎలా ఉందో చూడండి. 
నార్ల వెంకటేశ్వరరావుగారు ఛాందసుడు అని అంటే మనం ఒప్పుకోంకదా! ఆధునికుడే 
ఆయన. ఆధునికుడే అయ్యి తెలుగు జర్నలిజానికి అవసరమైన మాటల్ని కూర్చడంలో 
ఎంతో కొంత కృషిచేసిన వ్యక్తి అయివుండికూడా, తెలుగుభాషలో ఉండే సాగసు 
చెడకూడదనే ఉద్దేశంతో సంపాదకీయాల్లో ఒక శైలిని పాటించి ఆయన ఎడిటోరియల్స్‌ 
వ్రాసాడు. తర్వాత తర్వాత ఈ వాదన ఎవరో తీసుకువచ్చినట్టున్నారు. మరీమరీ సరళంగా 
ఉండాలి. మరీ పలచగా ఉండాలి అని ఎవరో చెప్పినట్టున్నారు. అది (భష్టుపట్టించే స్థాయికి 
తీసుకువచ్చి కాంపోజిషన్‌ స్థాయిలో సంపాదకీయాలు వెలువడే దుష్టితికి మనమే 
తెచ్చుకున్నాం. ఎడిటోరియల్‌ద్వారా పత్రిక ప్రజాభిప్రాయాన్ని మలచాలి గనుక ఆవేశం 
ఉండాలి. ఆవేశం అనేది ఇతివృత్తంలో కలిసి పోయి ముందుకు నడిపించాలి. పాఠకుడి చేత 
అది చదివించగలగాలి. శైలిలో, శైలీ విన్యాసంలో పదాల్ని ఎంచుకోవడంలో వస్తువుని 
అందచేయడంలో అన్నిటిలోనూ కూడా ఆ ఆవేశం అనేది ఎప్పుడైతే లేదో దానికి 
పఠనయోగ్యత వస్తుందని అనుకోను. పాఠకుడి చేత చదివింపచేసే లక్షణాన్ని మీరు 
సంపాదకీయంలో పెట్టి తీరాలి. వార్తను ఉన్నది ఉన్నట్టుగా వ్రసయవచ్చు. 
సంపాదకీయంద్వారా (ప్రజల్ని తట్టి లేపాల్సిన బాధ్యత ఉంది కనుక, ఆవేశం అనేది తప్పనిసరి. 
ప్రః మీరు ఆవేశం అన్హారుకదా! భాషకు నంబంధించినా విషయానికి సంబంధించినా మనకీ 

సందర్భాలు వేలైనపుడు ఆ సందర్భానుగుణంగా భాష వాడటమనేది అవనరం కాదా? 

జ : మీరు చెప్పింది అక్షరసత్యం. దీనినే స్పెక్సిబిలిటీ ఆఫ్‌ స్టయిల్‌ అంటారు. ప్రతి 
సంపాదకీయాన్ని ఒకే బాణీ, ఒకే శైలిలో నడిపించకూడదు. సందర్భాన్నిబట్టి, ఇతి 
వృత్తాన్నిబట్ట ఆ అంశాన్నిబట్టి, అనాటి పరిస్టితులనుబట్టి తప్పకుండా ఆశైలి మారాల్సిందే. 
రాజకీయపరమైన విషయాన్ని వ్రాసేటపుడు ఒక శైలిని పాటించాలి. ఒక సాహితీ 
సంబంధమైన విషయాన్ని వ్రాసీటపుడు మరో విధమైన శైలిని పాటించాలి. అలాగే ఒక 
ప్రధానమంత్రి రాజీనామాచేసినపుడు, లేదా ఒక రాజకీయ సంక్షోభం వచ్చినపుడు వ్రాసే 
సంపాదకీయంలో ఉండే బాణీకి తప్పుకుండా తేడా ఉండి తీరాల్సిందే. 


పః మీ ఎడీటోరియల్‌పాలనీ ఏమిటే? అంటే యాజమాన్య ఒత్తిడులు ఏమైనా 
ఉంటాయా? 


131 
జ: తక్కిన పత్రికలలో ఏరకమైన యాజమాన్య ఒత్తిడులు ఉన్నాయేమో కాని నేను ఆ 
మహానుభావుడు రామ్‌నాథ్‌ గోయంకా పెట్టిన పత్రికలో ఎడిటర్‌గా ఉంటున్నాను. ఆయన 
ఎప్పుడూ ఏ ఎడిటర్‌నీ ఖాసా సుబ్బారావు మొదలుకొని నాకు ముందు రిటైరైన వొత్తూరి 
వెంకటేశ్వరరావుగారి వరకూ ఎవరినీ మీరు ఇలా వ్రాయండి మీరు ఇలా వ్రాయకండి అని 
శాసించిన దాఖలా ఎక్కడాలేదు. నాకంటే ముందు పనిచేసిన సంపాదకులు ప్రైవేటు 
సంభాషణల్లో కూడా గోయెంకా వాళ్ళకిచ్చిన స్వేచ్చ గురించి ఘనంగా చెప్పారు. అందుచేత 
యాజమాన్యంవారు ఆంధ్రప్రభ సంపాదకులమీద ఒత్తిడి తీసుకురావడమనేటటువంటది 
అబద్దం. విషయం మంచి చెడులను బట్టే వ్రాస్తుంచాను నేను. ఏపార్టీ (ప్రభుత్వం 
అధికారంలోవున్నా సమదృష్టితోటే చూసి విమర్శించడం అనే సంప్రదాయం పాటిస్తున్న 
ఏకాక తెలుగు దినపత్రిక నేను సారధ్యం వహిస్తున్న ఆంధ్రప్రభ అని నిష్కర్షగా చెప్పగలను. 


ప్ర: మీ నంపాదకీయాల నిడివి ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్రం అవుతూ 
ఉంటుంది. దీని మీద మీరేమంటారు? 


జ: నిజమే. దానికి ఒక కారణం ఉంది. తెలుగు పత్రికల్లో ఇంతకు ముందున్న శైలి 
పద్దతి మార్చివేసి ఒక కొత్త ధోరణిపెట్టే ప్రయత్నం చేశాను నేను. అదేమిటంటే వాదన తరహా 
సంపాదకీయ రచన. నేను ఎంచుకున్న ఈపద్దతిలో అనివార్యంగా విస్తృతి పెరుగుతోంది. 
ఒకటి, రెండు సందర్భాలలో నేను తగ్గించి చూస్తే, ఆసక్తిగా చదివే పాఠకులు నాకు ఫోన్‌ చేసి 
“అయ్యా! మీరు ఎందుకు ఇది తగ్గించారో మాకు అర్ధంకాదు. అనవసరంగా 
తగ్గించారుదీన్ని'' అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నిడివి పెరగడం అనేది కొందరికి 
అసౌకర్యంగా ఉన్నమాట నిజమే. కాని నేను ఎంచుకొన్న శైలిలో అనివార్యంగా అది 
వచ్చిపడుతోంది. అది ఎవరికైనా అసౌకర్యం కలిగిస్తే క్షంతవ్యుణ్లి. 


పః తెలుగు వథికారంగం తొలిదశలో పత్రికలు దేశభక్తిని ఐకమత్యాన్ని, భారతీయ 
సంన్మ్ఫ్రతిని ప్రజలలో ప్రోదిచేశాయి. రానురాను ఆ స్టీతి కనుమరుగవుతోంది. దీనికి 
కారణం ఏమంటారు? 

జ: ఇది పత్రికలకి వేయవలసిన ప్రశ్నీకాదు. మీరు అటువైపు తిరిగి సమాజాన్ని 
అడగాలి. ఇటు పత్రికల నుంచి అటు కార్పొరేట్‌ సంస్టలదాకా ఈ సమాజం రూపుదెద్దిన 
వ్యక్తుల నుంచే ఎన్నుకోవల్సి వస్తోంది. ఈ సమాజాన్ని రూపుదిద్దుతున్న కుటుంబం, ఆ 
కుటుంబం అలా తయారవడానికి కారణమైన సామాజిక జీవనం అందులో భాగంగా 
మారిన విద్యావ్యవస్థ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనిచూడాలి. ఈ క్షీణత, సర్వరంగాలలోను 
వచ్చింది. కనుక ఆ రంగాల్నుంచే కొంచెం కొంచెం ముక్కల్నితిసుకుని పత్రికల్టోనూ మీరు 
పెట్టుకుంటున్నారు. విప్లవ సదృశమైన మార్చు ఒకట ఈ సమాజంలో రావాల్సిన అవసరం 
ఉంది. తక్కిన భారతీయ సమాజాలమాట పక్కన పెట్టేయండి మనకనవసరంగా నీ, 


132 


తెలుగు సమాజం మాత్రం ఆరకమైన విప్తవంవైపు అడుగేయాల్సిన సమయం వచ్చేసిందని 
నేను అనుకుంటున్నాను. సంస్కృతీ పరమైందికావచ్చు ఏదైనా కావచ్చు అది. ఆ 
మార్పురానిదే, దేశభక్తిలనటువంటి వాళ్ళు మళ్ళీవస్తారు. వందమంది చెడ్డవాళ్ళు వస్తే 
వాళ్ళలో మెరుగైన వారెవరో తీసుకోవలసి వస్తోంది. అంతేగాని ఎడిటర్‌ దేశభక్ష ల్ని 
సృష్టించలేడు. అటువంటి వ్యక్తులు పత్రికల్గోకి వస్తుంటే వస్తూండవచ్చు. కానీ పత్రికా 
సంపాదకులే దేశభక్తి లేని వాళ్ళు వస్తున్నారంటే చేతులు జోడించి నమస్కారం చేయాలి. 


పః ఆమెరికా, (బ్రిటన్‌ జర్దులిజాన్ది దాదాపు మొదట్టుంచీ భారతీయ జర్దులిజం కూడ 
మూర్గదర్థుకం చేసుకుంటూ వసోంది. వవ్దఎడు అకుడ రాజకీయవార్ధల ప్రాముఖ్యం 
బాగా తగ్గిపోయింది. వాళ్ళు నొమాజీక అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ 
భారతీయ జర్దు లిజంలో ఆధోరణి ఇంకా కనిపించకపోవడానికి కారణం ఏమిటి? 


జ: భారతీయపత్రికల్లో రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చివేయడం అనేది ఒక 
అలవాటైంది. తక్కిన దేశాల్లో రాజకీయాలకంటే ఇతర విషయాలకి అంతగా కాకపోయినా 
కొంతలో కొంత మనదేశంలో కంటే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే సంప్రదాయం 
పెట్టుకున్నారు. రాజకీయాలు తగ్గించి సామాజిక అంశాలకు, సాంస్కృతిక అంశాలకు 
ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి పత్రిక తయారుచేస్తే కట్టలు తిరిగి వచ్చే స్టితి ఈరోజు ఉంది. 
ప్రతి పేజీలోనూ రాజకీయాలు కావల్సిన సమాజం మనచుట్టూ ఉంది. అందువల్ల పత్రికలు 
అనివార్యంగా రాజకీయ అంశాలను నింపి తీసుకువస్తున్నాయి. అలాగే ఇక్కడే ఇంకో 
విషయం చెప్పుకోవాలి. ఇంత టాకిటివ్‌ రేస్‌ (ప్రపంచంలో ఎక్కడా లేదు. మనవాళ్ళు 
బాధపడ్డారు ఇలా అంటే. ఏ చిన్న విషయమైనా తీసుకోండి. రిజర్వుబ్యాంకు రూల్సుమీద 
ఆపార్టీ కార్యకర్త మొదలు జాతీయస్థాయిలో ఉండే పార్టీ అధ్యక్షుడిదాకా ప్రతివాడూ ప్రతి 
వూళ్ళోనూ స్పందిస్తూ ఉంటాడు. ఆపార్టీ జనరల్‌ సెకైటరీగారు విశాఖపట్నంలో 
బయళ్లీరతాడు. విశాఖపట్నంలో విలేకరుల సమావేశం పెడ్డాడు. తర్వాత రాజమండ్రి, 
ఏలూరు, విజయవాడ వస్తారు. మూడు నాలుగు రోజులపాటు ఆ ఎక్స్‌గారు వైజాగ్‌లో 
మొదలుపెట్టి హైదరాబాద్‌ వచ్చేవరకూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే మళ్ళీ మళ్ళీ వ్యక్తం 
చేసుకుంటూ వస్తాడండి. ఇవన్నీ పేపర్లు వేసేస్తుంటాయి. ఇదంతా రాజకీయాలకు 
సంబంధించిందే. పోనీ ఆయన పార్టీ (ప్రధాన కార్యదర్శిగారో, ఉపాధ్యక్షుడుగారో, 
అధ్యక్షుడుగారో కాబట్టి వేశాం అని అనుకుంటే కిందిస్థాయిలో జాయింటు సెక్రటరీ 
ఉంటాడు. ఏరియా (ప్రెసిడెంటు ఉంటాడు. ఆ ఊరికి టౌన్‌ పార్టీ ప్రెసిడెంట్‌ ఎవరో 
ఉంటాడు. కార్యకర్త ఉంటాడు. ఆకార్యకర్త లేదా కార్యకర్తకి పై హోదా కలిగినటువంటి 
శ్రీనిక మహానాయకుడెవడో ఉంటాడు. వాడు ఏదో చెప్తాడు. అన్నిటినీ వేసే 
దుష్ట్రసంప్రదాయాన్ని ఓ పేపరు తీసుకువచ్చింది. పార్టీ కార్యకర్త మాట్టూడిన 


133 
దగ్గర్నుంచికూడా వేసేయడం. పేపర్రనిండా ఇవే ఉంటాయి. వాళ్లేంచేస్తారంటే, వాడి పేరు 
అందులో పడిందికదా. ఆ పేపర్లో పేరుపడుతోందికాబట్టి ఆ పేపర్నే కొనమని చుట్టూ 
ఉన్న పదిమందికి చెప్తాడు వాడు. అందరూ కలిసి ఆపేపర్ని కొంటుంటారు. కార్యకర్త 
ప్రకటనకి ఇంత (ప్రాముఖ్యం ఇచ్చి వేయడం ఏమిటి? ఇది పద్దతికాదు. ఒక స్థాయి ఉండాలి 
అని మడిగట్టుకున్న పేపర్లు ఏవైనా ఉంటే వాటి సర్కులేషన్‌ దెబ్బతినడం మొదలైంది. 
దాంతర్వాత ఈ కంపార్ట్‌మెంటలైజేషన్‌ ఆఫ్‌ న్యూస్‌ అనెది ఒకటొచ్చింది. అంటే అసలు 
పత్రిక మౌలిక దృకృథానికి విరుద్దంగా ఉన్న విషయమిది. పత్రికలో వార్తలంటే ఎక్కడో 
జరిగిందాన్ని ఇక్కడున్న వాళ్ళకి చెప్పడం అనికదా. కానీ బిల్లా అనుబంధాలు వచ్చాక 
స్థానికంగా ఉండే వార్తలతో నింపవలసిన అవసరంమరీ పెరిగి పోయింది. అంచేత కొందరు 
గ్రామీణ స్థాయిలో విలేకరులని పెట్టేసేసి ఆ విలేకరులు వార్తల కోసమని తిరిగి, చివరికి 
పోలీసు స్టేషను హెడ్‌కానిస్టేబుల్‌ని కూడా పీడించేసి జేబుదొంగల వార్తలు కూడా వ్రాసే 
స్టీతికి పత్రికలను దిగజార్చేశారు. ఏమీ ప్రాముఖ్యం లేని రాజకీయ వార్తలు నింపే స్టితి 
రావడానికి కారణం ఇది కూడాను. కొంత సమాజం ఆదరించడం. కొంత ఒక పేపరు 
సృష్టించినటువంటి చెడు సం(ప్రదాయంవల్ల ఇది జరుగుతోంది. నిజానికి రాజకీయంగా 
ఏదైనా ముఖ్యమైంది ఉంటే తప్పకుండా ఇవ్యాల్సిందేగానీ ప్రతి చెత్తా రాయాల్సిన పనేంలేదు. 
ఇది మిగిలిన దేశాల్లో కనిపించదు. పార్టీ అగ్రశ్రేణి నాయకుడు షార్టివిధానం గురించి 
మాట్లాడతారు. దానిమీద (ప్రతిపక్షం వాళ్లెవరైనా పెద్దవాళ్లు వ్యాఖ్యానిన్తారు. చర్చి 
జరుగుతుంది. వాటికి సంబంధించినవే వస్తాయి తప్పితే ప్రతి అడ్డమైన వాడూ మాట్టాడినవి 
పేపర్ణో ప్రింటు చేసేయడం అక్కడలేదు. 

(నః ఒకే యాజమాన్యం కింద వివిధ భాషాపత్రికలు ఉంటే అదనవు సౌలభ్యాలు లేదా 
ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? 

జ: ఇబ్బందులు ఉంటాయని నేననుకోను. నెట్‌వర్క్‌కి సంబంధించిన సౌలభ్యాలు 
ఉంటాయి. ఒకే పత్రికకి దేశంచాలా చోట్ల ఇంగ్రీషులోకాని ఇతర ప్రాంతీయ భా షల్గ్స్‌కాని 
ఎడిషన్లు ఉంటే అక్కడున్న విలేకరులు ఈ గ్రూప్‌లో ఉన్న అన్ని పత్రికలకు ఉపయోగిస్తారు 
కనుక సౌలభ్యమే అది. 

(నః గతంలో 'మనం వార్తలు అనుకోని ఎనో విషయాలు ఇప్పుడు వార్తారూసం 
సంతరించుకుంటున్నాయి. వేలాది వార్డలు నిత్వం వతికల్లో చోటు 
చేనుకుంటున్నాయి. ఇంతటి సమాచార విస్తోటనంలో వార్తని వీ ద్దస్త్రీతో వరిశీలించాలి. 

జ: వార్తకు ఒకే ఒక దృష్టి. ఏరకమైన వార్తలు వేలల్లో, కోట్లలో పేపర్షలో వచ్చేసినప్పటికీ 
కూడా, వార్తవెనుక ఉండవల్సింది నిజం, అదే ప్రాణం. వార్తకు ప్రాణశక్తి నిజం. 


134 
(సః జర్జు లిస్టు వ్వక్షీగత, ఆధ్యాత్నిక, రాజకీయ విశ్వాసాలు జర్ద్రలిజం వృత్తిపై చూసే (ప్రభావం 
ఏమిటి? 

జ: ఆ పత్రికను నడిపే సంపాదకుడికి స్వీయ నియంత్రణ లేనపుడు అది పేపరుమీద 
పడుతుంటుంది. అది తప్పు. వ్యక్తిగతమైన విశ్వాసాలు - పేపరుమీద, దాని ద్వారా 
సమాజంమీదా రుద్దేహక్కు సంపాదకుడికి లేదని ఖండితంగా చెప్తాను. ఆ సంపాదకుడు ఒక 
నాస్తికుడుకావచ్చు. అలాగని సమాజంలో ఎక్కువమంది ఆస్తికులు ఉన్నపుడు, సమాజంలో 
ఉన్న వాళ్లు అది కోరుతున్నప్పుడు లేదా ఆస్తిక సంబంధమైన కార్యక్రమం జరిగినపుడు తోసి 
పుచ్చే హక్కు సంపాదకుడికి లేదు. కేవలం నాస్తికులకే పత్రిక నడుపుతాను అని 
ప్రకటించుకొని నడుపుకోవచ్చు. కాని తన వ్యక్తిగత నాస్తిక దృక్పథాన్ని జనం మీద రుద్దే హక్కు 
అతనికి ఉండదు. అలాగే ఒక ఆస్తికుడు తాను విశ్వసిస్తాను కనుక పత్రికద్వారా ఇదే ఇస్తాను, 
లేకపోతే ఇదే చేస్తుంటాను అని చెప్పే హక్కులేదు. అటువంటి పత్రికని నిష్పక్షపాత పత్రిక 
అని అనరు. పక్షపాతంతో టి ఒకేవైపు ఒరిగిపోయి నడుస్తున్న పత్రిక అని అంటారు. ఒకేవైపు 
ఒరిగిపోయిన పత్రిక అని ఆ సంపాదకుడికి అభ్యంతరం లేకపోయినట్లయితే తప్పుకుండా 
సంపాదకుడు ఆ దారిలోనే పత్రిక నడిపించుకోవచ్చు. 


(ప్రః ఒకప్పుడు జర్దలిజంలోకి జర్ద్రలిజంమిద అభిరుచి, అనుర్హ్తో ఏదో సేవానిరతి ఉన్హ్రవాట్టు 
నూత్రమే వర్ఫేవాళ్లు. ఇపుడు కేవలం దీన్ని వుత్తిగానే వరిగణిస్తున్నారు. ఈ (క్రమంలోనే 
అనేక రంగాల్లోకి కాలుష్యం (ప్రవేశిన్తున్చట్టుగానే ఈరంగంలోకి కూడా అనేక మందివ్చి 
చేరుతున్నారు. దీనివ్వూ జర్దులిజం విలువలవరంగా ఏమైనా కోల్లోతోందా? 


జ: సమాజానికి సేవచేయాలి అనే నిబద్దతతోటి, సేవాదృక్పథంతోటి జర్నలిజంలోకి 
కొందరు వచ్చారు. వాళ్ళందరూ మహనీయులు. వాళ్లకి ఈరో జున ఉన్న జీతాలు ఆరోజుల్లో 
లేకపోయినప్పటికీ తినో, తినకోవాళ్లు పొద్దుటి నుంచి సిటీ ఎడిషన్‌ అయ్యేవరకూ అలాగే 
రాస్తూ ఉండి కేవలం టీ నీళ్లతోటి, సిగరెట్టతోటి జీవితాన్ని కరిగించేసుకున్న 
మహానుభావులెందరో తెలుగు జర్నలిజంలో పనిచేశారు. ఇవాళ అలా లేదు. కేవలం అన్ని 
ఉద్యోగాల్హాగానే ఇది ఉంది అనే వ్యక్తులే ఇందులోకి వస్తున్నారు. నేను ఇందాకనే మనవిచేశాను. 
దీన్ని వేరుచేసి చూడవలసిన విషయంకాదు. ఇవాళ ఉన్న ఈ సమాజాన్ని మొత్తంగా 
చూడాలి. ఈ సమాజంలోంచి ఒక భాగాన్ని తెచ్చుకుని మీరు ఈ జర్నలిజంలో 
కూర్చోబెట్టుకోవల్సిందే. _ నిబద్రతలేనివాళ్లు (ప్రభుత్వ విధానంవలన తయారైన 
నిరుద్యోగులు. ఏదో ఒక ఉద్యోగం కోసమని జర్నలిజంలోకి వస్తున్నారు. వందమంది వస్తే 
95మంది వాళ్లే ఉంటున్నపుడు విధిగా పత్రికలని నిర్వహించే వాళ్లు ఆసరుకునే 
తీసుకోవల్సివస్తోంది. ఇది సరిదిద్దుకోవల్సిన అవసరం ఉంది. వృత్తిపరమైన నిబద్రతలేని 
వాళ్లు జర్నలిజంలో క్రి నిర్నిరోధంగా ప్రవేశిస్తున్నారు అని కచ్చితంగా చెప్తాను. 


135 
(వః వార్తాపత్రికల్లో సాహిత్య అనుబంధాలు అవనరమంటారా? ఒకప్పుడు వ(త్రికలు వండిత 
(పకాండులకే వరిమితమయ్యేవి. ఈనాడవి జనసామాన్నానికి ఉృద్రేశించినవికదా? 


జ: ఒకప్పుడు పండిత (ప్రకాండులకే అంకితమై ఉండొచ్చుగానీ ఇవాళ భాష సాహిత్యం 
సమస్తం సామాన్యులకు అంకితమై నడుస్తున్నాయి. సామాన్యులకు అంకితమైన భాషలోనే 
సాహిత్యం వెలువడుతున్నది. పత్రికలు కూడా అవే అందిస్తున్నాయి. కనుక వాటిని 
తొలగించవలసిన అవసరం ఉందని నేను అనుకోను. 


అందరికీ అర్ధమయ్యే భాషలోనే అందరూ చదువుకుంటున్న భాషలోనే ఈ సాహిత్యం 
అంతా వస్తోంది. ఆధునిక తెలుగులో క్లాసిక్స్‌ అనుకున్నవన్నీ కూడా మొట్టమొదట పత్రికల్లో 
వచ్చినవే. పత్రికలద్వారానే ప్రపంచానికి తెలిసి ఆతర్వాత అవి పుస్తకరూపంలో వచ్చాయి. 
మన సాహిత్యం ఎటుపోతున్నదో దీంట్లో వస్తున్న ధోరణులు ఏమిటో తెలియజాప్పేవి 
పత్రికలు. పత్రికలు పూర్తిగావర్తమాన సాహిత్యాన్ని బహిష్కరించాలన్న ఆలోచన చాలా 
రాక్షసమైనదని నా అభిప్రాయం. 


ప్రః మిగతా వతికలకు భిన్ఫంగా ఆధ్యాత్మిక విషయాలకు ఆంధ్రప్రభలో 
పెద్రపీటవేన్తున్హారు. దీనికి కారణం ఏమిటి? 


జ: పాఠకుడిని దృష్టిలో పెట్టుకునే ఇలా చేస్తున్నాం. వారి దృష్టి అలా ఎందుకు 
మారింది అన్నది సామాజిక పరమైన విషయం. సమాజంలో ఆరకమైన మార్పు వచ్చింది. 
నాస్తికత్వాన్ని గురించి మీరు ఎంత ప్రచారం చేసినప్పటికీ ఆస్తికుల సంఖ్య పెరుగుతోందన్నది 
వాస్తవం. నేను ఆస్తికుణ్ణో, నాస్తికుణ్గో మీకనవసరం. ఒక వాస్తవం అది. ఒక ఆధ్యాత్మిక 
సమావేశానికి మీరు వెళ్లిచూడండి. ఎవరో సుందరబైతన్యానంద అని పేరు పెట్టుకుందాం. 
ఆయన ఎక్కడికైనావెళ్తే వేల సంఖ్యలో జనం వస్తున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో 
అయితే లక్షపైన జనం వచ్చారు. వీళ్లంతా సమాజంలోంచే వచ్చారు. వీళ్లంతా పాఠకులే. 
ఆంధ్రప్రభ పాఠకుడు కావచ్చు. ఇతర పత్రికల పాఠకులు కావచ్చు. లక్షమంది ఒకే చోట 
భగవద్గీత ఉపన్యాసాలను వినడానికి వస్తున్నారు. రాగల్గినవాళ్లు లక్షమంది ఉంటే రాకుండా 
ఇత్లదగ్గరుండి ఆసక్తి ఉన్నవాళ్లు వీళ్లకి నాల్టూదు రెట్లు ఉండొచ్చు. హైదరాబాద్‌ నగరంలోనే 
ఆధ్యాత్మిక విషయాలను చదివేవాళ్లు నాల[ైదు లక్షలమంది ఉన్నారు అని మీరు 
అనుకోవాలి. ఇంతమంది ఉన్నారని అనుకున్నపుడు ఏ పత్రిక మాత్రం దాన్ని 
ఉపేక్షించగలదు. చదివే పాఠకులు ఉన్నారు గనుక ఆధ్యాత్మిక విషయాలకు- ఇదివరకు లేని 
ప్రాముఖ్యం ఇవ్వాల్సి వస్తోంది. అన్ని పేపర్గు ఇవాళ ఆధ్యాత్మిక (ప్రవచనాన్ని ఎధిగా 
'ప్రచురించాల్సి వస్తోంది. 


136 


(వ: ఇటీవలి కాలంలో నిలేకరుల్లో అవినీతి పెరిగిపోయిందనే ఆరోవణలు బాగా 
వినవస్తున్నాయి. ఈ నేవథ్యంలో జర్జులిజం కోల్పోతున్సు విలువలేమిటి. ఈ అవినీతిని 
కట్టుడిచేయడానికి ఎవరైనా తీనుకోవల్సిన చర్వులేమిటి? 


జ: ఇది నిజానికి అందరూ బాధపడాల్సిన విషయం. వృత్తిపరమైన నిబద్దత లేకుండా 
వ్యక్తులు దీంట్సుకి రావడంవల్ల, కొంత వరకు పత్రికలుకూడా తెలుసోతెలియకో ఈ 
ధోరణిని ప్రోత్సహిస్తుండటంవల్ల ఈ వృత్తి కొంత నవ్వులపాలవుతోందనేది వాస్తవం. జిల్లా 
ఎడిషన్లతో పత్రికల మధ్యపోటీ పెరిగింది. మారుమూల పల్లెల్లోసైతం విలేకర్లని 
నియమించాల్సిన అవసరం ప్రతి పత్రికకీ కలిగింది. సరైన విద్య లేని నిరుద్యోగులుగా ఉన్న 
వ్యక్తులని తీసుకొచ్చి మీరు విలేకరులు అని ఓ చిన్న కార్డు ఇచ్చేసి పంపించడంతో టి వాళ్లు 
ఇహ ఊళ్లమీదపడి ఈ రకమైన వికృతమైన పనులు చేస్తున్నారు. వాళ్లకి జర్నలిజం పట్ల 
అవగాహన ఉండట్లేదు. అది తెలుగుకాదు, ఇంగ్రీషుకాదు. ఇక్కడ డెస్క్‌ దగ్గర 
తిరగవ్రాసుకోవడం. వార్తంటూ ఇచ్చాడులే అని ముద్రించడం. అతడికి జీతమనేది 
పటత్రికలవాళ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా జేబులో లైసెన్సు బిళ్లలాంట కార్డు ఒకటి పట్టుకొని 
(ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్లడం, లేదా ఇతర (పైవేటువ్యక్తుల దగ్గరికి వెళ్లడం. మీమీద 
వార్తలు ్రాస్తాం అని ఒక రకంగా బ్లాక్‌మెయిల్‌ చేయడం. వాళ్లదగ్గర్నుంచి సదుపాయాలో 
మరొకటో తీసుకోవడం, ఇంకా కొందరైతే డబ్బుకూడా తీసుకుంటున్న సంఘటనలు 
జరుగుతున్నాయి. అటువంటి ఆరోపణలు మా దృష్టికి వస్తున్నాయి. రకరకాలైన బాధలు 
మేం అనుభవిస్తున్నాం. దీనివల్ల చూసేవాళ్లకి ఏదో చిన్న వస్తువుతో జర్నలిస్టులని 
కొనేయవచ్చు అనే అభిప్రాయానికి, దుస్టితికి ఇవాళ మనం దిగజారిపోయాం. దీన్ని 
సంస్కరించి మార్చుకోవల్సిన అవసరం చాలా ఉంది. మేం ఎక్కడికైనా వెడితే మీటింగుల్లో 
ఇదే విషయం చెప్తున్నాం. మా జర్నలిస్టు కమ్యూనిటీ మీటింగుల్లో కూడా చెప్తున్నాం, మన 
జర్నలిస్టులమీద చెడ్డమాట పడుతోంది. పడకుండా చూసుకోవల్సిన బాధ్యత మీలో 
సినియర్త మీద ఉంది అని చెప్తున్నాం. నవ్వులపాలవుతున్నారు జర్నలిస్టులు. జర్నలిస్టుల 
మీద పడినమాట పోవటానికి ప్రయత్నించాలి. 

(పః: యువ పాత్రికేయులకు మీరిచ్చేనలహో? 


జ: ఈ వృత్తిలోకి (ప్రవేశించేవారికి సామాజిక సేవాసంబంధ నిరతి, నియంత్రణ 
కావాలి. పత్రికద్వారా సమాజానికి సేవచేయాలనే నిబద్దత అవసరం. జర్నలిజంలోకి వచ్చే 
ఎ యువకుడైనా ఆ |ప్రతిజ్ఞచేసే ఇందులోకి రావాలి. భాషాజ్ఞానం, (ప్రపంచ జ్ఞానం లేకుండా 
ఈ వృత్తిలోకి రాకూడదు. కావ్యాలను అధ్యయనం చేసినవారికే శబ్దజ్ఞానం ఉంటుంది. ఆ 
శబ్రజ్ఞానం ఉన్నవారికే శబ్దంమీద అధికారం ఉంటుంది. శబ్దాధికారం ఉన్నవారికే శబ్దాన్ని 


‘ 


137 
స్పృశించే హక్కు ఉంటుందని (కీ క్రీ చెప్పారు. కానీ ఇవాళ యువతరానికి వెనకటి 
సాహిత్యం చదవమని చెప్పడంలేదు. ఈ రకంగా అన్యాయం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ 
ఏ పరిణామం చోటు చేసుకుంటుందో పత్రికల ద్వారా తెలుసుకోవాలి. భాషాజ్ఞానం 
తెచ్చుకుని, నిబద్దతను మనసుకెక్కించుకుని ఈ వృత్తిలోకి రావాలని యువపాత్రికేయ 
మిత్రులకు ఒక సోదరుడిగా నాసలహా. 





Manchireddy Kishan Reddy 
Managing Partner 


PADMAVATHI 
MOTORS & TRACTORS 


Dealers for Massey Ferguson Tractors 


YMCA, Narayanaguda, Hyderabad - 29 
Phone: Off:4752931 Res: 7639276 


శుభాభిశందనశలతో... 


ఫోన్స్‌ : (R) 08657 - 42727 
(0) 08657 - 42178 


చ హారి వెంశ్త ఇంరమ్ము 
పెరికీడు - హనుమాన్‌ జంక్షన 
కృష్ణాజిల్లా 


ప్రా - వుట్టుగుంట మురలి క్షషమూరి 


అభిశఛందశలతో... 


"తత సాంబశివ గౌడ్‌ 


( తెలుగు యువత నాయకుడు 


అంబర్‌పేట, హ్లాదరాబాద్‌ 





139 








[1 [111 


శ 


[1% 
[101 


| 
| [1 | 
[భై 


న్నాయి 








Mer 












పరిశోధనాత్మక జర్నలిజానికి 
పరిమితులు 


మూర్తితో 


ఉం గ. 
a 
Sr: 
[0) 
య! 





140 

స్పూఫ్‌ హ్యూమర్‌ మెండుగా కలిగిన (శ్రీ, ౩ రామచంద్రమూర్తి 
ఖమ్మంజిల్లా తల్లాడలో జన్మించారు. రాజకీయ శాస్త్రంలో ఎం.ఎ. చేసీన 
ఆయన ఉస్మానియా యూనివర్శిటీలో జర్దలిజంలో బ్యాచిలర్‌ కోర్సు 
వ్రూరిచేశారు. 1973లో ఆం(ధవ్రభలో చేరారు. 1984లో ఉదయం 
పత్రిక ప్రారంభం అయినప్పటి నుంచి అందులో కొనసాగుతున్నారు. 
ద్రన్తుతం ఆ పత్రికకు ఎడిటర్‌గా ఉన్నారు. ఢిల్లీలో ఆంధ్రజ్యోతికి స్పెషల్‌ 
కరస్త్రాండెంట్‌గా వనిచేసిన అనుభవంకూడా ( శ్రీరానుచం(ద్రమూర్తికి 
ఉంది. 


క్రీడారంగంలో మంచి వరిచయంగల (శ్రీ) మూర్తి క్రీడా భారతం 
పేరిట భారతదేశ క్రీడా ద్భళ్యాన్లి) చిత్రించారు. ఉదయంలో రెండేళ్లకు పైగా 
“నరదాల వరదా” శీర్షికన వ్యంగ్య రచనలు చేశారు. 1988లో ఇదే పేరిట 
ఇని వ్రుస్తకంగా వెలువడ్డాయి. జర్జ్రలిజం వృత్తికి నంబంధించి రాసిన 
“అమీబా? నవల ఉదయం న్లోలో ధారావాహికగా (ప్రచురితమైంది. 
వార్తారచన నూత్రాలు, నూచనల పేరిట రిపోర్టింగ్‌ టెక్టిక్‌ను తెలియచెప్రూ 
ఆయన రాసీన వ్లున్తకం (ప్రాచుర్భం పొందింది. ఆయన ఇంటురూ$$ను 
చదవండక, 


(పః వ(ిక పొలసీ కారణంగా రిపోర్టింగ్‌లో ఆజ్హక్టివిటీ కోలోవడంగానీ విలువల వరంగా 
వతనంగానీ ఏమైనా ఉంటుందా? 


జ: తప్పక ఉంటుంది. పాలసీ అన్నప్పుడే పరిమితులు అనివార్యంగా 
చోటుచేసుకుంటాయి. పాలసీ అంటే దానికి అనుగుణంగా లేనిది రాయకూడదనే అర్దం 
వస్తోంది. సాధారణంగా పత్రిక పాలసీ ఎడిటోరియల్‌కే పరిమితం కావాలి. రాజకీయ 
పరిణామాలపై వ్యాఖ్యాసహిత వార్తలు రాసేటప్పుడు, బిజినెస్‌ రిపోర్టింగ్‌లో పాలసీకి 
అనుగుణమైన మొగ్గుతప్పనిసరి. కొన్ని సామాజిక సమస్యలు ఉత్పన్నమైనపుడు కూడా 
ఆయా పత్రికా యాజమాన్యాల అభిప్రాయాలూ, అభిరుచులు, నమ్మకాలు రిపోర్టింగ్‌ను 
ప్రభావితం చేస్తున్నాయి. సోషల్‌ ఫిలాసఫీ తప్పనిసరి ప్రభావం చూపుతుంది. రాజస్థాన్‌లో 
“సతి జరిగినప్పుడు కొన్ని పత్రికలు ఆ దురాచారాన్ని సమర్థించాయి. సతిని విశ్వసించే 
అగ్రవర్ణాల చేతుల్లో ఆ పత్రికలు ఉండటమే ఇందుకు కారణం. మన రాష్ట్రంలో జరిగిన 
కారంచేడు, చుండూరు, నీరుకొండ ఘటనలకు సంబంధించిన రిపోర్రింగ్‌ లో కూడా 
తేడాలు కన్పిస్తాయి. 

(్రః ఢిల్లీలో రిప్తోర్రర్‌ అనుభవం ఎలా ఉపకరిస్తుంది? 


జ: ప్రతి ఎడిటర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ కొంతకాలంపాటు ఢిల్రీలో పనిచేయడం 


141 


మంచిది. దేశపాలనా వ్యవస్థకు నాడీకేం ద్రాలైన పార్తమెంట్‌, ప్రధాని కార్యాలయం, విదేశాంగ, 
రక్షణ శాఖలు వంటి కీలక విభాగాల పనితీరును స్వయంగా సన్నిహితంగా చూసి 
వీలుంటుంది. దేశాన్ని ఎలా పాలిస్తున్నారు? సీడ్‌ బ్యాక్‌ ఎలా వుంది? ఇటువంటి 
విషయాలన్నిటిపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. పాలకపక్షం ఆలోచనా ధోరణులు 
అవగతమవుతాయి. ఢిల్లీలో పనిచేయడం ద్వారా జాతీయ దృక్పథం ఏర్పడుతుంది. వివిధ 
రాష్టైలు, ఆ రాష్ట్రాల ప్రజల గురించిన విస్తృత అవగాహన ఏర్పడుతుంది. భిన్నత్వంలో 
ఏకత్వాన్ని ఢిల్లీలో స్పష్టంగా చూడవచ్చు. రాజకీయ వ్యవస్థలకు ఆయువుపట్టు అయిన 
హిందీబెల్డ్‌ గురించి మరింతగా అవగాహన చేసుకోవటానికి నాఢిల్తీ రిపోర్టింగ్‌ అనుభవం 
ఉపకరించింది. సీనియర్‌ జర్నలిస్ట్‌లతో కలిసి పనిచేసే వీలుకల్లింది. వారి పని విధానాలను, 
క్రమశిక్షణను ఆకళించుకునే అవకాశం కల్లింది. 


(ప: వతైికా యజమానులపై తప్పనిసరిగా ఒత్తిడి కూటములు ఉంటాయి. ఇలాంటి 
సందర్భాల్లో వ(త్రికా యజమానుల ప్రయోజనాలను ద్దుష్టిలో పెట్టుకుని ఎడిటర్‌ 
వనిచేయాలా? వ్రజా ప్రయోజనాలకు అంకితం కావాలా? 


జ: ఆయా సందర్భాలనుబట్టి ఆయా ఎడిటర్లు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవలసిన 
విషయమిది. (ప్రతి ఒక్క సంపాదకుడికీ స్వతస్సిద్దంగా పరిమితులుంటాయి. ఎడిటర్‌ది 
కూడా ఉద్యోగమే. అది ఉద్యమంలో ఒక భాగంకాదు. ఇతర వృత్తులమాదిరే ఇదికూడా 
వృత్తి. ఇతర వృత్తుల్లో కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యమం త్రి 
మాట వినాలా? ప్రజలకు హాని చేయాలా? అన్న సమస్య ఓ ఐ.ఎ.ఎస్‌. అధికారికి ఎదురైతే 
తనకుతానే ఆలోచించుకుంటాడు. ఎంతవరకు రాజీపడవచ్చు, యాజమాన్య 
(ప్రయోజనాలను ఎంతవరకు ఎకామడేట్‌ చేయగలం అన్నది ఆయా సందర్భానునారం 
ఆలోచించి న్నిర్ణయించుకోవలసిన విషయం. (ప్రజల విస్తృత ప్రయోజనాలకు భంగం 
కల్గించకుండా ఏ ఎడిటర్‌కా ఎడిటర్‌ తనకున్న పరిమితుల్లో తనకున్న కొలమానాల్తో 
అనుభవంతో నిర్ణయం తీసుకోవలసివుంటుంది. ఒకటేరకమైన పరిస్టీతుల్ల్‌ సైతం 
సంపాదకులందరూ ఒకే రకంగా (ప్రతిస్పందించరు. ఎవరి నైతికస్త్రాయి వారికి ఉంటుంది. 
అందుకు తగ్గట్లే వారికి సమాజంలో గౌరవం, ఆదరణ ఉంటాయి. 


పరిమితులు ఉన్నాయని మనవి చేసుకుంటే ఎవరైనా అర్దం చేసుకుంటారు. అలా 
కాకుండా బహిరంగంగా భీషణ (ప్రతిజ్ఞలు చేస్తూ, నికార్శయిన నీతిమంతులుగా ఉంటామని 
నమ్మబలుకుతూ, ఇతరులను అవినీతిపరులంటూ అదేపనిగా నిందించే జర్నలిస్టులు 
వ్యక్తిగత జీవితంలో అవే నియమాలను ఉల్లంఘించినప్పుడే పేచీ వస్తుంది. ఇటువంటే 
జర్నలిస్టులు ఎంతటి ఉన్నతస్థాయి పదవిలో ఉంటే జర్నలిస్టు జాతికి అంతటి అపకారం 
జరుగుతుంది. నీతిమంతులైన జర్నలిస్టులకు సైతం అపకీర్తిలో వాటా తప్పుదు. 


142 
(పః పరిశోధనాత్మక రిపోర్తింగ్‌కు వరిమితులున్హాయా? 


జ: గుట్టును బయటపెట్టడం, ఒక్కటే పత్రికల పనికాదు. పత్రికల కర్తవ్యాల్లో 
అదికూడా ఒకటి కావచ్చు. కూసీ లాగడం గూఢచార సంస్థల బాధ్యత. జరుగుతున్నది 
చెప్పడం, దాన్ని అన్వయించడం పత్రికలు చేయాల్సిన పని. నిజానికి పరిశో ధనాత్మక 
జర్నలిజంలో పత్రికల రాతలన్నీ నిజాలని నిర్జారించలేం. ఉదాహరణకు మహారాష్ట్ర 
ముఖ్యమం త్రిగా అంతూలే ఉన్నకాలంలో ఆయన ఇందిర ప్రతిభా ప్రతిష్టాన్‌ అనే సంప్ర్టపెరిట 
ముడుపులు వసూలు చేశారని అరుణ్‌శౌరి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో పదునైన పరుష 
పదజాలంతో పుంఖాను పుంఖంగా రాశారు. అంతూలే గద్దెదిగేవరకూ అరుణ్‌శౌరి 
విశ్రమించలేదు. అరుణ్‌శౌరి రచనలవల్ల అంతూలే రాజకీయ జీవితం చిన్నాభిన్నం 
అయింది. ఆయన ఇంతవరకూ కోలుకోలేకపోయారు. అరుణ్‌శౌరి ఆరోపణలనే కోర్టు 
పన్నెండేత్తపొటు విచారించింది. అంతూలే నిర్లోషి అని కోర్టు తేల్చిచెప్పింది. ఇండియన్‌ 
ఎక్స్‌ (ప్రెస్‌, అరుణ్‌శౌరి నిజం చెప్పినట్టా? న్యాయస్థానాలు నిజంచెప్పనట్టా? అరుణ్‌శౌరి 
రాతల ద్వారా అంతూలే పతనమైనపుడు సమాజం శభాష్‌ అంది. కానీ అంతూలేకి జరిగిన 
నష్టం చెరిపేసినా చెరిగిపోనిది. ఒక వేళ మళ్లీ అరుణ్‌కౌరి అంతూలే నిర్చ్‌షి అంటూ రాసి 
ఈ అపవాదును పోగొట్టాలన్నా జరిగే పనికాదు. కాబట్టి పరిశోధనాత్మక జర్నలిజానికి 
పరిమితులున్నాయి. అదో ఆయుధం. దానిని విచక్షణతో ఉపయోగించాలి. 


ప్రః పరిశోధనాత్మక జర్దులిజానికి వరిమితులునప్పుటేకీ మన వత్రికల్ల ఆ తరవో వార్హలు 
మచ్చుకైనా ఈమధ్య కానరావడంలేదెందుచేత? 


జ: పత్రికా యజమానుల (ప్రయోజనాలు అటుంచి, వారి ఫిలసాఫికల్‌ దృక్పథం కూడా 
ఇందుకు కారణం. మనం పత్రికలద్వారా ఎదుటివారి మనసులను గాయపరచడం ఎందుకులే 
అనే భావం ఈ వార్తలు వెనకబడటానికి ఒక కారణం. మన పత్రికల్లో పరిశో ధనాత్మక వార్తలు 
లేకపోయినా ఇన్‌జెప్త్‌ రిపోర్టింగ్‌ కనిపిస్తోంది. రహస్య ఫైళ్లను పత్రికలు బయటపెట్టుకపోవచ్చు. 
కానీ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వార్తావ్యాసాలు రాస్తున్నారు. పరిశ ధనాత్మక 
జర్నలిజంలోని (ప్రమాదకర పార్వం కూడా యాజమాన్యాలను ఈ విషయంలో 
నిలువరిస్తుండవచ్చు. 


వ్ర ఎలక్ట్రానిక్‌ మీడియా వినతి కారణంగా భవిష్యత్తులో ప్రింట్‌ మీడియా న్వరూప 
స్తాభావాలు ఎలా మారనున్హాయి? 

జ: ఎలక్ట్రానిక్‌ మీడియా కారణంగా |పింట్‌ పీడియాకున్న (ప్రాముఖ్యం, (ప్రాచుర్యం 
తగ్గవు. (ప్రింట్‌ మీడియాకున్న సౌలభ్యాలు ఇందుకు కారణం. అచ్చు రూపం తొడగిన 
విషయాన్ని భద్రపరచుకోవచ్చు. కావలపినపుడు రిఫర్‌ చేయవచ్చు. వార్తాపత్రికలు 
సమాచారాన్ని లోతుగా, విశ్లేషణాత్మకంగా అందించవీలుంది. అమెరికాలో సైతం ఎలక్ట్రానిక్‌ 


143 
మీడియా కారణంగా తొలుత కొంతమేరకు ప్రింట్‌ మీడియా దెబ్బతిన్నా ఆ తర్వాత 
యధాస్థానానికి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాలు వేటికవే 
పురోగమిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ మీడియా వల్ల ఎదురవుతున్న పోటీ, సవాళ్లు ఏవైనావుంటే 
అది. (ప్రింట్‌ మడయో అభివృద్దికి న దోహదపడేదే. పంట్‌ మీడియా 
నవీకరణకు పరోక్షంగా ఎలక్ట్రానిక్‌ మీడియా దోహదపడుతోంది. వారాసేకరణలో వేగం 
మరింత పెరుగుతుంది. ము(ద్రణలో మరిన్ని సొగసులు వచ్చి చేరతాయి. ఎలక్ర్రానిక్‌ విప్లవం 
కారణంగా ప(త్రికారంగంలోనూ అనూహ్యమైన మార్పులు రావటం అనివార్య పరిళికామురః 
కాబట్టి ప్రింట్‌; ఎలక్ట్రానిక్‌ మీడియాల మధ్య వైరుధ్యం లేదు. ఒక మీడీయా విస్తరణకు 
రెండో మీడియా దోహదం చేస్తుంది. సమాచార సేకరణ, సమర్పణలో ఆరోగ్యకరమైన 
పోటీ ఉంటుంది. 


(ప్ర గతవద్వేలో పత్రికారంగంలో వస్తున మార్చులేమిటి? 


జ: గత పదేళ్తలోనే పత్రికారంగం చాలా మారింది. ప్రింటింగ్‌ ప్రమాణాలతోపాటు, 
ఎడిటోరియల్‌, రిపోర్టింగ్‌ ప్రమాణాలు కూడా బాగా పెరిగాయి. వార్తాపత్రికలు 
మారుమూల పల్లెలకు కూడా అందుతున్నాయి. దేశం నలుమూలల విశేషాలు 
పత్రికలద్వారా వెలుగుచూస్తున్నాయి. ఇదో విప్తవం. పత్రికల మధ్య పోటీ ఆ రంగం 
అభివృద్దికిబాట వేస్తుంది. ఉన్నత వార్తాప్రమాణాల దిశగా పయనింప జేస్తుంది. 


(ప్ర: గతవద్వేలో రిప్తోర్డింగ్‌ తీరుతెన్టులు ఎలా మారాయి? 


జ: రిపోర్టింగ్‌ లో పూర్వంకంటే రాశి పెరిగింది. జిల్లా ఎడిషన్లే ఇందుకు కారణం. రాశి 
పెరిగి వాసి తరగడం ఆందోళనకర పరిణామం. వార్తాసేకరణ, ఎడిటింగ్‌, ప్రింటింగ్‌ 
వ్షైరాలన్నీ కాలంతో పరుగులు తీస్తూ నిర్గీత కాలవ్యవధిలో పూర్తిచేయాల్సి వస్తున్నందున 
వార్తల వాసికి గండిపడుతోంది. జాతీయ, రాష్ట్రస్టాయిల్లో పాలిటికల్‌ రిపోర్టింగ్‌ క్వాలిటీ 
పెరిగింది. దేశ, విదేశాల్లో జర్నలిజంలో ప్రత్యేక శిక్షణ పొందినవారు ఈ రంగంలో 
కాలిడుతున్నారు. పత్రికా ప్రమాణాలకు నారూ నీరూ పోసే కృషిలో వీరి పాత్ర 
గణనీయమైైనది. 


ఈతరం పాత్రికేయులు పాలిటికల్‌ రిపోర్టింగ్‌ లో పాతతరం పా(త్రికేయులను మించిన 
అవగాహనను, పరిణతిని (ప్రదర్శిస్తున్నారు. ఇది శుభ పరిణామం. ఒకపుడు 
రాజకీయాలకు, నేరాలకు, సామాజిక రంగానికి చూత్రమే రిపోర్టింగ్‌ పరిమితమయ్యోది. 
ఇప్పుడు బిజినెస్‌, సైన్స్‌, హెల్త్‌, కన్ఫూమర్‌ మార్కెట్‌, స్నోర్ట్స్‌ వంటి రంగాలకు 
విస్తరించింది. రిపోర్టింగ్‌ డైమెన్షన్‌ పెరిగింది. గ్రామీణ వార్తల గురించి, విలేకరుల గురించి 
ఎక్కువ (శ్రద్రతీసుకోవలసిన అవసరం ఉంది. గ్రామీణ విలేకరులకు నిరంతర శిక్షణ ఇవ్వడం 
ద్వారా ఆరంగంలో (ప్రమాణాలు పెంచడానికి పాటుపడాల్సిన అవసరం ఉంది. 


144 


(ప్ర: రిప్తోర్టర్‌ ఉద్యోగానికీ ఇతర ఉద్యోగాలకు తేడా ఏమిటి? బతుకుతెరువుకు ఇదీ 
ఒవమార్గం అనే అభిప్రాయం నబబెనా? ఇంతకు మించిన అర్థం, పరమార్లం ఏమైనా 
ఉందా? 


జ: రిపోరరయినా సబ్‌ఎడిటర్‌ అయినా జర్నలిస్ట్‌ ఉద్యోగం సేల్స్‌మన్‌ ఉద్యోగానికంటే 
భిన్నమైనది. ఉపాధ్యాయుడు, న్యాయవాది. సైనిక జవాను వంటి వృత్తులతో జర్నలిజం 
వృత్తిని పోల్చిచాడవచ్చు. ఉదరపోషణతోపాటు సమాజసేవ కూడా చేయగలిగిన అవకాశం 
ప్రజల ఆకాంక్షలను ఆశలను గుర్తించడం. (ప్రభుత్వం చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాలను 
వెలుగులోకి తేవడంద్వారా సమాజ శ్రేయస్సుకు జర్నలిస్ట్‌ పాటుపడవచ్చు. తక్షణ సమస్యల 
పరిష్మారానికేకాక, అభివృద్ది (ప్రక్రియకూ అతడు దోహదకారి కావచ్చు. 
సమాజసేవాంకితులైనపుడు సౌఖ్యం, సమయం వరాలను త్యాగం చేయకతప్పదు. 
సేవాభావం లేకపోతే జర్నలిజం సామాజిక పరివర్తన క్రమంలో సాధనం కాకుండా పూర్తిస్థాయి 
వ్యాపారంగా దిగజారుతుంది. 


ప్రః “సోర్ట్‌*గురించి నంపాదకుడికీ, వ(త్రికాధివతికీ తెలియచేయాల్సిన బాధ్యత రిప్తోర్టర్‌కు 
ఉందా? 


జ: ఉంది. మన దేశంలోనే కాకుండా పత్రికా స్వేచ్చను ఫస్ట్‌ ఎమెండ్‌ మెంట్‌ ద్వారా 
[ప్రాథమిక హక్కుగా ప్రసాదించిన అమెరికాలో కూడా సోర్స్‌ వెల్లడించే బాధ్యత జర్నల పై 
ఉంది. పత్రికాధిపతి, ఎడిటర్‌లేకాదు. న్యాయ స్థానంలో న్యాయమూర్తి అడిగినా సోర్స్‌ 
వెల్లడించాల్సిందే. ఎవరికీ సోర్స్‌ వెల్లడించననడం ఆమోదయోగ్యంకాదు. 


ధ్రః పార్‌ రాజకీయాల్లోనున్హవారు వత్రికలు నడపవచ్చా? 


జ: పార్టీనాయకులు పత్రికలు నిర్వహించడంపై ఎటువంటి ఆక్షేపణాలేదు. పార్టీలే 
పత్రికలు నడుపుతున్నపుడు పార్టినేతలు పత్రికలు నడిపితే తప్పు ఏముంది? పార్టీలు నడిపినా, 
నేతలు నడిపినా పత్రికలకు విశ్వసనీయతే (ప్రధానం. పాక్షిక దృష్టితో వార్తలు, వ్యాఖ్యలు 
వస్తున్నపుడు పార్టి పత్రికలకు, పార్టీ నాయకత్వానికి విలువవుండదు. అన్నిరకాల 
అభిప్రాయాలకూ తగిన ప్రాధాన్యం లభిస్తోందనే విశ్వాసం (ప్రజల్లో కలిగితే పత్రికలను ఎవరు 
నిర్వహెస్తున్నారన్నది అప్రస్తుతం అవుతుంది. ఉదాహరణకు - బిర్హాకు ఓ రాజకీయ పార్తీపట్ల 
మొగ్గువున్నా ఆయన నేతృత్వంలోని హిందుస్తాన్‌ టైమ్స్‌ ఢిల్రీలో మిగతా పత్రికల కంటే 
సర్క్యులేషన్‌ పరంగా ముందుంది. ఆ పత్రికకు విశ్వసనీయత ఉన్నకారణంగానే ఇది సాధ్యం 
అయింది. 


(ః కొలమిస్ట్‌ కష్టాలేమిటి? 


జః కాలమి స్త్రకెనా, సాధారణ జర్నలిస్ట్‌కై సెకెనా విశ్వసనీయత చాలా ముఖ్యం. ' వాస్తవాలను 





145 

ప్రాతిపదికగా చేసుకుని నిష్కర్షగా, నిష్కపటంగా వ్యాఖ్యానించడంద్వారా కాలమిక్టు 
విశ్వసనీయతను _ పెంచుకోగలుగుతాడు. వ్యాఖ్యాత తన - వ్యాఖ్యల. విషయంలో 
నిష్పక్షపాతంగా, ఉదాత్తంగా వున్నాడన్న విషయాన్ని పాఠకుడు విశ్వసించాలి. కాలమిక్ట్‌ వాస్తవ 
విషయాలపై ఏ కోణంలోనైనా దృష్టి సారించవచ్చు. ఈ సందర్భంలో అన్ని వర్గాల 
పాఠకులను అతను సంతృప్తి పరచలేకపోవచ్చు. ఉదాహరణకు అయోధ్య పరిణామాలనే 
తీసుకోండి. ఆర్‌. ఎస్‌. ఎస్‌. అనుకూల వ్యాఖ్యాత చేసే వ్యాఖ్యానాలను కేవలం ఆర్‌. ఎస్‌. ఎస్‌. 
వారు మాత్రమే విశ్వసించగలుగుతారు. అలాగే వామపక్ష అనుకూల వ్యాఖ్యాత 
వ్యాఖ్యానాలను ఒక్క వామపక్ష వాదులు మాత్రమే విశ్వసించగలుగుతారు. ఈ ఇద్దరు 
వ్యాఖ్యాతలు అందరినీ సంతృప్తి పరచలేరు. అయితే వాస్తవాలను అన్ని కోణాలనుంచి 
విడమరచి చెప్పి పాఠకులకే తీర్పును వదిలివేసే వ్యాఖ్యాతలూ వున్నారు. వీరి విశ్వసనీయతను 
శంకించే ప్రమాదం తక్కువ. ఇటువంటి కాలమిస్టుల తీర్మానంతో ఏకీభవించలేని పాఠకులు 
సైతం వారి వాస్తవాలనూ, విశ్లేషణలనూ కాదనలేదు. అదే విశ్వసనీయత అంటే. 

ప్రః కాలమిస్ట్‌ చేయాల్సిన కృషి ఏమిటే? 

జ: ఏదో ఒక రంగంలో కాలమిస్ట్‌ స్పెషలైజ్‌ చేయగలగాలి. ప్రతి. రంగంమీదా 
వ్యాఖ్యానించడం కాలమిస్ట్‌కు కానిపని. ఒకరంగంలో నిష్టాతుడైవుండి ఆరంగానికి 
సంబంధించిన విషయాలను మ్మోషించినపుడు ఆ కాలమిస్ట్‌ వ్యాఖ్యలకు మన్నన, గౌరవం 
లభిస్తాయి. కాలమిస్ట్‌ కేవలం సమాచారాన్ని సేకరించుకోవడమే కాకుండా,' ఒక పరిణామం 
జరిగినపుడు దానిపై పరిమిత కాలవ్యవధిలో వ్యాఖ్యానించగల నెర్పుని సంతరించుకోగలగాలి. 
భవిష్యత్‌ పరిణామ దృశ్యాన్ని కాలమిస్ట్‌ మనోనేత్రంతో విక్షించగలగాలి. ఆయా 
పరిణామాలపై భూత, వర్తమాన విషయావగాహన కలిగి వుండటం కాలమ్మిస్ట్‌కు అంతర్‌ 
దృష్టిని (ప్రసాదిస్తుంది. విషయావగాహన కోసం కాలమిస్ట్‌ ఎంతగా (శ్రమిస్తే అంతగా అతడు 
తన వృత్తిధర్మాన్ని 'నెరవేర్చగలగుతాడు. ఈ స్పీడుయుగంలో అన్నిటినీ చదివి, 
ఆకలళించుకుని నిర్ణయానికి వచ్చే వ్యవధి పాఠకుడికి ఉండటం లేదు. కాలమిక్టులు పాఠకుల 
తరపున తామే అన్ని విషయాలను ఆకళించుకుని తమ సునిశిత వ్యాఖ్యలు, పరిశీలనలద్వారా 
పాఠకులు ఆయా విషయాలపై సరైన అవగాహన _ ఏర్పరచుకునేందుకు 
దోహదపడుతున్నారు. ఈ సందర్భంలో ఓ ఉదాహరణ చెప్పుకోవచ్చు. పి.వి. నరసింహారావు 
ప్రధాని హోదాలో జర్మనీ పర్యటనకు వెళ్లినపుడు దూరదర్శన్‌ వార్తల మధ్యల్‌' ఢిల్లీ 
కాలమిస్ట్‌ ఎస్‌. వెంకటనారాయణ తనకు కేటాయించిన నిమిషం వ్యవధిలో (ప్రధాని పర్యటన 
ప్రాధాన్యాన్ని చారిత్రక దృక్కోణంలో వివరించారు. విభిన్న సందర్భాల్లో వ్యాఖ్యలకున్న 
ప్రాధాన్యాన్ని ఇది తేటతెల్లం చేస్తున్నది. 

(ప్ర: యువ రిపోర్డర్థకు మీరిచ్చే నూచనలు, నలవోలు? 
జ: జర్నలిజం కేవలం వృత్తి మాత్రమే కాదు. సామాజిక సేవకూడా. సామాజిక 


146 

దృక్పథంలో పాత్రికేయులు నడుచుకోవాలి. సత్యానికి కట్టుబడి సీరియస్‌గా వృత్తిధర్మాన్ని 
నిర్వర్తించగలగాలి. ఇంటె(గిటీ అన్నది చాలా ముఖ్యం. ప్రలోభాలకు లొంగకుండా విశాల 
(ప్రజా(ప్రయోజనాలను పరిరక్షించాలి. 


(ప్ర: తెలుగుదేశం అసెంభ్రీ ఎన్జికల్లో ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుందని పత్రికలతో సక 
ఎవరూ ఊహించలేదు? దీన్భి బల్ల ప(తికల అంచనాలు వాస్తవానికి దూరం అయినట్టు 
భావించవచ్చా? 


జ: ప్రజల నాడిని పట్టుకోవడంలో ఆయా పార్టీల నేతలతోపాటు పత్రికలు కూడా 
విఫలమయ్యాయి. పత్రికలుకూడా నేతల మాదిరే (ప్రజలకు, వాస్తవాలకు దూరం 
అవుతున్నాయి. అయినా పత్రికల అంచనాలు తప్పుటం ఇదే మొదటిసారికాదు. అంచనాలు 
నిజమైన సందర్భాలకన్నా తప్పిన సందర్భాలే ఎక్కువ. (ప్రజల మనసులో ఏముందో 
తెలుసుకోవడం అంత తేలికకాదు. 
ప్రవ మహిళలవట్లు వ(త్రికలు కూడా చిన్సచూవు చూన్తున్హాయనే వాదన ఉంది? 


జః ముమ్మాటికీ నిజం. ఇది ఇంకా పురుష (ప్రపంచమే. అయితే, వ్యాపార అవసరాల 
వల్ల కావచ్చు, ప్రజాస్వామ్య ధోరణులవల్ల కావచ్చు మహిళలకు ఇతో ధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న 
ప్రయత్నం ఇప్పుడిప్పుడే జరుగుతోంది. మహిళలకోసం ఒక పేజీ (ప్రత్యేకించడం ఈ 
ప్రయత్నంలో భాగమే. ఇందులో కూడా మహిళలకు ఒకే పేజీ కేటాయించి వారిని 
ఒక్క పేజీకే పరిమితం చేస్తున్నారు. అందులో వంటలు వార్పులు, అల్లికలు, చేతిపనులు, 
పిల్లల్ని పెంచడం, ఇంటిని అందంగా అలంకరించుకోవడం - తదితర కార్యకలాపాలు 
మహిళలు మాత్రమే చేయదగినవి అన్నట్టు చూపుతున్నారు. ఈ రకంగా సె[గ్రగేట్‌ 
చేయకుండా మహిళలను (ప్రభావితం చేసే వార్తలను ఎక్కువగా ఇవ్వడం మంచిది. 
పత్రికలలో పనిచేస్తున్న సిబ్బందిలో కూడా మహిళల సంఖ్యచాలా తక్కువ. ఎడిటోరియల్‌ 
డిపార్ట్యమెంటులోనూ అంతే. డెస్మిదగ్గర సబ్‌ఎడిటర్స్‌గామహిళలను తీసుకుంటున్నారు. 
కానీ రిపోర్టింగ్‌ విభాగంలో తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. ఈ పరిస్టితి పూర్తిగా 





147 


జి.కృష్ణ - మాటల సంచిక 





148 


జి. క్షష్ణ, ఆయన పెరులానే ఆయన వ్యక్షిత్సమూ నిత్యమూ తనం. 
ఆయన రాతల్దానే ఆయన  మూాటల్లోనూ చురుకుదనం. 
పరిచయంలానివారికి ఆయన ఓ వట్టాన మింగుడువడరు. నన్ఫిహితులకు 
ఆయన ఓ వసివీల్లాడు. చరిత్రలో ఉజ్ఞ)ల ఘట్టాలెన్చింటికో జి. కష్ణ నజీవ 
నొక్యం. ఆయనను కదిలిస్తెచాలు 1942 నాటి స్వాతంత్ర నంగ్రామ 
ఘట్టాలను క్లూకు కట్టిస్తారు. గాంధీ, నెవూ, జిన్నా, టంగుటూరి, 
మాడపొటి వంటి ఉద్దండులతోప్యాతికేయ వ్రుత్తి ధర్మంగా తనౌదురైన 
అనుభవాలను, విషయాలను తనదైన చమత్కార ధోరణిలో చెప్పుకొస్తారు. 


క్రష్ణాజిల్లా మధురావురం అగ్రహోరంలో 1924 అక్టోబర్‌ 20న 
కళ్లుతెరిచిన క్షష్ణ సికిందరాబాద్‌లోని మేనమామ ఇంట్లో విద్వాభ్యానం 
చేశారు. రాష్ట్రరాజధాని నగరంతోనూ, తెలంగాణప్రాంతంతోనూ ఆయన 
నన్చిహిత బంధాలను కలిగివున్నారు. ఒకనాటి హైదరాబాద్‌ చరిత్రనూ, 
సంప్రదాయాలనూ ఆయన సాధికారికంగా చెప్పగలరు. రాయగలరు. 
తెలుగు వత్రికలకు ఢిల్లీలో తొలి తెలుగు రిప్తోర్థర్‌గా వనిచేసిన ఖ్యాతి జి. 
క్షష్ణకో దక్కుతుంది. సింహం తల పొన్టుతోన్రన్సు ఆయన చేతికర్ర నిజాం 
మేనల్లుడు ముజీబ్‌యోార్‌జంగ్‌ చెలిమి కానుకగా ఇచ్చినది. ఇంగ్లీషు 
మీజాన్‌లో 1946లో జి. క్షష్ణ పాత్రికేయవుత్తిని ప్రారంభించారు. 
ఆతర్వాత (ఫ్రపైస్‌ జర్దుల్‌ ఆంధవత్రిక్త ఆంధ్రప్రభలో వనిచేశారు. 
ఆం(ధద్రభ చిత్తూరు, మ్రాను ఎడిషర్తకు రెసిడెంట్‌ ఎడిటర్‌గా ఉన్హారు. 
ఆతర్వాత ఇండియన్‌ ఎక్స్‌ (ప్రైస్‌ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. ఎక్స్‌ (వెస్‌కు 
రాజీనామా చేసీ విజయవాఢలో (ఫ్రీలాన్స్‌ జర్జల్లిస్ట్‌గా నమీక్షలు, వార్లలూ 
ఎక్స్‌ పెస్‌కు అందచేసేవారు. అవ్హ్రుడు- ఇవ్హ్రుడు, కన్హవి వినని, నాగరికం, 
తెలంగాణ రత్తాలు, కష్టవక్షం, నామ్‌కవూస్తే వంటి శీర్షికలతో ఆయన వివిధ 
పత్రికలలో రెండువేలకుపైగా వ్యాసాలు రాశారు. తెలుగు విశ్చువిద్యాలయం 
వారి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన నర్వన్వకంద్రం జ్యోతిష్య 
సంవుటానికి జీ. క్షష్ణ సంకలన కర్ణగా, సంపాదకుడిగా వనిచేశారు. 

గణపతి ముని బయో గ్రఫీని ఇంగ్రీషులో “నాయనో పేరిట రాశారు. 
కొమర్రాజు వెంకటు లక్ష్మణరావు బయో గగఫీని కూడా ఇంగ్రీషులో రాశారు. 
ఖౌన్‌, అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌, జోసెఫ్‌ వులిట్టర్‌ మెడోస్‌ టేలర్‌ బయోా(గఫేలను 
తెలుగులోకి అనునదించారు. టపాకభథలు, వాగ్గేయకారులు, గాంధీతత్త్వం, 
మాదన్హమవామంతత్రి హిస్టరీఆఫ్‌ తెలుగూస్‌ అండ్‌ దైర్‌ కల్చర్‌ - జి. కష్ణ 
కలం నుంచి జాలువారిన మరికొన్లి రచనలు. నలభై, యాభై ప్వానాటి 


149 
సంగతులను సైతం నిన్టునే జరిగాయో అన్ఫించేలా కుకు కట్టినట్టు 
ఎవరించగల నేర్లు) కట్షది. ““ఎవరేనా వీదేనా చెప్తుంటే బాగా వింటాను, 
అంతే... అదింక బు(రలో నుర ముద వేనుకుంటుంది”” అని అంటారు 
క్షోవ. బాగా వినటం అనే ఈ అలవాటును రిప్తోర్రర్లూ అలవరచుకోవాలి 
“రానుకు బతకండ(రా!”’ అని నన్ఫిహితులతో క్షష్ణ తరచూ అనేమాట. 
ఆయన రిటైరయినా ఈనాటికీ రానుకునే జీవిస్తున్నారు. అయిదు 
దశాబ్దాలకు పైబడి సాగిన ఆయన పాత్రికేయ జీవితంలో ఎన్చైనో 
అనుభవాలు. అని జ్ఞావకాల దొంతరలమధ్య నుంచి తొంగి 
చూస్తుంటాయి. జి. క్షోష్ణ వ్యక్షీతాగన్సి వజ్ర చూపటానికి ఓ నమగ(గ 
ఇంటర్యూ చేయాలన్చుది నా ప్రగాఢకోరిక. నుమారు రెండునెలలపాటు 
కృష్ణ ఇంటికి రోజూ వెళ్ళి ఈ ఇంటరూ్యూను పూర్తిచేశాను. కొని) 
నందర్భాల్లో ఆయన “ఈ విషయం చెప్తే ఫలానా వారు 
బాధథపడతారయ్యో!'? అని అన్నా మీకీ వయనులో ఇంకా 
బంధనాలేమిటంటూ నేను తోసీవుచ్చడంతో అరమరికలు లేకుండా 
చెప్పుక "చ్చారు. 

ధ్ర: మీరు నాలుగయిదు నంస్రల్లో వనిచేశారు. మేనేజ్‌మెంట్‌ పాలసీకి వ్యతిరేకంగా ఎవరైనా 
ఇంటరూూ చేశారా? 


జ: పత్రిక పాలసీకి వ్యతిరేకమైన అభిప్రాయంకోసం ఎవరితోనూ గోష్టి జరపలేదు. 
ఆపెద్రమనిషి మాపాలసీని వ్యతిరేకిస్తూ మాటల్లో మాటగా మాటాడి వుండవచ్చు. దాన్ని 
రిపోర్ట్‌ చేశాను. ఒక్కోసారి వచ్చేది. ఒక్కోసారి కొట్టేసేవారు. ఉదాహరణకు సంజీవరెడ్డికి 
ఆం(ధప[తిక దాదాపు (ప్రచారం చేసిపెట్టింది. జాని అప్పుడప్పుడు సంజీవరెడ్డి వ్యతిరేకుల 
భావాలను కూడా వార్తగా తెచ్చాం. (ప్రచురించినపుడు (ప్రచురించారు. లేనపుడు లేదు. 
ధ్ర: (బిటేషువాల్త మంచి వనుల్లి రిపోర్ట్‌ చేయగలిగారా? 

జ: బ్రిటీషు వాళ్తు మంచి పనులు ఏమిచేశారు? రైల్వే(ట్రాక్‌కు కావల్సిన కంకర ఇంగ్లండ్‌ 
నుంచి ఓడల్లో దిగుమతి చేసుకున్నారు. ఇప్పటికీ మనవి కాని రాళ్లు చాలా కనబడతాయి. 
ఈ రాళ్ల కోసం కోట్టు ఖర్చుపెట్టాం. వాళ్ల పరిపాలన వాళ్లకు అనుకూలంగా సాగటానికీ 
కావలసిన పనులన్నీ (బ్రిటీషు: వాళ్లు చేసుకున్నారు. 

(పః ఆరోజుల్లో (గూస్‌ రాజకీయాలు ఎలా ఉండేవి? 

జ: పట్టాభిసీతారామయ్యగారి మాటలు చదువుకున్న వాళ్లకి మాత్రమే బు (ర్రకెక్కేవి. 
ప్రబోధం కల్గించే ఉపన్యాసాలు, ప్రకటనలు ఆయన చేసేవారు. ప్రకాశం గ్రూప్‌ పట్టాభిని 
తిడుతూ బతికింది. పట్టాభిగారు రెడ్డిగ్రూప్‌ని రెచ్చగొట్టారు. (ప్రకాశంగారు కమ్మగ్రూప్‌ని 


150 


రెచ్చగొట్టారు. నరసరావుపేట వైదీకి నియోగి తగాదాల్లో వైదికుల పక్షాన రెడ్డు నియోగుల 
తరపున కమ్మవారు పనిచేశారు. వైదీకుల" చాకళ్లనీ, .నియోగుల చాకళ్లనీ వేర్వేరుగా 
వుండేవారు. బ్రాహ్మణ్యాన్ని నాశనం చేశారని ఆయ్యదేవర కాళేశ్వరరావు తన జీవిత 
చరిత్రలో ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యదేవర ఆత్మకథ ఆం (ధ్రదేశపు ఆత్మకథ. అది చదివి 
తీరాలి. విభేదాలను అనుసరించి మాట్లాడిన వారు పైకి వచ్చారు. విభేదాలు వద్దన్న వాళ్లని 
తొక్కేశారు. విభేదాలు వద్దని వారించినందుకు అణగారిన వారికో చక్కని ఉదాహరణ 
అయ్యదేవర. 


ప్రః బ్రిటీషు హయాంలో వారికి విధేయులుగా ఉండి ప్రజలను అణచివేసిన భారతీయ 
అధికారులవట్లు స్వాతం (త్యానంతరం ఎలా వ్యవహరించారు? 


జ: నిజాంహయాంలో హోమ్‌ సెక్రటరీ ఆలీయావర్‌ జంగ్‌. దేశానికి స్వాతంత్ర్యం 
వచ్చాక జంగ్‌ కాంగ్రెస్‌కు, నెహ్రూకు ఇష్టుడయ్యాడు. భారత్‌ పాకిస్తాన్‌ దేశాలమధ్య ఆస్తులను 
అప్పులను పంచి ఇచ్చింది అతడే. స్వాతం త్రోద్యమకాలంలో డప్పుల సుబ్బారావనే పోలీసు 
అధికారి ఉండేవాడు. కాంగ్రెస్‌ మీటింగ్‌లను డప్పులు కొట్టి చెదర గొట్టెవాడు. జి. కృష్ణను 
అర్మోచేసింది వాడే. బులుసు సాంబమూర్తి గుండెలమీద ఎక్కి తొక్కి ఒంటేలు పోశాడు. 
యానాదయ్యను కొట్టిచంపి బావిలో పడేశాడు. ఆడాళ్లు అనేకుల్ని అవమానపరిచాడు, 
రాజమండ్రి డిప్యూటీ ఎస్‌.పి. ముస్తఫా ఆలీఖాన్‌, సీతానగరం సత్యాగ్రహ ఆశ్రమంలో వాళ్లని 
చావగొట్టి నెత్తురు కారేవాళ్లను గుట్టపోశాడు. ఇలాంటీ అధికారులు చిన్నపెద్దా ఇంకా 
ఉన్నారు. వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారని చెప్పి కాంగ్రెస్‌ వాళ్లు ఈ అధికారులను క్షమించేశారు. 
అవే పదవుల్లో కొనసాగించారు. 


ప్ర: ఆనాటి కుటీర వరిశ్రమలను (బిటీషువారు ఏవిధంగా దెబ్బ తీశారు? 


జ: మనదేశానికి మొదట్నించీ పేరుతెచ్చిన వాళ్లలో ముఖ్యులు మన శిల్పులు, పనివారు. 
ఒకచిన్న ఉదాహరణ చూసుకుంటే సరిపోతుంది. పనివాళ్లు అంటే చేనేత వాళ్లను గురించి 
విచారిద్దాం. నేతకోసం తగునూలు తయారు చేయడం, అ నూలుకోసం తగు పత్తిని 
పండించుకోవడం, ఆనూలుకు తగు రంగు వేయటానికి కృషి చేయటం, 
తయారయ్యేగుడ్డలో ఎన్నివిధాల సొంపులు చూపాలో అవన్నీ ఆలోచించుకోవటం ఇంకా 
ఎంతెంతో అనుబంధ కృషి చేసుకొనటం చేనేతవాడి పని. ఆ పనులు వాళ్ళు సుష్టుగా 
చేసుకునేవాళ్లు. దాదాపు శిల్పులలాగానే తమ పనిచేసుకొనేవాళ్లు. ఇట్టా ఇతర అనేక నిర్మాణ 
కార్యక్రమాలుకూడా ఉండేవి. వీటి ఎగుమతి మూలాన దేశానికి పేరొచ్చింది. 


ఇంగ్రండులో పారిశ్రామికీకరణం (ప్రారంభమైంది. సామాజ్య విస్తరణ జరిగిపోతున్న 
సమయమది. వాళ్ల పారిశ్రామిక ఉత్పత్తులను అమ్ముకోవటానికి సామాజ్యం ఎంతో 
ఉపకరించింది. అంటే ఇతర దేశాలలో తమ ఇష్టానుసారం సరకులమ్ముకుని లాభాలు 


151 
సంపాదిస్తూ పారి శ్రామికీకరణం చేసుకున్నారన్నమాట. సామ్రాజ్యంలో ఉన్నదేశాలు విధిగా 
ఈపారిశ్రామికీకరణకు తోడ్చడవలసి వచ్చేది. తోడ్పాటు అంటే ఎక్కువ ధరలకు ఆ 
పారిశ్రామిక ఉత్పత్తులు కొనటమేగాక తమదేశాల్లో ఉన్న పరి శ్రమలనుకూడా రద్దు చేసుకోక 
తప్పదుగదా! ప్రభుత్వం ఇంగ్రీషు వాళ్లది. వాళ్ల మాట వినాల్సిందే. ఆ బ్రిటీషు పరిశ్రమలకు 
తోడ్పుడటానికి మనదేశంలోనే నేతపరిశ్రమ నశించిపోక తప్పలేదు. పత్తిపండించేవాళ్లు, 
దారంతీసేవాళ్లు, రంగులు తయారు చేసేవాళ్లు, నేసేవాళ్లు ఇందుకు సంబంధించిన 
పరిశోధన చేసేవాళ్లు ఈ నేసిన గుడ్డలను భుజానేసుకుని అమ్మేవాళ్లు - ఇంతమంది 
నిరుద్యాగులైపోయినారు. పైన చెప్పాను ఇది కేవలం ఉదాహరణ మాత్రమేనని. బ్రిటీష్‌ 
సామ్రాజ్య పరిపాలన వలసదేశాలలో ఆర్టిక పరిస్థితిని ఈ విధంగా సర్వనాశనం చేసింది. 
ఇదిగాక కొత్త పారిశ్రామికోత్పత్తులను వలసలలోకి దిగుమతిచేసి అక్కడి (ప్రజలకు 
కొత్తసోకులు, సాంపులు అలవాటు చేశారు: 

గాంధీజీ 1920 నుంచి (స్టూలంగా) కాంగ్రెస్‌ నాయకత్వాన్ని స్వీకరించి కాంగ్రెస్‌ను 
సుసంఘటీతమైన సంఘర్షణ శక్తీగా రూపొందించాడు. రాట్నాన్ని పునరుద్దరించాడు. 
బావుండనీ బావుండకపోనీ మనం తీసిన నూలుతోనే నేసిన గుడ్డను కట్టుకోవాలని 
ప్రబోధించాడు. ఆకాలంలో దాదాపు 95 కోట్టరూపాయల విలువైన గుడ్డను భారతీయులు 
ఇంగ్రండ్‌నుంచి దిగుమతి చేసుకునేవాళ్లు. గాంధీజీ స్వదేశీ ఉద్యమం ప్రారంభించిన తర్వాత 
ఖద్దరు ఉపయోగం విస్త్రతమై 1930 వచ్చేసరికి 42కోట్టరూపాయల మేరకు దిగుమతి 
పడిపోయింది. ఇట్లా అనేక బ్రిటీష్‌ పారిశ్రామిక ఉత్పత్తుల దిగుమతులు 
పడపోనారంభించాయి. బ్రిటిష్‌ పరిశ్రమలలో పలువురికి ఉద్యోగాలు పోనారంభించాయి. 
1930లో గాంధీజీ రౌండ్‌టేబుల్‌ మహాసభకు లండన్‌ వెళ్లినపుడు అక్కడ ఉద్యోగాలు 
పోయిన ఉద్యోగులందరూ ఆయన ముందు నిరసన వ్యక్తం చేయాలని కొందరు (ప్రబుద్దులు ' 
తీర్మానించుకున్నారు. ఆసంగతి విని గాంధీజీ తానే ఆ ఉద్యోగుల (ప్రతినిధుల వద్దకు వెళ్లి 
బ్రిటీష్‌ (ప్రభుత్వ పారిశ్రామిక విధానం వలన కోట్లాది మంది భారతీయులు 
నిరుద్యోగులైనారని, ఒక్క పూట భోజనానికి కూడా దిక్కులేకుండా పోయారని వివరించి 
చెప్పుకున్నాడు. 

ఇప్పుడు: ఖద్దరు కట్టుకున్నవాళ్లను కొందరు ఆజేపిస్తున్నారు. ఇప్పటి సంగతి అట్టా 
అట్టపెట్టుండి. అప్పట్లో కూడా ఖద్దరు కట్టుకున్నవాళ్లను ఆక్షేపించారు. అవ్యక్తులుంటారు. 
రవీం(ద్రనాథ్‌ టాగోర్‌గార్కి కూడా ఖద్దరు సాగసలేదు. తగుకాలంలో దేశానికి తగుసేవ 
చేయగల్లడం అదృష్టం. 
(వః బ్రిటీషు వాననలను ఇవుట్టైనా పోగొట్టుకోగలిగామా? 

జ: మన దేశంలో పరిశోధనశాలలు, ప్రయోగశాలలు అనేకం ఉన్నాయి. 
కోట్లరూపాయలు ఖర్చుపెడుతున్నారు. కానీ మన చదువులు (బ్రిటిష్‌ ప్రభుత్వం పెట్టిన 


1:52 


వరవడినుంచి ఇప్పటికీ విముక్తి చెందలేదు. మన ప్రజలలో చాలా మందికి ఆవరవడిపట్ట 
మోజు మిగిలేవుంది. పెరుగుతూనే. ఉంది. ఉదాహరణకు మన డాక్టర్లు చదువు 
కుంటున్నతీరు, వైద్యం చేస్తున్న తీరు తెలుసుకుంటే సరిపోతుంది. మన డాక్టర్లలో 
పరిశో ధనాసక్తి వున్నవారు చాలా చాలా తక్కువ. మన డ్షాక్షర్లలో డాక్టరేట్లు లేరు. ఉన్నా చాలా 
తక్కువ. ఇప్పటికీ ఉష్టమండలవ్యాధులపైన జర్మనీలోనూ, ఇంగ్లండ్‌లోనే పరిశోధనలు 
జరుగుతున్నాయి. మన డాక్టర్లు ఏకంపెని మందులు ఉపయో గించాలా అని ఇంకా తర్హన 
భర్హనలు పడుతున్నారు. మనం ఇప్పటికీ మందుల తయారీలో బ్రిటీష్‌వాళ్లు పెట్టిన 
వరవడులనే అనుసరిస్తున్నాం. బ్రిటీష్‌ కంపెనీలవాళ్లు అందించే పరికరాలపట్లనే 
మొగ్గుచూపుతున్నాం. అందువలననే మన డాక్టర్లకు ఇతర దేశాల్లోగిరాకీ హెచ్చింది. ఇది 
మన గొప్ప అనుకుంటున్నాం. ఇతర దేశాల పారిశ్రామికులు మన దేశీయ పరి(శమలపై 
అదుపునెరపడం మనకు మొదట్నుంచీ ఉండనే ఉంది. మనకు స్వంతం ఏదీలేదని అంతా 
ఇంగ్రండునుంచే నేర్చుకున్నామని చెప్పేడ్మాక్టర్ణు నూటికి 90మంది ఉండనేవున్నారు. దేశకాల 
పరిష్టతులనుబట్టి పద్దతులు మారతాయిగానీ ఆదేశ కాల పరిస్థితులను దేశానికి 
అనుకూలంగా మలచుకోలేని విద్యావంతులు మనదేశంలోనే ఎక్కువగా ఉన్నారు. 


ఇప్పుడొచ్చిన బెడద ఏమిటంటే వడియాలు, అప్పడాలు, పచ్చళ్లు, చీరెలు, రవికెలు 
వ్టైరాలన్నీ ఇతర దేశాల మూలంగానే మనకు సం ప్రాప్తిస్తున్నాయి అని అనుకోగలుగుతున్నాం. 


పసుపు ఉపయోగం అమెరికా మూలాన మనకు తెలిసింది అని ఈమధ్యనే అమెరికా 
శాస్త్రవేత్తలు మనకు తెలియచెప్పారు. మన ఆర్థిక వ్యవస్థకు ఇది నిజంగా పసుపు, కుంకుమ 
లాంటి సహాయం. మనం వాళ్ల చదువులు చదువుకుంటున్నాం. వాళ్ల" దేశాలకు 
కాశీయాత్రకు వెళ్లినట్టు వెళ్తున్నాం. మన కింతకంటే దక్కేదేముంది? 


ప్రః ఇప్పుడు ఖద్దరుకు ఉన్ల రెలవెన్స్‌ ఏమిటి? 


జ: అది స్వాతంత్ర సమర కాలంలో స్వయం పోషకత్వానికి, స్వాభిమానానికి 
చిహ్నమైంది. ఇప్పుడు ఖద్దరు కట్టడం దాదాపు లాంఛనం. ఖద్దరు ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్ల 
యూనిఫాంగా మారింది. ఇప్పుడు ఖద్దరు ధారణ కేవలం ఒక పూర్వాచారాన్ని 
పొటించటమే. మన మిల్టులే, మనపరి(శ్రమలే వచ్చిన తర్వాత దీని ధారణ అనవసరం. 
కాకపోతే పాతపద్దతులు అనుసరించి బతుకుతున్న చేనేత వాళ్లు లక్షలాది మంది ఉన్నారు. 
పాతతరం అయిపోతోంది. వాళ్టున్నన్నాళ్టు చేనేత గుడ్డలు మనమూ కట్టకతప్పదు. 


ప్రః రాజకీయాల్లో నేర ప్రవృత్తి ఆరోజుల్లో ఎలా ఉండేది? 


జ: (కిమినలైజేషన్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ ఆరోజుల్లో లేదనే చెప్పాలి. అది పోరాటకాలం. 
బ్రిటీష్‌ ప్రభుత్వంతో పోరాటమే |ప్రధానంగానీ వేరేనేరజాతులతో, అసాంఘిక శక్తులతో 
కలవటం అవసరమేకాలేదు. 1946లో ముస్లింలీగ్‌ ప్రత్యక్ష చర్య అని ప్రారంభించి 


153 
హిందువులను చంపటం ప్రారంభించేవరకూ సంఘవి[ద్రోహశక్తులు తలెత్తలేదు. 
నేరంచేసేవాడు ఆ రోజుల్లో సిగ్గపడేవాడు.. రాజకీయాల్లో నేర ప్రవృత్తికి ముస్లింలీగ్‌ నాంది 
పలికిందని చెప్పవచ్చు. కొన్ని నేరాలు అధికారంలో వున్నవాళ్లే చేసేవాళ్లు. అప్పటి పరిపాలనలో 
పోలీసుశాఖలో లాంఛనంగా ఒక అధికార పదవిని అనుభవిస్తూ (ప్రతి సమస్యనూ హిందూ 
ముస్లిం తగాదాగా తీర్చిదిద్దిన ఒక వ్యక్తి వుండేవాడు. వానిపేరు - మజీద్‌. వాళ్లి గురించి 
ఇప్పటికీ పరిశోధన జరగలేదు. రాజ|ప్రతినిధి ఎక్కడికి వెళ్తే వాడూ అక్కడికి వెళ్లేవాడ్డు. వాడు 
బ్రిటీష్‌ ప్రభుత్వ పోషణకింద హిందూముస్తిం ఘర్షణలను ఒక పథక ప్రకారం నడపగలిగిన 
మేధావి. | 
(పః ఆరోజుల్లో నేతల్లో ఆత్మాభిమానం పాలు ఎలా ఉండేది? 


జ: పదవీకాంక్ష లేకపోవడమనేది వ్యక్తిత్వానికి చాలా అవసరం. పదవిని సేవకోసం 
వినియోగించటం (ప్రధానం. అట్లా చేయటంలో తన వ్యక్తిత్వం దెబ్బతినకుండా 
చూసుకోవచ్చు. 1932 ప్రాంతంలో మద్రాసు రాష్ట్రంలో మితవాదుల (ప్రభుత్వం ఏర్పడింది. 
దాన్సో టి.ఆర్‌. వెంకటరామశ్నాస్త్రిగారు న్యాయశాఖమంత్రిగా నియుక్తులయ్యారు. 
ఉదయమే (ప్రమాణస్వీకారం చేశారు. ఆఫీసుకెళ్టాడు. మొదటిఫైలే శాంతిభద్రతలకు 
సంబంధించినది. దానిపైన తన అభిప్రాయాలు రాసి ఉత్తర్వుకూడా రాశాడు, ఆ ఉత్తర్వు 
విధిగా గవర్నర్‌ ఆమోదం పొందాల్సి ఉంటుందని ముఖ్య కార్యదర్శి వచ్చి చెప్పాడు. మంత్రిగా 
తన హోదాకు అది భంగమని శాస్త్రిగారి అభిప్రాయం. రాజీనామా చేసేశాడు. కొద్ది గంటలే 
ఆయన మంత్రిగా ఉన్నాడు. 

కాబట్టి ఆత్మగౌరవం కోసం పోటీపడిన వ్యక్తులు ఆరోజుల్టోనూ ఉండేవారు. తన 
శాఖలో ఏదైనా తప్పుజరిగితే దానికి తనే బాధ్యుణ్ణని అనుకునే నిజాయితీ పరులుండేవారు. 


పరిపాలనా దక్షతను, దేశసేవానిరతిని, ఆత్మగౌరవాన్ని మేళవించుకుని మంత్రిగా 
పనిచేసినటువంటి వ్యక్తి స్వాతంత్ర్య సముపార్హనానంతరం ఒక్కడే కనిపిస్తాడు. అతడు లాల్‌ 
బహదూర్‌ శాస్త్రి. జవహర్‌లాల్‌నెహ్రూ కూడా తన నాయకత్వాన్ని సువ్యవస్టితంచేసుకునే 
ప్రయత్నంలోవున్నాడు. కాని లాల్‌బహదూర్‌ అత్మగౌరవం సుప్రతిష్టితం చేసుకోవటానికి 
తంటాలు పడేవాడు. నెహ్రూ తన పేరు ప్రతిష్టలతో కొట్టుకొచ్చాడుగాని పరిపాలకుడిగా 
ఆయన చూపిన ప్రత్యేకతలేదు. కానీ లాల్‌ బహదూర్‌ వినయ వివేకాలు కలిగిన వ్యక్తి. 


లాల్‌బహదూర్‌ శాస్త్రిగారు ప్రధాన మంత్రి అయినపుడు మనదేశంలో కొందరు 
పత్రికల వాళ్లు ఆయనకి ఇంగ్రీషురాదని ప్రచారం చేశారు. అంటే ఆయనకు బానిస ప్రధాని 
అయ్యే యోగ్యత లేదన్నమాట. కానీ ఆయన మాటలు కొన్ని విని ఆయన స్పష్టతను 
చవిచూసిన మీదట ఇండియన్‌ ఎక్స్‌(పెస్‌ సంపాదకుడు ్రాంక్‌మొరేస్‌, ఈ లాల్‌ బహదూర్‌ 
మహాత్మాగాంధీ భాషను మాట్లాడుతున్నాడు అని (ప్రశంసించక తప్పలేదు. ఇంతకూ లాల్‌ 


154 


బహదూర్‌కు ఆత్మగౌరవం ఉంది. అందువల్ల అరియలూరు రైలు ప్రమాదం బాధ్యత తనే 
స్వీకరించి రాజీనామా చేశారు. 


ఒక చిన్న విశేషం. ఆరైలు ప్రమాదానికి కారకులైనవాళ్లు తర్వాత దొడ్డిదోవన మళ్లీ 
రైల్వేలో (ప్రవేశించారు. 


లాల్‌ బహదూర్‌గారు నాయకుడు. త్యాగి. ఆయన దేశీయులు సోమవారంనాడు 
ఒకపూట భోజనం చేయరాదు అని విజ్ఞాపన చేస్తే కోట్టాది మంది ఆవిజ్ఞాపనను 
పాటించారు. ఇవాళ పేచీకోరులు, తెలివిగలవాళ్లు బాధ్యతగల పదవుల్గొకొ స్తున్నారు. 
నాయకత్వ లక్షణాలు ఏకోశానా కానరావు. 


ఈ భారతదేశం నిజాయితీకి పేదదైతే కావచ్చు. మన రాజకీయ వాదులు అటువంటి 
పరిస్థితిని కల్పిస్తున్నారు. జీతం తీసుకోకుండా మంత్రి పదవులు నిర్వహించటానికి 
ఉత్సహిస్తున్నారు. భారతదేశం జీతం ఇవ్వననలేదు. జీతంతీసుకో - భత్యాలు తీసుకో. 
భారతదేశాన్ని సేవించు. అంతేగానీ ఒకడు జీతం తీసుకోనంతమాత్రాన మన ఆర్థిక పరిస్టితి 
మారదు. 


మంత్రి పదవుంటే జీతం దేనికి? పెద్దపెద్ద హోటళ్లలో బేరర్టుగాపనిచేయటానికి జీతం 
దేనికి? టిప్స్‌పైనే బోలెడు డబ్బువస్తుంది. 


(పః స్వాతంత్రోద్యమంలో కమూూన్తిస్త్‌ల వైఖరి ఎలా ఉండేది? 


జ: కమ్యూనిస్త్‌లు ఏనాడూ గాంధీకిగానీ భారతదేశానికిగానీ సుముఖులుకారు. వాళ్లకు 
ఒక్క భారతదేశ జాతీయ ఉద్యమంతో కూడా సంబంధంలేదు. ప్రముఖ కమ్యూనిస్ట్‌ 
_ నాయకుడు రావినారాయణరెడ్డి ఆత్మకథ లాంటి వ్యాస సంపుటిలో ఇది సువ్యక్తం. ఏనాడూ 
కమ్యూనిస్టులకు భారతీయ వ్యక్తిత్వంలేదు. 


భారతీయ కమ్యూనిస్ట్‌లు (బ్రిటీష్‌ కమ్యూనిస్ట్‌ పార్టీని అనుసరించే లతికారు. ఎక్కడైతే 
వలసవాదం బలీయంగా వుందో, లాభసాటిగా వుందో అక్కడ కమ్యూనిస్ట్‌లు బలపడ్డారు. 
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా రాలేదని కమ్యూనిస్ట్‌లు వాదించారు. ఆర్దిక స్వాతంత్ర్యం 
అంటే ఏమిటో రాజకీయ స్వాతం త్ర్యమంటే ఏమిటో సాంఘిక స్వాతంత్ర్యమంటే ఏమిటో 
వారికి తెలియదు. అదే వాదబలం వల్ల హైదరాబాద్‌ సంస్థానం భారత రాష్ట్రాల సమాఖ్యలో 
చేరటాన్ని వాళ్లు మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయారు. హైదరాబాద్‌ విముక్తమైనపుటికీ 
వాళ్లు విముక్తంకాలేదనే వాదించారు. రైతుల తిరుగుబాటు అనే పేరుతో. రాష్ట్రంలో 
దౌర్హన్యకాండ చేశారు. అట్లా వ్యతిరేకించటాన్ని కమ్యూనిస్టపార్టీ సహించలేదు. ఈ దౌర్హన్య 
ఉద్యమం పూర్తిగా తప్పు అని నారాయణరెడ్డిగారు ఒక వివరణ రాసుకుని దాన్ని (ప్రపంచ 
కమ్యూనిస్ట్‌ అధినేత స్టాలిన్‌కు ఒక వివరణ పంపించే ఏర్పాటు చేసుకున్నాడు. నారాయణరెడ్డి 


155 
వాదాన్ని స్టాలిన్‌ అమోదించాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌ సంస్థానానికికూడా 
స్వాతంత్రం వళ్యందని నమ్మసాగారు కమ్యూసలు 

కొందరు కమ్యూనిస్ట్‌లు, కమ్యూనిస్టిపార్టీతో నిమిత్తం లేకుండానో, కాంగ్రెస్‌ 
సోషలలుగానో స్వాతంత్రోద్యమంలో పాలొన్నారు. అంతేగాని _కమ్యూనిస్టిపార్టీకి 
ఎజాతీయ ఉద్యమంతో సంబంధంలేదు. కమ్యూనిస్టిలు అప్పుడూ ఇప్పుడూ మారలేదు. 
కాంగ్రెస్‌ వాళ్లు కీచులాడుకోకపోతే ఈ దేశంలో కమ్యూూనిష్ట్‌లకు స్టానంలేదు. ఏదేశంలోనూ 
ఇప్పుడు కమ్యూనిజానికి రెలవెన్స్‌లేదు. కమ్యూనిస్ట్‌ దేశాల్లో కమ్యూనిజంవల్ర (ప్రజలు 
బాగుపడలేదని ఇటీవలి విప్తవాలు విదితం చేశాయి. 

కమ్యూనిస్ట్‌ స్ట్‌పార్తీలో సభ్యులై (ప్రజాసేవచేయాలని ఎంతో తపన పడిన మానవతా 
వాదులనేకులు ఆశాభంగం చెంది జీవితం గడిపారు.. తప్పులు జరగడం సహజమే. కానీ 
భారతీయ కమ్యూనిస్టిపార్టీ అసహజమైన తప్పులు చేసింది. చేస్తున్నది. వ్యక్తిత్వం ఉన్న 
కమ్యూనిస్ట్‌ని ఆ పార్టీ పైకిరానివ్వలేదు. వర్గ సంఘర్షణ కంటే వర్గ అసూయ 
(పబలమైపోయింది. 

కమ్యూనిస్ట్‌, కాంగ్రెస్‌ల పేరుపెట్టుకుని గ్రామసీమళల్లో కుటుంబాలకు కుటుంబాలు 
నాశనమయ్యాయి. బాంధవ్యాలు నాశనమైపోయాయి. 

మన దేశంలో నీతివున్న రాజకీయ పక్షమంటూ ఇప్పటికీలేదు. ఒకచిన్న ఉదాహరణ. 
రాయలసీమలో గూండా నాయకత్వం చిరకాలంగా ఉంది. ఒక్క కమ్యూనిప్ట్‌గానీ, ఒక్క 
సోషలిక్టుగానీ ఒక్క రాష్ట్రీయ స్వయంసేవక్‌ గానీ ఇప్పటికీ ఖండించాడా? ప్రజలను అలాంటి 
గూండానాయకత్వంపట్ల విముఖుల్ని చేయడానికి ప్రయత్నించారా? 


ఎవళ్ల రాజకీయాలు వాళ్లు ఆడుకోవడంతప్ప ప్రజా శ్రేయస్సుకోసం పనిచేసే రాజకీయ 
పక్షమేదీ మనదేశంలో లేదు. 

విచిత్రమేమంటే మన ఉద్యోగులు కూడా ఒక రాజకీయ పక్షమే. 
ప్ర: రాజకీయ నాయకుల నైతిక స్థాయి ఆ రోజుల్లో ఎలా ఉండేది ? 

జ:స్వాతం[త్ర్యం రావడానికి పూర్వం రాజకీయ పక్షాల లక్ష్యం కేవలం స్వాతం త్ర్యలబ్రి 
మాత్రమే. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వానిని (బ్రిటిష్‌ ప్రభుత్వం క్షమించలేదు. 
అందువల్ల స్వాతంత్ర్య పోరాటంలో ఉన్న వాళ్తందరూ నిజాయితీతోనే బతకాల్సివచ్చింది. 
స్వాతంత్ర్రపోరాటంలో పాల్గొనని వాళ్ళు అధికారాపేక్షులు, మత, కుల సంఘాలు, 
కమ్యూనిస్టులు. ఇందులో ఏది ఏమైనా కమ్యూనిస్ట్‌లు పదవులు అపేక్షించలేదు. మిగతావాళ్లు 


(బ్రిటిషు (ప్రభుత్వంవల్ల మేలు పొందినవారే. కొద్దికాలం రాజకీయాల్లో పనిచేసి 
పేరుతెచ్చుకుని ప్రభుత్వంలో పదవులు సంపాదించుకున్నవాళ్లు అనేకులు ఉన్నారు. వడ్డించే 


196 


వాడు మనవాడు అనే సూత్రం ప్రకారం ఇట్లా (ప్రభుత్వంలో చేరిన కొందరు బ్రిటిష్‌ వాళ్ల 
సహాయంతో కొన్ని పెద్దపెద్ద పనులు చేసిన మాట నిజమే. ఉదాహరణకు పర్గాకిమిడి 
జమీందారు కొన్ని తెలుగు జిల్లాలుకూడా కలుపుకుని ఒరిస్సా రాష్ట్రం ఏర్పాటుచేశాడు. 
అంతకుముందు నుంచీ భాషారాష్ట్రం కావాలని కోరుతున్న ఆంధ్రా కాం(గ్రెస్‌వాదులకు 
బ్రిటిషు ప్రభుత్వంవారినుంచి అటువంటి ఆదరం లభించలేదు. (ప్రభుత్వ అనుకూలురైన 
రాజకీయ వాదులు ఆరోజులలో ప్రభుత్వ వ్యతిరేకులను కించపరచటానికి కొన్నికొన్ని 
పనులు చేసి కొందరి మెప్పుపాందారు. 


ఇటువంటి సంఘటనలు చరిత్రలో అనేకం కనపడతాయి. ప్రభుత్వ బిరుదులు 
సంపాదించుకున్నవాళ్లు ఆ బిరుదు బలంతో బ్రిటిష్‌ ప్రభుత్వాధికారులకు సన్నిహితులై 
ప్రజలకు కొన్ని పనులు చేయించి పెట్టేవారు. కాని ఇది చూస్తే ఇప్పుడు పాలకపక్షం వాళ్లు 
చేస్తున్న అన్యాయాల వంటివి అప్పుడే ఉండేవని తెలుస్తుంది. 


ఏవైనా అప్పట్లో కొందరైనా సేవారాజకీయాలను అనుసరించేవారు. అందువల్లే 
ఈదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 


ప్రః రాజకీయాల్లో గ్లామర్‌ సాత్ర ఎలా ఉండేది? 

జ: గ్రామర్‌ అనేది ఎప్పుడూ ఉంటుంది. కాంగ్రెస్‌ సంస్టను ప్రారంభించిన మొదటి 
సంవత్సరాల్లొనే అధ్యక్షుడిగా ఎన్నికైన సర్‌ఫిరోజ్‌షా మెహతా కేవలం గ్లామర్‌ మూలంగానే 
వచ్చాడు. అతడు ముంబాయికి మకుటంలేని రాజనేవారు. ఆకాలంలో ఇంగ్రీషువాళ్లు 
సేవించే ఉత్తమ 'తరగతి మద్యపానీయాలు కేవలం పార్శీ వాళ్ల దుకాణాల్లోనే దొరికేవి. 


అంతగొప్ప వాడొచ్చి కాంగ్రెస్‌లో కూచోవడమే గొప్పగా భావించేవారు. ఆయన మాటకు 
ప్రభుత్వంలో చలామణి ఉండేది. 


అట్లాగే కాంగ్రెస్‌లోకి ఏ జమీందారు, సంస్థానాధిపతి చేరినా ఆ గ్లామర్‌ను వాత్తంతా 
అనుభవించేవాళ్లు. ఈ మాటంటే కొందరికి కోపం వస్తుందిగానీ జవహర్‌లాల్‌ నెహ్రూ 


కాంగ్రేస్‌లో చేరినపుడు మోతీలాల్‌ నెహ్రూ కొడుకుగానే చేరాడు. అదొక పెద్ద గ్లామర్‌. 
తర్వాత మారిపోయాడనుకోండి. 


ఏమైనప్పటికీ మొదటి రోజుల్లో కాంగ్రస్‌లో ses చలామణి అయిన 
పలువురు తమ గ్లామర్‌పై పైనే ఆధారపడ్డారు. ఇంగ్రీషు బాగా మాట్లాడడం ఒక గ్లామర్‌. ఇంగ్రీషు 
వక్త్సృత్వపుపోటీల మహాసభలాగా ఉంది అని ఒక కాంగ్రెస్‌ మహాసభను గాంధీజీయే 
వర్ణించాడు. అన్నట్టు ఇప్పటికీ ఇంగ్రీషులో ఉపన్యసించటమే గ్లామర్‌ కదా! 

ఒక గొప్పవారి అబ్బాయి తమ పార్టీలోకి వచ్చినపుడల్లా రాజకీయపార్టీలు తమకేదో 
గొప్పదనం కలిగినట్లు చెప్పుకోవడం సర్వసాధారణమై పోయింది. 


157 

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో జస్టిస్‌పార్టీవాత్తబ్బాయిలు కాంగ్రెస్‌లో చేరడం ఘనంగా 
చెప్తుకునేవాళ్లు కదా! ఇప్పుడు సినిమా వాళ్లు రావటం ఘనంగా చెప్పుకుంటున్నారు. కొంచెం 
అతిశయోక్తిగా చెప్పున్నప్పటికీ (ప్రభుత్వం చేసేపనులు గొప్పవి అని సినిమా తారలచేత 
క్రీడాకారులచేత చెప్పించటం గ్లామరేస్‌గా వుంటుందని ఇప్పుటి రాజకీయవాదులు 
అనుకుంటున్నట్టు అందరికీ తెల్సిందేకదా. 

నాయకత్వం బలహీనపడుతున్నప్పుడు గ్లామర్‌ ఉన్న వాళ్ల కోసం వెతుక్కోవడం 
కొంతవరకూ సహజమే. (ప్రజలకు కావాల్సిందీ అదే. 


వః ఆనాడు పా/తికేయుల నెతిక విలువలు ఎలా ఉండేవి? 
రి గ 


జ: ఏకాలంలో అయినా ధనసంపాదన |ప్రధానమైనదే. కానీ అప్పట్ల కొందరు 
పత్రికారచయితలకు దేశసేవ అంతకంటే ముఖ్యమైనదిగా కానవచ్చేది. అందువల్ల 
ప(త్రికారచయితగా ప్రయోజనాలను పొందటం పలువురికి సాధ్యంకాలేదు. 


ఆ కాలంలో నిరాడంబరతను జీవితధ్యేయంగా పెట్టుకున్న గాంధీజీ ఆదర్శం 
పలువురికి (ప్రధానమైంది. (బిటిపుప్రభుత్వానికి (ప్రచారం చేసిపెట్టటానికి నెలకొన్న 
పత్రికలలో పనిచేసేవారికి ఎక్కువజీతాలు వచ్చేవి. ధనరూపంలో, వస్తురూపంలో 
బహుమతులుకూడా తరచు లభించేవి. దేశ విముక్తి పోరాటంలో పాత్రలేని అన్ని 
రాజకీయపార్టీలు పత్రికా రచయితలకు బహుమతిలిచ్చేవి. ఎందువలన? దేశ స్వాతంత్ర 
సమరంలో పాల్గొన్నవారికి ఎట్టాగో ప్రచారం లభిస్తుంది. పాల్గననివారు. (ప్రచారం 
చేయించుకోవాలి. ఆరోజుల్లో సంస్టానాధిశుల మహసభ ఒకటుండేది. దాన్ని 
నరేంద్రమండలి అన్నారనుకుంటాను. ఏ నెలకో ఒకసారి వాళ్ల కార్యవర్గసమావేశమో ఏదో 
జరోగేది. ఎవరో ఒక ప్రకటన చేసేవాళ్లు. అవార్త వాళ్లే పంపించుకునేవాళ్లు. ఆ వార్తతోపాటు 
వంద రూపాయల దక్షిణకూడా వచ్చేది. దేశభక్తి ప్రధానంగా పనిచేసే ప త్రికల్ళ్‌ పనిచేసేవారికి 
చాలా తక్కువ జీతాలే ఉండేవి. 


కాంగ్రేస్‌” పత్రిక ఎట్టా నడుస్తుందో చూడటానికి ఒకప్పుడు కోటంరాజు రామారావు 
ఆపత్రికకు వెళ్తాడు. ఆపత్రికను చందాదారులకు పోస్ట్‌ చేయాలి గదా? చిరునామాలన్నీ 
సంపాదకుడు సహాయ సంపోదకులే రాస్తున్నారు. పత్రికలో పనిచేసే కొందరు వాటిని ఊళ్ళ 
అమ్మకానికి తీసుకెళ్లారు. పత్రికలో పనిచేసేవాళ్లందరూ తమ కుటుంబాలతోపాటు 
ప త్రికాకార్యాలయం వద్దనే భోజనం చేస్తున్నారు. ఇదీ ఆపత్రిక పరిస్టితి. ఆపత్రిక చేసిన పనిని. 
శ్రాఘిస్తూ మహాత్మాగాంధీ “ఇది తగు సందేశాన్ని ప్రజలలోకి తీసుకువెళ్తున్నది'? అన్నాడు. 

సంపాదకుడిని పోలీసులు అరెస్టుచేశారు. ఇంకో సంపాదకుడు వ్యవహరించ 
నారంభించాడు. వారం తిరక్కముందే ఆసంపాదకుడినీ అరెస్టు చేశారు. ఏడువారాలు 


19056 


ఏడుగురు కొత్త సంపాదకులు వచ్చి పనిచేశారు. అప్పుడు లోగడ అరెస్టయిన సంపాదకుడు 
విడుదలై సంపాదకత్వం వహించాడు. ఆసంపాదకులపేర్ణలో కొన్ని మద్దూరి అన్నప్తూర్ణయ్య, 
క్రొవ్విడి లింగరాజు, రామచంద్రుని వెంకటప్ప, చండ్రుపట్లు హనుమంతరావు. 

ఈపత్రిక పనిచేసేతీరు చూసి కోటంరాజు ఉప్పాంగిపోయాడు. పత్రికలో 
పనిచేసేవారంతా చదువుకున్నవారే. దేశభక్తులే. చదువు, దేశభక్తి కలిసి ఉన్నవారి కంటే కేవలం 
చదువుకున్నాం అనుకున్నవారే ఆరోజుల్లో బాగుపడ్డారు. 


పత్రికా రచయితలందరూ డబ్బుకు అమ్ముడుపోయేవారుకారు. _ డబ్బుకు 
అమ్ముడుపోయే వారసత్వం కొందరికే. వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈమధ్య కొందరు 
రాజకీయ వాదులు పనిగట్టుకుని పత్రికా విలేకరులను ప్రలోభపెడుతున్నట్టు తెలుస్తున్నది. 


ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి అవినీతి చాలా ఎక్కువగా జరిగిందని పత్రికల్టో వార్తలు 
వెలువడినాయి. 


వెనకటికంటే పత్రికలసంఖ్య పెరిగింది. పత్రికల్లో పనిచేసే వారి సంఖ్య పెరిగింది. 
చదివేవారిసంఖ్య పెరిగింది. అన్నింటికంటే మించి దేశంలో బోలెడు చోట్ల పత్రికా 
విలేకరులు నియుక్తులవుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో అవినీతి (ప్రవేశించటం సహజమే. 


ప్ర మీప్రీయ అభిప్రాయాలకు వ(ిక పాలసీకి వైరుధ్యం తలెత్తిన నందర్హాలున్హాయా ? 


జ: పత్రిక విధానం నాసాంత విధానం కాదు. అది యజమాని విధానం. ఆవిధానాన్ని 
పాటించినందుకేకదా నేనక్కడ పనిచేయగలిగాను. ఆవిధానం నన్ను ఏవిధంగానూ అంటదు. 
అందువల్ల ఆవిధాన వ్యతిరేకులతో కూడా సరదాగా గడపగలిగేవాడిని. ఒక్కొక్కప్పుడు మెం 
ఇచ్చేవార్తలు తమకు బాధాకరంగా ఉంటే ఆ రాజకీయ వ్యతిరేకులు మమ్మల్ని చూసి 
విసుక్కుండేవారేమో. ఎమైనా చాలావరకు స్నేహంగానే ఉండేవాళ్లం. 


పొతాన్‌ జోసెఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు సంపాదకుడిగా ఉండేవాడు. అది కాంగ్రెస్‌ 
విధానాన్ని అనుసరించే పత్రిక. తీరా ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి ముఫ్రిం లీగ్‌ పత్రిక అయిన 
డాన్‌ పత్రికవాళ్లు ఆయనను సంపాదకుడిగా తీసుకెళ్తారు. 


పత్రికా రచన అనేది న్యాయవాద వృత్తిలాంటిదే అనే పాతాన్‌ జోసెఫ్‌ తనను తాను 
క నాడ, సామాన్యంగా ఇటువంటి మార్పులు మంచిపేరున్నవాళ్లలోనూ' 
ఏపేరూలేని వాళ్లలోనూ సాధ్యమవుతూ ఉండేది. 


ఏ పత్రికలోనైనా చేరినప్పుడు ఆపత్రిక విధానాన్ని అనుసరించటానికే సిద్రపడే 
చేరతాంకదా. మరి ఏదో విరుద్దంగా రాయవలసి వచ్చినపుడు, దానికి మన అంతఃకరణ 
ఒప్పుకోకపోతే రాజీనామాచేసి బయట కొచ్చేస్తాం. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో న్యూస్‌ 
ఎడిటర్‌గా పనిచేస్తున్న కోటంరాజు రామారావు ఆరోజుల్లో చాలా ఎక్కువ పతం 


159 
పుచ్చుకునేవారు. కానీ సత్యాగహోద్యమం కాలం సమీపించేటప్పుటికి అంత మంచి 
ఉద్యోగానికీ రాజీనామా ఇచ్చి తనకు దేశంపట్ల ఏదో బాధ్యత వుందని నమ్మి చాలా తక్కువ 
జీతం ఇచ్చే పత్రికలో చేరాడు. ఆపైన అరెస్టు అయ్యాడు. ఏది ఏమైనా డబ్బుకోసం 
ఆత్మగౌరవాన్ని అమ్ముకునేవాళ్లు అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. 


ధ్ర: నాటికీ నేటికీ మానవుని నంస్కారంలో వచ్చిన మార్పులేమిటి ? 


జ : వాస్తవానికి నేను ఈ కాలంలో కూడా పత్రికా రచయితగానే చలామణి 
అవుతున్నాను. కాబట్టి నారోజులు అనేవి 50 ఏళ్లనుంచి నడుస్తున్నాయి. నేను పత్రికలు 
చదవటం ప్రారంభించి 60 ఏళ్లవుతుంది. అప్పటికీ ఇప్పటికీ కూడా మన సంస్కారాన్ని 
తీర్చిదిద్దుతున్నది ప్రభావితం చేస్తున్నది చచ్చిచావకుండావున్న ఒక గడిచిన కాలం. అసలు 
ఈ గడిచిన కాలమంటే ఏమిటో ఎవడికీ తెలీదు. అది ఎంతకాలం కింద గడిచిందో ఏవళ్ళ్లూ 
చెప్పరు. ఏమిటో పూర్వం బావుండేది అని లేకపోతే ఏమిటో పూర్వం బాగా వుండేది కాదని 
ఎవరి అనుభవాన్నిబట్టి వాళ్లు చెప్తుంటారు. పూర్వంగానీ ప్రస్తుతంగానీ అదంతా ఆకాలాల 
మనుషుల్ని బట్టు బాగోగుల ప్రత్యేక కలయిక మాత్రమే. కాకపోతే యంత్రాలు తెచ్చి పెట్టిన 
వినూత్నత మానవజాతిని చాలా (ప్రభావితం చేస్తున్నది. 


ఒక విధంగా ఈ యంత్రాల యుగాన్ని' భారతదేశమే సాధ్యం చేసిందని మనం 
చెప్పుకోవచ్చు. మన నిస్సహాయస్టితి, మన బానిస (ప్రవృత్తి వలన ఇంగ్లండులో పారిశ్రామిక 
విప్తవం వర్టిల్లింది. అందువలన ఇంగ్లండ్‌కు మనం విపణి, ఆర్థికం, ఇచ్చుకుని, అందుకు 
అనువైన మానసిక స్టితికూడా అలవరచుకుని వాళ్ల పారిశ్రామిక విప్లవాన్ని వాళ్లకి ఎంతో 
సానుకూలం చేసి పెట్టాం. 


కానీ మన వాళ్లు చేసుకున్న కొన్ని సాంస్క తిక సంస్కరణలు లేకపోలేదు. మనదేశంలో 
ఇంగ్లీషు చదువులకి ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి రాజారామమోహనరాయ్‌. అతడు పెట్టిన 
సంస్కారభిక్ష నేటికీ కొనసాగుతూనే వుంది. మనకు నిజం చెప్పుకోవటమనే ఉదారతలేదు: 
మనకు ఆచార సంప్రదాయాలు తప్ప శాస్త్ర) దృక్రథంలేదు. వివరాలలోకి వెళ్లటంలేదు. 
అదో |గ్రంథమవుతుంది. ఆచార సంప్రదాయాల కోసమని మన పూర్వీకుల్లొ్‌ కొందరు 
శా(స్తాలనే మార్చినట్టు ఇతిహాసం వెల్లడిస్తున్నది. పాలకుల బలవంతం వలన మతం 
మార్చుకున్న కాశ్మీరు పండితులను తిరిగి పండితులను చేయటానికి కాశీలోని సనాతన 
పండితులు ఒప్పుకోలేదు. ఈ ముచ్చటను జవహర్‌లాల్‌ నెహ్రూ తన ఆత్మకథలో 
పేర్కొన్నాడు. సంప్రదాయాలకు అనువుగా ధర్మశా స్తాన్ని కృష్ణాతీర పండితులు తారుమారు 
చేసినట్టు మహదేవ గోవింద రనడే మరాఠా చరిత్రలో రాశాడు. విజయనగర సామ్రాజ్య 
స్థాపనై ఒక సైన్యాన్నే తిరిగి హిందువులుగా చెసిన విద్యారణ్యుడు దౌర్హన్యం వలన 
వేరేమతంలో చేరవలసివచ్చిన (స్త్రీలను మళ్లీ హిందూ సంఘంలోకి చేర్చటానికి 


160 


నిరాకరించాడు. ఇట్లా చెప్పుకుంటూపోతే మన పూర్వీకుల అవకతవకల జాబితా ఒక 
మహా[గ్రంథమవుతుంది. కానీ నేనెరిగిన కాలంలో మాత్రం కొన్ని చెప్పుకోదగిన మార్పులు 
(ప్రజల దృక్పథంలో వచ్చినాయి. దళితులపట్ల మన వైఖరిలో మార్పు సమగ్రంగా వచ్చినా 
రాకపోయినా మార్పు రావాలి అనే సత్యాన్నయినా (ప్రజలు గ్రహించటానికి కారకుడు గాంధీజీ. 
అసలు. మన వర్ణవ్యవస్థ మనదేశానికి శాపం వంటిది. దీని పట్ల మనకున్న ఆదరం (ప్రపంచ 
ఇతిహాస్తంలోకల్టా చాలా ఆశ్చర్యకరమైనది. వేశ్యలపట్ల తరతరాలుగా మనకు ఒక విధమైన 
వైఖరి నెలకొని ఉన్నది. ఎనిమిదేళ్ల బాలికలకు వెల్లిళ్లు చేయవలెననే సంఘంలో (ప్రణయ క్రీడ 
అసాధ్యం. కానీ వేశ్యలనే కులంవలన సాహిత్యోపాసకులకు (ప్రణయ క్రీడసాధ్యమై దేవతల 
కూడా వేశ్యలను సృష్టించడం కవి సమయమైంది. గాంధీజీ నాయకత్వం వచ్చిన తర్వాత 
_ ఇటువంటి కార్యకలాపం కొంత వెనకపట్టింది. ఎందవలన? ఇంతకంటే ముఖ్య కార్యకలాపం 
వచ్చిపడినందున. (ప్రధానమైనది దేశ స్వాతంత్ర్ర్యమనే భావం ఎల్లెడలా వ్యాపించినందున 
ప్రతికాంగ్రెస్‌ సభకు వేశ్యగా పుట్టిన యామినీ పూర్ణతిలకమ్మవచ్చి తమ పట్టు ఈసంఘం 
చేసిన అత్యాచారాన్ని వివరిస్తూ ఇది ఎంత నిషిద్దమైన ఆచారమో చెప్తూవుంటే తప్పక 
పలువురు (ప్రభావితులై వుంటారు. మరి ఒక సంస్కరణ భాషలో వచ్చిపడింది. ప్రజలలోకి 
వెళ్లి వాళ్లు అనుభవిస్తున్న అస్వాతం త్ర్యాన్ని గురించి వారు అనుభవించవలసిన స్వాతంత్రాన్ని 
గురించి దేశభక్తులు నిత్యం (ప్రబోధం చేయవలసివచ్చింది. ఈ (ప్రబోధం ప్రజలు 
అర్దంచేసుకునే శైలిలోనేగదా చేయవలసింది. ఈ ప్రబోధాన్ని రాతమూలకంగానో 
పాటలమూలకంగానో రానురాను ఎంతో విస్తృతం చేయవలసివచ్చింది. తత్పలితంగా . 
గ్రంథాల్లో దాగివున్న శైలిదాదాపు పనికిరానిదైపోయింది. ఎంత ఉత్కృష్ట అంశాన్నయినాసరే 
తేలికగా (ప్రజలకు చెప్పటం, (ప్రజలు చెప్పుకొనటం ఒక ఉత్తమ సంస్కారమని 
ఒప్పుకుతీరాలి. గాంధీజీ కొన్ని క్రూరాచారాలను (ప్రజలచేత విస్మరింపచేశాడు. అది ఆయన 
నాయకత్వంలో (ప్రజలు సాధించిన సంస్కారం. 


ఇప్పుడు విదేశీ అనుకరణలు ఎక్కువైపోయినాయి కాబట్టి సంస్కా-రసాధన అనేది 
ప్రధానంగా కానరావటంలేదు. సంస్కారం మనిషిలోంచి పుట్టుకొచ్చేదే. అనుకరణ 
ఎక్కడినుంచో తెచ్చిపెట్టుకున్నది. అప్పటికీ ఇప్పటికీ ఇంత తేడా వుంది. 
వ్ర : లలిత నంగీతానిక్తి గ్రామీణ నంగీతానికి తేడా ఉందా ? రెండూ ఒకటేనా ? ఇన్దు 
నంస్టలు ఉన్నా లలిత సంగీతానికే (ప్రోత్సాహం ఎందుకు కొరవడింది 9 


జ: సంగీతం, నాట్యం కూడానూ, ఆమాటకొస్తే చిత్రలేఖనం, అంతదాకా ఎందుకు 
అన్ని లలితకళలు ఈగంభీర (ప్రకృతికి అనుకరణలు, (ప్రతికృతులు. మానవుని సుఖ 
దుఃఖాలు వాస్తవానికి నిసర్గమైనవి. అనుకరణలుకావు. అనుకరించినా, అవి (ప్రకృతికి కూడా 
అనుకరణలు కావాలి. 


161 

ఉడత ఒకటి చెట్టెక్కుతూ దిగుతూ ఒక వరసక్రమంలో ఒక ఉదాత్త అనుదాత్త 

ఫణితిలో అరుస్తున్నది. దానిని ఒక (ప్రతిభావంతుడైన మానవుడు ఒక లయక[క్రమంగా 

సంభావించి ఒక తాళ క్రమాన్ని రూపొందించుకున్నాడు. అంటే మానవుడు అనుకరించగల 
తొళక్రమంలో తీర్చిదిద్దుకున్నాడు. అప్పటికి లయ ముఖ్యం. 


ప్రాణి మనుగడకు సానుభూతి ఎంతోఅవసరం. మనిషిపట్ల మనిషికి సానుభూతి 
ఉండాలీ. జంతువుపట్టా ఉండాలి. వనస్త్పతులపట్టుకూడా ఉండాలి. ఆ సానుభూతిని 
(ప్రకటించుకునే శబ్దతతి ఉండాలి. మానవుడు ఏదో జాలి గొలిపే శబ్దాలను రాగవరసన 
పలుకుతున్నాడనుకోండి. ఆశబ్దాలు విన్న జంతువులు కూడా తన్మయత చెంది అతడి 
రాగాలాపనను వింటూ గడపవచ్చు గదా! భాగవతకారుడు ఒకసానుభూతి ప్రకటనను విన్న 
చెట్టు కూడా తన్మయతతో (ప్రతీ ధ్వనులు చేసినవన్నాడు. వృక్షతతికి కూడా మానవులవలే 
సుఖదుఃఖానుభూతులుంటాయని వృక్షశా(స్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. 

వృక్షాలు, జంతువులు ఎంత సహజంగా ప్రవర్తిస్తాయో తెలిసిన వారెవరు? వాటి 
సన్నిధిలో జీవితాన్ని గడిపే ఆటవికులు, అంటే శబరులు, పుళిందులు వ్రైరాలు. వాళ్లనే 
గోండ్లు అని కూడా అంటున్నాంకదా! వాళ్లు పాడే పాటలు వాళ్లు ఆడే ఆటలు 
గొండ్లనృత్యాలు సంగీతాలు అనవలెగదా. ఆగొండిలీ నృత్యాన్ని నాగరిక సంఘం 
అభిరుచులకు అనువుగా క్రమబద్దం చేసినవాడు సోమేశ్వరుడు. అంటే దేశీయమైన .ఒక 
నృత్యాన్ని మార్గీకరించాడన్నమాట. పశ్చిమ చాళుక్యులకి చాలాకాలం కాకతీయులు 
సామంతులు. కాకతీయులు నిర్మించిన Pe గొండ్లినృత్య భంగిమలు 
5 "న్ని సొత్షాత్భరిస్తాయి. 

ఇంతకూ చెప్పేదేమిటంటే (ప్రకృతిలో ఉన్న నవరసాలు, మానవుని ప్రజ్ఞలో (ప్రవేశించి 
పాటలైనాయి. ఆటలైనాయి. ప్రకృతికి సన్నిహితంగా ఉన్న ఆటపాటలను నేటివారెందుకో 
జానపద కళలంటున్నారు. వాటినే మార్గీకరిస్తే శాస్త్రీయ కళలంటున్నారు. 


ఇప్పుడు సినిమాపాటలు వరాలు జానపదులుకూడా పాడుకుంటున్నారు. వెనకటి 
రోజులల్లో వాళ్రపాటలు వాళ్లకుండేవి. వాళ్ల సంతోషాలు, దుఃఖాలు, తత్వాలు వాళ్లపాటల్ట్‌ 
వ్యక్తమవుతూ ఉండేవి. py 

ఇప్పుడు ఈసం గీతాన్ని జానపదమని తన (ప్రాంతీయమని ఆధునికమని 
ఇంకా ఎన్నెన్నో _ విధాలుగా వర్గీకరించి మానవుడు తన ప్రత్యేకతను 
(ప్రదర్శించుకుంటున్నాడు. ప్రకృతికి సన్నిహితమైన కళను మార్చి తనకు సన్నిహితం 
చేసుకుంటున్నాడు (ప్రజ్ఞావంతుడైన మానవుడు. కాని ఏసంగీతమైనా ప్రకృతికి సన్నివాతంగా 
ఉంటేనే ఆనంద కారకమవుతుంది. 

శా స్రేయ-సంగీతంకనిది లలిత సంగీతమని అంటున్నారు. ఏసంగీతమైనా ఒక 


10డ 


రాగవరసకు ఒదగాల్సిందే గదా!  ఏసంగీతమైనా మానవుని హావభావాలను 
ప్రకటించవలసిందెగదా! సంగీతాన్ని వర్గీకరించేవాళ్ళు ఈనిజాన్ని విస్మరిస్తున్నారా 
అన్పిస్తుంది. మన శాస్త్రాల ప్రకారం పాడుతుంటే అది శా స్త్రీయసం గీతం. 


త్యాగరాజు ఎప్పుడైనా తంజావూరు వెళ్లేవాడు. ఒక పర్యాయం వాలాజ, కాంచీపురం, 
చెన్నపట్నంకూడా వెళ్లాడు. అప్పటికి ఈస్టిండియా కంపెనీ వాళ్లస్ణావరాలు ఈ అన్ని చోటా 
నెలకొనే ఉన్నాయి. ఈస్టిండియా కంపెనీ సైనికదళాలు ఈ అన్నిచోట్లా ఉండేవి. 
వాళ్లవాయిద్యాలు వాళ్లు వాయించేవారు. వాళ్ల ఫణతులు వాళ్లకుండేవి. ప్రతిభావంతుడైన 
త్యాగరాజు ఆపండితులను కూడా అనుకరించాడు. ఉదాహరణకు కోకిల వరాళిరాగం. అది 
బ్యాండ్‌ మేళంలాగానే ఉంటుంది. అట్టాగే పట్నం సుబ్రహ్మణ్యయ్యర్‌ కదన కుతూహల 
రాగంగా రూపొందించాడు. స్వాతి తిరునాళ్‌ -కుంతల వరాళి రాగాన్ని రూపొందించాడు. 
ప్రతిభావంతుడైన వాడు నవనవోన్మేషంగా తన (ప్రజ్ఞను ప్రదర్శించుకుంటాడు. ఈ రాగాలు 
మనవికావు కాబట్టి ఇవి లలిత సంగీతం కిందకు వస్తాయని అనగలమా! సంగీత శిక్షణలేని 
వాళ్లుపాడుకునేవన్నీ జానపద సంగీతాలని అనగలమా? శాస్త్ర, ఫణతులుగానే మానవ 
హావభావ చేష్టలకు సన్నిహితంగాలేని గానాలనన్నింటినీ స సంగీతమని అనగలమా? ఇప్పుడు 
చాలా మంది చేస్తు స్తున్న కచేరీలు ఎన్నడైనా త్యాగరాజు భక్తిని ఆమాటకొస్తే ఎవరి భక్తినైనా, 
భావాలనైనా చూపగలుగుతున్నవా? 


క్షేత్రయ్య మనోజ్ఞమైన తెలుగు భాషలో పదరచన చేశాడు. అర్ధవంతమైన నుడికార 
విరాజితమైన శైలి అతడి సొమ్ము. నిక్కచ్చి అయిన కర్ణాటక బాణిలో అతడి పదాలను 
పాడాలి. భావాన్ని హృద్గతంచేసుకుని అభినయించడం ఆ పదాల లక్ష్యం. ఇన్ని సహజమైన 
కట్టుబాట్టు ఉన్నందువల్ల వాటిని పాడటంగానీ అభినయించడంగాని చేతగాక మన 
విద్వాంసులు వాటిని వదిలేసుకున్నారు. 


కృతంకంగా చేసిన వర్గీకరణలు విమర్శకు నిలవవు.శ్వాస్త్రీయ, లలిత, జానపద, 
ఆధునిక అనేవి కృతకం. ఏది మన హృదయాలను ఆ్రీకరిస్తుందో అది కళ. 


ప్ర: సాంస్కృతికరంగం నునంపన్హుంగా ఉన్నప్పుడు సినిమా ప్రవేశించింది. సాంసృతిక 
రంగంపై, మన సంస్కారంపై సినిమా చూపిన ప్రభావం ఏమిటి ? 

జ: కొన్ని ప్రశ్నలకు అవును కాదు అని (ప్రత్యుత్తరం చెప్పలేం. చెప్పరాదుకూడా. అసలు 

సంస్కారం అంటే ఏమిటి? నాలెక్క ప్రకారం మనిషికి మనిషికి ఉండవలసిన సంబంధాన్ని 


విధించేది సంస్కారం. ఈ వాక్యం బాగాలేదు. ఏదో ఒక రోజున ఈ వాక్యాన్ని 
సంస్కరించుకోవాలి. 


మతం, జాతి, 'ప్రాంతీయత, కులం, వర్గం వ్లైరా తేడాలన్నీ కలిసి కట్టుగానో 
విడివిడిగానో మానవ సంస్కారాన్ని, పోనీ సంస్కృతినీ రకరకాలుగా చెడగొడుతున్నాయి. 


163 

అవసర సంస్కారాన్ని సృజించే, పెంపొందించే మార్గాలనేకం ఉన్నాయి. వాటిల్ట్‌ 
నాటకం ఒకటి. ఆనాటకమే సినిమారూపం దాల్ళింది. సినిమా సంగతి తర్వాత చూద్దాం. 
ముందుగా ఈ మానవ సంస్కారాన్ని పెంపొందించే పదిలం చేసే మార్గాలేవో 
తెలుసుకుందాం. సంస్కారాన్ని పెంపొందించటానికి, పదిలం చేయటానికి యంత్రాల 
సహాయం తీసుకునే కాలం వచ్చింది. మనిషి చేసిన యంత్రాలే మనిషికి అతీతమైన శక్తులుగా 
మనుషులే వర్ణించుకుని మురిసి పోతున్నారు. కానీ యంత్రాలు రాకమునుపే ఎంతో 
ముందుగానే యాంత్రికమైన ఆలోచనలు నెలకొనే ఉన్నాయి. సందర్భోచితంగా వీటిని 
గురించి చెప్పుకుందాం. 


రాయల కాలంలో ఒక అధికారి ప్రజలపై చేస్తున్న దౌర్హన్యాన్ని ఒక నాటక బృందం తమ 
యక్షగాన (ప్రదర్శనలో వ్యక్తం చేశారట. ఆరాజుగారికి అంతో ఇంతో సంస్కారం 
ఉన్నందువల్ల ఆ అధికారిని మళ్లీ దౌర్హన్యం చేయకుండా నిరోధించగలిగాడు. 


సాహిత్యం, నూత్న ఆలోచనను కలిగించాలని నూతనకాలాన్నే నిర్మించాలని 
పెద్దలమాట. “నిర్మాతి నూత్న సమయం, దురితం ధునోతి -'' (కావ్యకంఠుని 
అవధానంలోంచి) 


నేటి పత్రికలకు ఆధారమైనది నిత్యసాహిత్యం. నిత్య సాహిత్యం ఎంత అనిత్యమైనప్పటికీ 
దానికీ సాహితీ ధర్మాలు కొన్ని ఉంటాయికదా! అది తప్పక నూత్న సమయాన్ని సృజించ 
గలగాలి. ఈ కాలంలో సంస్కారానికి దారితీసే ప్రబల ఉపకరణం పత్రికలు. పూర్వం వలే 
కేవలం నాటకాలపైన, కావ్యాలపైన ఆధారపడటంతో తృప్తిపడక నిత్యసాహత్యం పైన కూడా 
అంతకంటే మిన్నగా ఆధారపడవచ్చును. 


ఇది ప్రజాస్వామ్యకాలం. వివిధ రంగాలలో ముఖ్యంగా పరిపాలన రంగంలో నిత్యం 
ఏమేమి జరుగుతున్నదో (ప్రజలు తెలుసుకొనదగు కాలం. నిత్యం జరిగే సహ స్రానేక 
కార్యక్రమాలను ప్రజలకు తెలియ చెప్పాలంటే ప్రజలకు తేలికగా అర్ధమయ్యే భాషలో 
చెప్పాలి. చెప్పగలగాలి. అందువలన పూర్వపు శైలికంటే ఈ నిత్య సాహిత్య శైలి 
సుబోధకమవుతున్నది. దీనిని ఒక ్రజాశైలి అందాం. విసృత ప్రజానీకానికి 
ఉపయోగకారిగా రూపొందిన ఒక భాషా సంస్కారం ఇది. 

ఈ శతాబ్ద ప్రారంభంలో మన దేశంలోకి గ్రామఫోను వచ్చింది. గ్రామఫోనుద్వారా ' 
పాటలరూపంలో నిత్యసాహిత్యాన్ని, అంటే (ప్రజలకు సన్నిహితమైన కార్య|క్రమాల వర్షనలను . 
(ప్రసారం చేయనారంభించారు. పాటక జన |ప్రవృత్తులనుగురించి, వారికీ సములైన ఇతర 
వర్గాల (ప్రజలను గురించి, ముఖ్యంగా (స్త్రీలను గురించి అనేక, గ్రామఫోను రికార్డులు 
వచ్చాయి. (ప్రజలకు తమను గురించి తాము వినటం ఎంతో వినోద కాలక్షేపం అయింది. 


164 


ఇట్టా ప్రజలకు ఒక అవసర ఆత్మ విజ్ఞానాన్ని కల్పించిన ఖ్యాతి వల్లూరి జగన్నాథరావు, 
మాచిరాజు (శ్రీరామమూర్తి, వనజాక్షి అనే నాదోపజీవులకు దక్కుతుంది. 


నాటకబ్బందాలు చాలా వరకు ఒక ఆదర్శసంస్కృతిని తమ (ప్రదర్శనల ద్వారా (ప్రచారం 
చేసేవి. దానిని పురాణ సంస్కృతి అందాం. అప్పుట్టోనూ సోంఘిక సమస్యలను ఆధారం 
చేసుకున్న నాటకాలు (ప్రదర్శించేవారు. నాటకం చిరకాలం నుంచి కొనసాగుతున్న 
సాంస్కృతిక (ప్రక్రియ. నాటకాలద్వారా ఆయా కాలాల సమస్యలపై రంగస్టలం నుంచి 
వ్యాఖ్యలు వెలువడేవి. (ప్రజలకు కనువిప్పుగా ఉండేవి. 


కానీ ప్రజలకు అన్ని సంస్కారాలు ఇష్టంవున్నట్టు కనపడదు. వేశ్యావృత్తిని చింతామణి 
నాటకం చూసి నిరసించిన జనం ఎందువలననో వరశుల్క దురాచారాన్ని వరవిక్రయాన్ని 
చూసి ఏవగించుకోలేదు. మధుసేవ చూసి లేక రంగూన్‌ రౌడిచూసి కొంతమందైనా తాగుడు 
వ్యసనం నుంచి తాగుడు రసికతలోకి మారివుంటారు. సంస్కారానికి ప్రజలుకూడా 
సంసిద్దులై వుండాలికదా! 


నాటకాల తర్వాత వచ్చి పడింది సినిమాల యుగం. గ్రామఫోనులుకూడా 
సాధించలేనంత యాం త్రిక సన్నిధిని సినిమాలు కల్పించగలిగాయి. సినిమాలు సంస్కారాన్ని 
కల్గించాయని అనేకంటే వినోదాన్ని బాగా కల్గించాయని అనవచ్చు. పైగా యంత్రంద్వారా 
వెలువడే నాటకం ప్రేక్షకులకు ఎంతో అబ్బురం కల్లిస్తున్నది. సినిమాలలో అబ్బురం 
కల్లించటానికి తగిన మాయ చాలా ఉంది. దానిలో కనపడే మనిషి ఒకడు, మాటాడే వాడు 
వేరొకడు, పాడేది మరింకొకడు. సినిమాద్వారా చాలా వరకు కనికట్టును సాధించగలిగారు. 
సినిమాకు మించినది దూరదర్శన్‌. అయినా సినిమా మతికట్టుకూడా సాధిస్తున్నది. 
నీచవినోద కల్పనకు రాజకీయ (ప్రచారానికి ఉపయోగించకపోతే సినిమా సంస్కార 
(ప్రయోజనాలను సాధించగలుగుతుంది. కానీ కళ పేర మానభంగాన్ని చూపనక్కరలేదు. 
యంత్ర సామర్ధ్యాన్ని నిరూపించటానికి కనికట్టు కొట్టాటలు' చూపనక్కరలేదు. ఈ 
రెండూ. అవివేకులైన యువజనంపైన, పిన్నలపైన నెరపుతున్న (ప్రభావం చాలా 
శోచనీయమైనది, (ప్రమాదస్థాయికి చేరుకున్నది. 

సంస్కారాన్ని మానవ (ప్రవర్తన ద్వారా సాధించవలసింది పోయి లాభాల సంపాదన 
యం(త్రంద్వారా సాధించాలనుకుంటే జరిగేది ఇంతే. 

సంస్కారం వినోదానికి పరిమితమైనప్పుడు సంఘానికి కొత్త సమస్యలు 
ఎదురవుతాయి. కుసంస్కారానుకరణ (ప్రధానమైపోతుంది. సంస్కారం అ్రధానమై 
పోతుంది. (ప్రస్తుతం మనం అనుభవిస్తున్న పరిస్టితి ఇదే. తంజావూరు, మధుర రాజ్యాలను 
నాయక రాజులు పాలిస్తున్న కాలం చివరి భాగంలో ఆచారధర్మాల అనుకరణ (ప్రబలింది. 


165 
ఇంటికీ వెళ్లేవాడట. అతడు నిత్యం ఎక్కే గుమ్మం ద్‌గే గుమ్మం - (ప్రతి ఆడదాన్నీ 
కలుసుకున్నాడు. అంటే ఏమిటి? ఇప్పటి పరిస్థితులు అందుకు ఏమైనా భిన్నంగా ఉన్నవా? 
లచ్చిగాడు తంజావూరు, మధురలలోనే తిరిగాడు. ఇప్పటి నటీనటులు దేశమంతా 
తిరగ గలరుగదా! సినిమాలో వీరుని, సంఘంలో వీరుడి కింద భావించి లొంగిపోవడం 
నిత్యమైనది కదా! చివరకు ఎంతదాకా వచ్చిందంటే | శ్రీరామచంద్రమూర్తి గొప్పవాడని లేక 
(శ్రీకృష్ణుడు గొప్పవాడని సినిమావాళ్లు చెబితేనే నమ్మేకాలం వచ్చిందికదా! ఇది మనందరికీ 
విదితమైన విశేషం. వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు కృత్రిమ బోధకులు 
సాక్షాత్కరిస్తున్నారు. వెనకటికాలంలో శీలం లేని కవులు, రచయితలు గొప్పవారుకాగా 
ఇప్పుడు అటువంటి నటీనటులు (క్రీడాకారులు మనకు (ప్రబోధకులవుతున్నారు... 


కాబట్టి సంస్కారమనేది వ్యాపార (ప్రవాహంలో తేలియాడే సరుకయింది. అది ఏ ఒడ్డు 
పడుతుందో ఏ స్ట్రితిలో పడుతుందో మనకు తెలియదు. 


ప్రజలుకూడా తమకు కావలసిన సంస్కారాంశాలనే సమయానుకూలంగా 
స్వీకరిస్తున్నారు. 
ధ్ర: యాభైల తర్వాత ఇప్పటికీ పెయింటింగ్స్‌, డాన్స్‌ వంటి వాటిల్లో సొంత ఆంధ శెలి 
వీర్చుడక పోవటానికి కారణం ఏమిటి ? 

జ: కాలం గడిచిన కొద్దీ కొన్ని ఆచారాలు సంప్రదాయాలు పాతబడతాయి. 
' పరిత్యక్తాలవుతాయి. కొన్ని ఆచార సంప్రదాయాలు సవ్యంగా కనపడి 
ఆలంబనీయాలవుతాయి. 

ఈ సంస్కృతి అనేది మనకు మత, కుల ఆచార వ్యవహారాలతో ముడి పడివుండి 
మార్పుకు అనువైనదిగా ఉండలేదు. నాటకాల ద్వారా సినిమాల ద్వారా ప(త్రికల ద్వారా 
సంప్రాప్తించిన వికాసమే సంస్కృతి అయిపోతున్నది. అనేక సందర్భాలలో పూర్వపు ఆచార 
సంప్రదాయాలు ఈ కొత్త సంస్కృతితో మిళితమై హాస్యాస్పదమవుతున్నాయి. ఈ ప్టితిలో 
సంస్కృతిని గురించి వార్తలు వెలువడకపోవడం అనేది నిస్సారమైన కించ. 

సినిమాని గురించి రాయటం సంస్కృతిని గురించి రాయటమే అవుతోందిగదా! 
క్రకెట్‌ని గురించి రాయటం ఉన్నత సంస్కృతిని వర్ణించినట్లే అవుతుందిగదా! ఆధునిక 
పరిశోధనలను పరిశ్రమలను గురించి వ్రాయాలంటే ఆధునికీకరణ లేని భాషలో విదేశీ 
పదజాలాన్ని జొప్పించి పలువురికి అర్హంకాకుండా రాస్తున్నారు. అదొక సంస్కారం. 

చిత్రలేఖనంలో ఏవో ఉద్యమాలు ఉండాలని వాటి (ప్రభావం వచ్చి పడాలని వాదించే 
రాజకీయ వాదులున్నారుకదా! ఆధునికత అనేసరికి పదజాలమేలేదుకదా! ఇదే సత్యం 
కవిత్వానికి, సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. చిత్రలేఖనానికి దేశీయమైన వ్యక్తీకరణ లేకుండా 


166 


పోతున్నది. పూర్వం ఏనాడో వేళ్చువారిన సంగీతం, నాట్యకళలే మార్పులేకుండా ఈనాటికీ 
ప్రదర్శిస్తే అదే సంస్కారం అనుకునే వాళ్లు బోలెడుమంది. త్యాగరాజు గొంతులో వ్యక్తమైన 
భక్తి ప్రపత్తులు లేకుండా ఒక నిస్సారమైన శా స్త్రీయబాణిలో పాడితే చాలు, అదే సంస్కారం 
అనే వాళ్లున్నారు కదా! 


పూర్వపు ae కొన్ని అనుకరించలేక, అసలు ఆభాషే అర్థంకాక ఆశైలే అర్ధంకాక, 
ఆ ఓజస్సుతో నర్తించే శక్తిలేక పూర్వపు నాట్య సంప్రదాయాలలో కొన్ని మనకు పనికిరావు 
అనే వాళ్ల వైఖరికూడా సంస్కార ప్రతిబింబమే అవుతున్నదిగదా! పూర్వానికీ (ప్రస్తుతానికి 
ఏదో కొట్లాట వచ్చింది. ఆ ప్రక్రియలుగానీ ఆప్రమాణాలుగానీ నేడు చాలా మటుకు లేవు. 
పైగా ఆపూర్వపు కళలతో పరిచయంలేని వాళ్లు రచయితలవుతున్నారు. ఆధునిక సంస్కార 
ప్రక్రియలకు అనువుగా భాషాశైలి రూపొందటం లేదు. ఇదేదో మార్పు.జరుగుతున్నకాలం. 


పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి అయిన సంవత్సరంలో దాదాపు 72మందికి 
హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆయన వయసుకు సంకేతంగా సన్మానం చేశారు. 
సన్మానితులలో సినిమావాళ్లున్నారు. రచయితలున్నారు. క్రీడాకారులున్నారు. 
కళాకారులున్నారు. 

(పీక్షకులు క్రీడాకారుడు అజరుద్దీన్‌ కనపడడంతోటే రవీంద్రభారతి: 
కప్పులేచిపోయేటట్టుగా హర్షధ్వానాలు చేశారు. అదేదో వె(ర్రి అన్పించింది. ఆతర్వాత 
సినిమానటుడు జి. కృష్ణకానరాగానే మళ్లీ హర్షధ్వానాలు చెలరేగాయి. రచయితలు, కవులు 
వచ్చినపుడు అట్టా (పిక్షకులు ధ్వనించారో లేదో ఇప్పుడు చెప్పలేం. ప్రేక్షకులు వేలం వెర్రి 
మనుషులనుకోక తప్పలేదు. కానీ కొంతమేర ఈసన్మాన. కార్యకలాపం--జరి గింతర్వాత 
అంధవైలెన్‌ విద్వాంసుడు మారెళ్ల కేశవరావుకు సన్మానం చేస్తున్నారు. ప్రేక్షకులు 
అంతకుముందు ఏ సందర్భంలోనూ చూపని ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. కరతాళ 
ధ్వనులూ విన్పించారు. ఏమనాలి? గుడ్డివాడు అనిజాలి చూపారా? గ వయలన్మ అని 
ఆనందం ప్రకటించారా? ఏమైనప్పుటికీ (ప్రజలు పూర్తిగా చెడలేదు. సంస్కారం నివురులో 
ఉన్న నిప్పులాగా ఉంది అనవచ్చునా ? 


ప్రః మీ కాలంలో మీరు క్షిష్ణ శాస్త్రీ బాపిరాజు వంటి భావకవులను, సంప్రదాయ కవులను, 
చలంవంటి. రెబెల్టిను నన్లిహితంగా చూసీ ఉంటారు. ఆధునిక సాహిత్వ 
ఉద్యమాలున్హాయి. నీటిని మీరు ఎలా చూస్తున్నారు. పాండిత్యం ఎలా వనిచేస్తోంది ? 


జ: కవి అనేవాడే ఉన్నాడు. భావుకత ప్రకటనాచాతురి అనేవి మాత్రమే ముఖ్యం. 
మీరు ఎన్నడైనా నేటికాలపు కవిత్వం చదివారా? అక్కిరాజు ఉమాకాంతం గారనే ఆయన 
రాశాడు. నన్నయదగ్గర నుంచి, 'నేటిదాక తెలుగువాడికి స్వతంత్ర ౨ అకార 
ఆయన నిర్మొహ మాటం మనకు ఆదర్శంకావాలి. 


'టిక్తీ 
మైన 
_రం 


౨దికి 
ఇరు 
రు. 


"రత్రి" 


గాత 
వులు 
వెర్రి 
న్వాత 
కులు 
'తాళ 
అని 
ఏలో 


167 
తెలుగు కవులలో సంప్రదాయాన్ని పాటించేవారు వున్నారని అంటూవుంటాం. ఇది 
సృష్టికే విరుద్దం. నాలెక్క ప్రకారం సంప్రదాయాన్ని సుష్టుగా పాటించేది బండమా త్రమే. 
భాషా శైలి (ప్రతి వంద ఏళ్లకు మారుతూ వుంటుందంటారు. భావుకత ఫణితికూడా 
మారకపోతే భాషా శైలి మాత్రం మారి ప్రయోజనం ఏమిటి? భాషా శైలి మారి భావుకత 
ఫణితి మారకపోతే హాస్యాస్పదంగా వుంటుంది. ఇంతకూ నేను అనేకుల కవులను 
రచయితలను కలుసుకున్నమాట నిజం. వాళ్లను గురించి రాసిన మాటా నిజం. నాకు 
వాళ్లలో ఎక్కువ తక్కువలు ఏమీ కనపడలేదు. కాకపోతే నాకు అభిమాన వ్యక్తులున్నారు. 
బాపిరాజుగారు అమృతహృదయుడు. మమ్మల్ని ఆయన ప్రేమించినంతగా మేం ఆయనను 
'ప్రేమించలేకపోయామని నాకించ. రెండు మూడు సంవత్సరాల (క్రితం ఎక్కడో చదివాను. 
విష్లవ రచయితగా పేరుపొందిన రాచకొండ విశ్వనాథశ్నాస్త్రిగారు తన రచనల మూలంగా 
విప్లవం వస్తుందనిగానీ ప్రజలు మారుతారనిగానీ నమ్మకం లేదన్నాడు. ఆయన సత్యాన్వేషిగ్రా 
కానవచ్చాడు. రచన అనేది హృదయం నిర్ణయించిన ఒక విధివలే కొనసాగాలి. కానీ 
ప్రపంచంలో అందరినీ తాను మహా మార్చబోతున్నట్టు అహంకరించేది రచనే కాజాలదు. 
విశ్వనాథ సత్యనారాయణను చదువుకున్నంతమా త్రాన రాముడిపట్ల భక్తిపుట్టదు. (శ్రీ శ్రీని 
అధ్యయనం చేసినంతమా త్రాన విప్టవానికి ఉద్యమిస్తారనుకోవడం (భ్రమ. అన్నట్లు వీరిద్దరూ 
ఎవళ్ల 'భావాలనో కాజేసిన బాపతే. ఇద్దరి భాషాశైలి మాత్రం సాంప్రదాయకమైనది. గద్దర్‌ 
కవితా కృషి వేరు. ఒక ఉద్యమాన్ని లేవగొట్టటానికి కవిత్వం వెలయించిన వాళ్లలో గరిమెళ్ల 
సత్యనారాయణ, గద్దర్‌ చేరివున్నారు. గరిమెళ్ల పాల్గొన్న ఉద్యమం ఫలించటమేగాక ఇప్పుడు 
దేశభక్తి అవసరంలేకుండా పోతున్నట్టున్నది. పూర్వంకూడా చాలా మంది కవులకు 
దేశభక్తిలేదు. గద్దర్‌ కవితల్ని చదివి ఎవడూ విప్టవం నేర్చుకోడు. గద్దర్‌ కవితలుగానీ 
వంగపండు ్రసాద్‌కవితలుగానీ విప్తవం కావాలనేవారే అభిమానిస్తారు. విపవం ముగిస్తే ఎట్లా : 
అభిమానిస్తారో తెలీదు. 


భావకవులను నేను చాలా మందిని కలిసిన మాట నిజం. వాళ్లలో ఎవ్వడూనాకు ఏ 
ఉత్తేజాన్ని కలగచేయలేదు. నేను దాదాపు అందరు కవులను కలిశానే. వాళ్లు నాకు ఉత్తేజమే 
కల్గించి వుంటే నేనుకూడా గొప్పు కవిని అయిపోయి ఉండాల్సింది కదా. ఉత్తేజం కల్గించారా 

' లేదా అనేది అట్టా, అట్టిస్యర్ణ నాకు ఆశ్చర్యం కల్గించిన ఇద్రరిపేర్లు చెబుతాను. చెళ్లపిళ్ల 
వెంకటశ్నాస్త్రిగారు, కాశి కృష్ణాచార్యులుగారు. వాళ్లను కవులందామూ అంటే మిగిలిన 
కవులందరూ వాళ్లు 'తమ వోళ్డేననుకుని పోతారని నాకు బెంగ. వాళ్లు కవులకు కవులు. 
“చలంగారు మాకు ఆప్పుడు. పురుషాధిక్యం తలల్లో జ్లీర్ణించుకుపోయి వెలయించిన రచనలు 
మనకు సంప్రదాయిక రభనలుగా కానవస్తున్నాయి. చలంగారు పురుషాధిక్యాన్ని 
లెక్కపెట్టులేదు. అందువల్ల ఆయన సంప్రదాయకుడుకాడు. మన మర్యాదలన్నీ పెద్దపెద్ద 
వాళ్ల పెద్దరికాన్ని నిలపటానికి ఉద్దేశించినవి. మా చలంగారు ఈ పెద్దరికాలు పాటించలేదు. 


168 


'చిన్నరికాలూ పాటించలేదు. ఈమధ్య చలంగారి శతజయంతి జరిగింది. ఆశతజయంతి 
సంఘంలో నేనొక ఉపాధ్యక్షుణ్లి. అందవల్ల ఆయనను గురించి విమర్శనా పూర్వకంగా 
ఎందరు ఏమేమి అనుకుంటున్నారా అని కొద్దిగా పట్టించుకున్నాను. ఈ విమర్శకుల్లొ చాలా 
మంది తమకున్న నమ్మకాల (ప్రకారం చలం రాయలేదని ఈసడించిన వాళ్ల. 
వాళ్లనుకుంటున్నట్టు చలం రాయాలిట. వింత ఏమిటంటే ఇట్లా తామనుకుంటున్నట్లు 
చలం రాయలేదని తిట్టిపోసిన వాళ్లలో కాలంచేసిన వితంతువులున్నారు (సనాతనులు) 
కాలాన్ని వితంతువును చేయాలనుకునే వాళ్లున్నారు. (విప్లవ రచయితలు) మన దేశంలో 
పెద్దగా చెప్పుకోదగిన సాహితీ ఉద్యమాలేమీలేవు. కాకపోతే కొందరు ఏవో 
ఉద్యమాలున్నాయని అంటూ ఉంటారు. మనదేశంలో స్వార్దం అనేది పెద్ద ఉద్యమం. 
మెచ్చుకోవటంలో ఉద్యమాలున్నాయి. మన కిష్టమున్నా లేకపోయినా ఒక విశేషం విధిగా 
గ్రహించాలి. ఏదైనా సానుకూల పరిస్టితి సంప్రాప్తించాలంటే అర్దమైనా కాకపోయినా 
వాల్మీకిరామాయణం సుందరాకాండ పారాయణం చేస్తాం. అంతేగానీ గురజాడ అప్పారావు 
రాసిన ముత్యాలసరాలు పారాయణం చేయంగదా! కవిత్వానికి కుడా అద్భుత శక్తులు ఉండాలి 
అని నమ్మటం మన సంప్రదాయం. ఇది కాక కవిత్వం దాన్ని గానం చేసే వాడిలో ఏదో. 
హాయిని కల్లించాలి. లేకపోతే పశువుల కాపరికూడా సరదాగా ''జండాపైకపిరాజు ” “అల్లుడా! 
రమ్మని ఆదరమ్మున పీలువి అనే పద్యాలు గానం 'చేయటందేనికి? - ఒక్కొక్కప్పుడు 
కవిత్వంలో వచ్చిన మాటలే మనకు సాధారణ సంభాషణల్లో ఉపయోగించే 
మాటలైపోతాయి. అట్లా ఏదో రాయాలిగానీ నా కవిత్వం చదివిన వాడు పిలకలు పెడతాడు. 
నాకవిత్వం చదివినవాడు పిలకలు తెగకోస్తాడు అని ఆశించడం కవిధర్మం కాకూడదు. 


(ప్ర: సాహితీ ఉద్భమాలకూూ, జీవన వాస్తవాలకూ పొత్తు కుదిరిందనే అనుకుంటున్నారా? 


జ: మనదేశంలో సాహిత్యానికి జీవిత వాస్తవాలకూ పాత్తుకుదరదు. మనదేశంలో కుల 
వ్యవస్ట ఉన్నన్నాళ్లూ పారబాటునకూడా మానవత వికసించదు. కులాన్ని నిరసించిన 
వేమనను తమకులం వాడంటే తమకులంవాడని కొట్టుకుచస్తున్నారే - ఈదేశంలో సద్భావన 
అసాధ్యం. కవిత్వంరాసిన (ప్రతివాడూ రుపిక్రాడు. తన జీవితాన్ని ఒకసాధనగా ఒక ఉత్తమ 
ప్రయోగంగా తీర్చిదిద్దుకొనగలిగినవాడే రుషి అవుతాడు. కవి అవుతాడు. అటువంటి 
యోగ్యత కొంతవరకైనా మా చలం గారికి తప్పు చాలామందికి ' లేదు. వేలూరి 
శివరామశ్నాస్త్రిగారికి కూడా అటువంటి అదృష్టం కొంత పట్టింది. ఈకొంత అనే మాట 
ఎందుకుపయోగిస్తున్నాను? బాగా చదువుకుని బాగా ఆలోచించి కవిత్వంరాస్తారు కదా! ఆ. 
కవిత్వంబాగా చదువుకోనటువంటి బాగా ఆలోచించనటువంటి వాడికి కూడా నచ్చాలి. 
చదువుకోనివాడు మెచ్చనిదే చదువుకున్నవాడికి బతుకు లేదు. టాల్‌స్టాయ్‌ హింసాయుత 
విష్ణవానికి (పరకుడుకాజాలడు. కానీ ఆయన వర్ణించిన రష్యావారి జీవితం విప్తవకారులకు 
wes రష్యాలో చదువురానివాళ్లకు 1 కూడా టాల్‌స్టాయ్‌ పేరు తెలిసిపోయింది. 


169 


ఫాదర్స్‌ అండ్‌ సన్స్‌ నవలలో - వాడెవడో తాగుబోతు తనను వర్గించుకుంటూ టాల్‌స్టాయ్‌ 
సాహిత్యంలో గొప్పు వాడయినట్టుగా తను కల్టుపాకలో గొప్ప వాల్లని చెప్పుకున్నట్టు జ్ఞాపకం. 
కడకు టాల్‌స్ట్రాయ్‌ని రైల్వేకూలీలుకదా గొప్పగా ఊరేగించింది. ఇదంతా ఎందువల్ల 
జరిగింది. వాళ్తంతా ఆయన రచనలు చదివారా? మిత్రుడు కాళోజి నారాయణరావు జైలులో 
పడ్డాడు. పక్కనే ఒక దొంగ కూడా ఉన్నాడు. వాడు దుర్మార్గుడని కాళోజి వాడిపట్ల 
నిరిప్తుడుగానే వున్నాడు. కానీ వాడు కాళోజిని ఆప్యాయంగా పలకరించాడు. - “గాంధీ 
మహారాజు చెప్పిన పనిచేసి జ్రైలుకొచ్చావా?”” (అట్లాంటిమాటేదో) అన్నాడు. కాబట్టి 
ఒకగొప్పు వాడు గొప్పవాళ్ల నోళ్లలో నలిగినంత మాత్రాన సరిపోదు. ఈరోజుల్లో ఎవడు 
కల్పించాడో ఒకనికృష్టపు మాట - “మేధావులు” అని. ఆమేధావి మెచ్చుకుంటే ఒరోదేమిటి? 
ఆమేధావి మనపట్ల ప్రసన్నుడైనంత మాత్రాన ఏప్రయోజనమూ ఒనగూడదు. మేధావిని 
మెచ్చుకోవాల్సిన వాళ్ళు నిరక్షరాస్యులు. ఆయోగ్యత మన కవులకు ఇప్పటికీ కల్లలా. 


(పః: ప్రజలు తమకు కావలసిన పాలకులను ఎన్ఫుకుంటున్నారు. ప్రజల రాజకీయ చైతన్యం 
పెరిగిందంటున్నా సమస్యల విషయంలో ప్రజలు పాలకులను నిలదీయటం లేదే 9. 


జ: మన దేశంలో; ఓటర్జు యోగవాశిష్టంలో వర్ణించిన చేతనామా త్ర జీవులు. అంటే 
ఇం(దెయాలను సంతృప్తిపరచటానికి బతికే వాళ్ళు. ఎక్కువమాటలు పలకగలిగినవాఢు 
మేధావి అవుతున్నాడుగానీ సదాలోచన చేసినంతమా త్రాన కాదు. మన రాజకీయాలు కేవలం 
స్వార్ధంపై ఆధారపడివున్నాయి. వాళ్ల స్వార్ధం తీర్చగలిగిన వాళ్ళు మన ఓటిర్లే. చేతనామా్ర 
జీవులు అనే వాళ్ళు -- యోగవాశిష్టంలో కానవస్తారు. వాళ్లకో పాపంగానీ పుణ్యంగానీ ఒక 
వివేచనగానీ ఒక విచక్షణగానీ ఒక విజ్ఞానంగా నీ ఏదీ వుండదు. నిశుంభుడు ఏమి చెస్తే వాళ్లు 
అది చేసేస్తారు. మన ఓటర్టు ధనం, కులం, ఏమని ప్రేరేపిస్తే అది చేస్తారు. ఒక విచిత్రం - 
ఒకరాజకీయుడు ఓట్లకోసం దణ్ఞాలు పెట్టుకుంటూ తిరుగుతాడు. ఎన్నికయిన తర్వాత 
దణ్ణాలు పెట్టించుకుంటూ తిరుగుతాడు. మన చేతనామా[త్రజీవులు ఎన్నికల కాలంలో 
దణ్ఞూలు పెట్టించుకుంటారు. ఆతర్వాత ఐదేళ్లపాటు దణ్ణాలు పెడుతూ తిరుగుతారు. మన 
రాజకీయాలు రోజురోజుకీ జటిలమైపోతున్నాయి. ఎన్నికల కోసం నిలబడ్డవాడు ఓటర్ల 
మేధావితనాన్ని మెచ్చుకోవచ్చుగానీ మనం ఎందుకు మెచ్చుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చియాభై 
ఏళ్లయింది. ఎందుకు ఓళ్లేస్తున్నారో ఇప్పటికీ జనాలకు తెలీదు. ఈ స్టితిలో పెద్దపెద్ద పసివాళ్తే 
ఆలోచించుకోలేకుండా పోతుంటే చిన్న చిన్న పసివాళ్లకుకూడా ఓటుహక్కు ఇచ్చారు. 
(ప్రజలకు సేవచేయని రాజకీయవాదిని ఎన్నుకునే ఓటర్లు ప్రజలకు కీడుచేసే వాళ్లే అవుతారు. 
అంటే తమకు తాము కీడు చేసుకునేవాళ్లు. కాంగ్రెస్‌సంస్టను సేవారాజకీయసంస్టగా 
తీర్చిదిద్దాలని గాందీజీ ప్రయత్నించాడు. ఆప్రయత్నం ' విదితం అయ్యేలోగా ఆయన 
చనిపోయాడు. అంతే - ఇప్పటికీ కాంగ్రెస్‌ సేవాసంస్టకాజాలకపోతున్నది. మిగతారాజకీయ 
పార్టీలన్నీ తమతమ ఓపిక ప్రకారం కాంగ్రెస్‌ను అనుకరించి బతుకుతున్నాయి. ఒక వింత 


170 

ఏమిటంటే ప్రతి రాజకీయ పక్షమూ తాను అధికారంలోకి వస్తే ఏదో వెలగబెడతానని చెప్తూ 
వుంటుంది. (ప్రతిరాజకీయ పక్షమూ ఈదేశంలో అధికారం అనుభవించింది. వాస్తవానికి 
మనకు |ప్రతిపక్షమనేదిలేదు. వీళ్లందరూ ఈ ప్రజలు ఎవరోపరాయి వాళ్లయినట్లు వీళ్లకు 
ఇంతచేశాం, అంతచేశాం అని చెప్పుకుంటారు. పూర్వం బ్రిటిష్‌ వాడు ఇట్లాగే 
చెప్పుకునేవాడు. ఒక్కడుకూడా ఇప్పటికీ విధి నిర్వహణమాకత్రమే చేశానని చెప్పుకునే 
వాడులేడు. 


ధ్ర: మన వివాహ వ్యవస్థలో రావలసీన మార్దులేమిటి ? 


జ: మనదేశంలో సంప్రదాయకులు అని పేరుపెట్టుకుని అమాయకులచేత మర్యాదలు 
చేయించుకుండే మోసగాళ్లు పలువురున్నారు. వాళ్లు ఏదిచేస్తే అది సంప్రదాయం. ఇప్పుడు 
రాజకీయాల్లో ఎంత మోసంవున్నదో మన సంప్రదాయాల్లో అంతకంటే మోసంవున్నది. 
ఉదాహరణకు మనదేశంలో సం(ప్రదాయకుడెవ్వడూ యువతీ యువకుల్ని పెళ్లి 
చేసుకోనివ్వడు. యువతీయువకులకు సం(ప్రదాయకుడు పెళ్లి చేస్తాడు. పెళ్లి చేయటం 
సంప్రదాయం. పెళ్లి చేసుకొనటం సంప్రదాయంకాదు. నిజంగా సంప్రదాయమే 
తెలిసివుంటే ఇప్పుడు సం ప్రదాయంపేరిట జరుగుతున్న దుర్మార్గాలు జరిగేవికావు. పతంజలి 
భాష్యం .చదువుతే పెళ్లికుమార్తిను వెతుక్కుంటూ పెళ్లికొడుకు తిరిగినట్టు 
విదితమవుతుంది. ఒక్కొక్కచోట పెళ్లికొడుకు కోసం పెళ్లి కూతురు తిరిగివుండచ్చు. 
పెళ్లికొడుకు తనకు నచ్చిన ప్రయోజకుడైతేనే పెళ్లికూతురు అతడితో మనువుకు సిద్రపడేది. 
ఇప్పుడు మనపురుషాధిక్య సంఘంలో పెళ్లికూతురు పార్రీవాళ్లు పెళ్లికొడుకును 
వెతుక్కుంటూ తిరగాలి. మన సంప్రదాయాలు ఇట్టా తలకిందులైపోతుంటాయి. అసలీ 
సం'ప్రదాయమనేదే చాలా విచిత్రమైన మాట. మహాభారతం ఒక సంప్రదాయాన్ని 
నిద్దేశిస్తున్నదనుకుందాం. మనం ఆంధ్రులం. మనకిష్టమున్నాలేకపోయినా ఆం(ధ్రులమే. 
మనం మహాభారతంలో కౌరవుల పక్షం వాళ్లం. మనవలెనే ఉత్తర కాశీప్రాంత ప్రజలు కేవలం 
కౌరవుల పక్షమేకాకుండా ఇప్పటికీ దుర్యోధనుడికి దేవుడికి చేసినట్టుగా కొలుపులు 
చేస్తుంటారు. పాండవులు చంద్రవంశం వాళ్లు కాబట్టి మనలను. ఒకప్పుడు పరిపాలించిన 
చాళుక్యులు చంద్రవంశం వాళ్లం అనుకున్నారు కాబట్ట మనం చాంద్రమానం పాటిస్తున్నాం. 
అంటే మన మాసగణన పద్దతి చంద్రుడు చలనాలను ఆధారం చేసుకుని ఉంటుంది. 
సంప్రదాయాలు ఇట్టా ఉంటాయి. సూర్యుక్ణి ఆధారం చేసుకుని ఏర్పడ్డమాసాల 
పద్రతివున్నవాళ్లు ఉన్నారుకదా! వాళ్లకంటే మనం భిన్నులమా? ఇట్టా ఎన్నయినా 
చెప్పుకుపోవచ్చు. సంప్రదాయవాదులకు సం(పదాయమనేది చలనం లేని బండ. ఈ 
సంప్రదాయానికి ఒక్కొక్కపుడు కొందరిని ఎక్కువ చేయటం, కొందరిని తక్కువ 
చేయటం మామూలు. పెళ్లి చూపులంటే మన సంప్రదాయంలో పెళ్లికూతురు చూపులే. 
పెళ్లి కొడుకుని చూట్టానికి ఏపెళ్లి కూతురు పార్టీవాళ్ళ్లూ ఇప్పటికి రాలేదు. పెళ్లికూతురును 


171 
చూట్టానికి వచ్చే అత్తగారు ఇప్పటికికూడా ఆదురదృష్టపు పెళ్లికూతురు మెళ్ళు తనే తన 
నికృష్ట. , దృష్టులలో ౪ తాళికడుతుంది. పెళ్లికొడుకు కట్టే తాళి ఆతర్వాతదే. మంగళ సూత్రం 
అంటే జ్ఞాపకంవస్తోంది. ఇదేదో చాలా పవిత్రమైనదైనట్టు మనమూ భావిస్తున్నాం. సినిమా 
వాళ్ళూ చెప్తున్నారు. అసలు మంగళసూత్రం అనేది ఎందుకు వచ్చినట్టు? ధర్మశా స్రానికి 
జైమంగళ వ్యాఖ్యలో దీని (ప్రస్తావన ఉంది. ఆ ప్రస్తావన చదువుతే ఇదేదో లౌకిక చిహ్నమని 
తేలుతుంది. ధర్మశా'స్తాలు రాస్‌న వాళ్లందరూ రుషులనే మూఢనమ్మకం మనకుంది. వాళ్లు 
సామాన్య మానవులే అని తెలుసుకుంటే ఈబెడద వుండదు. ఇంతకూ మనకు నె 
సంప్రదాయంపట్టా ఐతిహాసిక దృష్టిలేదు. వాళ్లెవరో దాష్త్రీకపు వ్యక్తులు ఆచారమే 
'ప్రధమధర్మమన్నారు! అది మనకు జన్మశిక్ష అయింది. అందువలన మనదేశంలో పెళ్లిచేసే 
వాళ్లేవున్నారుగాని పెళ్లి చేసుకునే వాళ్లు లేకుండాపోయారు. పెళ్లిచేసేవాడున్నాడుగాబట్ట వాడు 
కట్నం అనేరుసుం తప్పకుండా పుచ్చుకుంటాడు. 


(పః సైన్స్‌కు తత్తళాస్రానికివున్సు సంబంధం ఏమిటి ? 


జ: మనదేశంలో విజ్ఞానశా,స్త్రం తత్వశా,స్త్రుంతో వత్రడేపడె రూపాందింది. 
ముందుగా ఒక విషయం చూద్దాం. అది ఎంత విజ్ఞాన శాస్త్రమైనా అంచే విషయ సంబంధ 
జ్ఞానమైనా అది ఎంతగా భౌతిక శాస్త్ర లక్షణాలు కలిగినదైనా మనవాళ్లు దానిని దర్శనం 
కిందే భావించారు. అదికూడా భగవంతుడి దయవల్ల మానవుడికి అబ్బిన |ప్రజ్ఞలనే 
' నమ్మారు. నమ్మించారుకూడాను. ఒక్క చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఖగోళ శా స్రాన్ని 
గురించి రాసిన భాస్కరుడుకానీ, ఆర్యభట్టుకానీ అది తమకు దేవుడిచ్చిన ప్రజ్ఞగానే 
భావించారు. ఆర్యభట్టు '' బ్రహ్మదేవుడు ఈ భవక్రాన్ని 360 భాగాల కింద విభజించెను'' 
అన్నాడు. అంటే 360 డిగ్రీలను మానవుడు పరిగణన సౌలభ్యం కోసం కల్పించుకున్నాడు. 
ఆడి(గీలను భగవంతుడే కల్పించాడని చెబుతున్నాడు, ఈరోజుల్లోవలే కర్పత్వం కోసం 
_మోజుపడలేదు అంత గొప్ప విశేషం భగవంతునిదయ లేంది తనకెట్టా తెలుస్తుంది అని 
మరింత వినయమూర్తి అయిపోయినాడు. వినయంలేకపోతే అహంకారమే వస్తుంది. 
అహంకారం ఫలితం నేటి విజ్ఞాన శాస్త్ర క్నేత్రంలో మనం చూస్తూనే వున్నాం. కాబట్టి 
విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలు మనకు దైవదత్తమైనవనుకుని వినయాన్ని పాటించాలి. ఇది మన 
పూర్వశాస్త్రవేత్తలు నేర్చిన పాఠం. - 
(హః టాగోర్‌ వ పట్లు బెంగాలీలు చూవీన ఆదరాన్చి, అభమొనాన్లు తెలుగు re పట్లు 
మనవారు చూపడం లేదు ఎందుచేత ? 
జ: ఇది ఏదో బజారు మాటలాంటిది. రవీంద్రనాథ్‌చాగోర్‌కు బెంగాలీలంతా 


సహాయం చేశారనుకోవటం పారబాటు. ఆయన తన గొప్పును తానే (ప్రతిష్టించుకున్నారు. 
_ఆతర్వాతనే బెంగాలీ వాళ్లు ఆయనను పాగడటం ప్రారంభించారు. ముందుగా తన రచనలను 


172 


ఇంగ్రీషులోకి అనువదింపచేసుకున్నాడు. ఆవిధంగా ముందర ఇంగ్రీషువాళ్లకు తన గొప్ప 
తెలియచేసుకున్నాడు. (ప్రపంచంలోకెల్లా గొప్ప వాళ్తయిన బెంగాలీలు అనేక మందిపుట్టారు. 
కానీ వాళ్లెవరికీ రవీంద్రనాథ్‌కు పట్టిన అదృష్టం పట్టలేదు. దానికి కారణం ఆయన తన 
ప్రచారం తాను చక్కగా చేసుకోవటమే. దీన్లో దోషమేంలేదు. ఒకటి' రెండు బెంగాలీ వాళ్లవే 
ఉదాహరణలు చెప్పుకుందాం. ఈశ్వరచం ద్ర విద్యాసాగర్‌ కుమారుడు తండ్రికంటే మించిన 
పండితుడు. సంస్కృతంలో విజ్ఞాన సర్వస్వమేరాశాడు. దానిపేరు “వాచస్పత్యం' అది 
సంస్కృతంలో ఉంది. దాన్ని భారతీయులు చదవరు. ఏజర్మనీ వాళ్ళా, 
చదువుతూవుంటారు. రాజారాధాకాంతదేవ శబ్దకల్పద్రుమం అనే సర్వస్వ ప్రాయమైన 
నిఘంటువు రాశాడు. అది సంస్కృతంలోనే. దాన్ని ప్రపంచంలో వుండే మహా 
'పండితులందరికీ పంపించాడు. సరస్వతీదేవిని అమ్ముకోరాదనీ ఉచితంగానే అందరికీ 
ఇచ్చాడు. ఆయనదొక అపూర్వ పాండిత్యం. ఒక అపూర్వ వ్యక్తిత్వం. కాని సంస్కృతంలో 
రాశాడు. భారతీయులు ఎంతమంది చదువుతారు. ఇతరదేశపండితులు చదువుతారు. 


అసలు ఈవిధమైన పరిశోధన ఏదీ లేకుండగానే లోకధర్మాన్ని బాగా ఎరిగిన శరత్‌బాబు 
రాసిన నవలలు (ప్రపంచ మంతటా ఈవాళ్లికీ చదువుతున్నారు. కానీ ఆయనకు 
నోబెల్‌ బహుమతిరాలేదు. అందువల్ల ఆయన తక్కువవాడని భారతీయుల అంచనా. 


మనవాళ్లకు ఏదో ఒక విధమైన శుష్కవేదాంతం అలవడింది. ఎవడో పొగిడితే తప్ప 
మనగొప్ప మనకు తెలియదు. మనం పొగడుకోం. అట్టా అని పాగడకుండా ఉండలేం. 
మనదేశంపై దండయాకత్రచేసి స్థిరపడిన పరిపాలకులపట్ట మనకు ఉన్నమోజు 
పెంపుడుకుక్కకు కూడా వుండదు. కశ్ట్‌ ఇండియా కంపెనీవాళ్లు ఎవరిని మెచ్చారో వాళ్లని 
మెచ్చడం మనకు ఆనవాయితీ అయిపోయింది. ఒకచిన్న ఉదాహరణ చెప్పుకుందాం. 
త్యాగరాజు అనే తెలుగువాడు తమిళదేశంలో పుట్టిపెరిగాడు. తన గానామృతాన్ని తమిళ 
దేశీయులకు విన్సించాడు. త్యాగరాజు సమాధికి ఒక తెలుగు నాగరత్నం తన ఆర్షన యావత్తు 
ధారవోసి మహాక్షేత్రంగా రూపొందించింది. తమిళులు ఈనాటికీ అక్కడ త్యాగరాజు 
ఉత్సవాలు జరుపుతున్నారు. ఆం(ధదేశంలో ఏం ఉత్సవాలు జరుపుతున్నాం? 


ఇంతకూ త్యాగరాజు (ప్రతిభను దేశదేశాలచాటినది తమిళులు --- వాళ్ల సంబంధం 
మొదలియార్‌ (త్యాగయ్యను గురించి ఇంగ్రీషులో రాసిన) వాళ్ల డాక్టర్‌ వి. రాఘవన్‌, 
విజయరాఘవాచారి (స్పిరిచువల్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ త్యాగరాజ) - వాళ్ల ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి 
మరికొందరు చేశారు. రానురాను మనం తెలుగు భాషను మర్చిపోతున్నాం. 
నోబెలబహుమానమే గొప్ప అనుకోవటంలో ఈ తికమక వస్తోంది. నోబెల్‌ బహుమానం 
పొందిన సి. వి. రామన్‌ మన విశాఖలో చదువుకున్నవాడే గదా! మనం భారతదేశానికి ముగ్గురు 
రాష్ట్రపతులను ఇచ్చామే. 


గొప్పు 
నారు. 
ర 
నతన 
వాళ్లే 
ఎంచిన 
' అది 
వాళ్లో, 
మమైన 
మహా 
ందరికీ 
తంలో 


బాబు 
మనకు 


తే తప్ప 
ుడలేం. 
[మోజు 
' వాళ్లని 
దాం. 
తమిళ 
రావత్తు 
ఫగరాజు 


బంధం 
'ఘవన్‌, 
బృలక్ష్మి 
పన్నాం. 
మానం 
ముగ్గురు 





173 

ఇది పత్రికా రచనకు సంబంధించిన కృషిలో అడుగుతున్న ప్రశ్నకదూ! మన 
కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు ఎం. చలపతిరావు, సి.వై. చింతామణి, 
బి. హనుమంతరావు, ఖాసా సుబ్బారావు ఇంకా ఎందరో దేశాన్ని పత్రికారచనను కలిపి 
గొప్పగా సేవించుకున్నారు. 

ఏవిధంగాచూసినా తెలుగుదేశంలో గొప్పవాత్తకు లోటులేదు. అజ్ఞానులు గుర్తించనంత 
మా(త్రాన మనకు లోటులేదు. 
(ప్ర: మ్యుస్టిం పాలకుల వలన జరిగిన మంచి ఏమిటి ? 


జః ఆంధ్రదేశానికి సేవచేసిన పరిపాలకులే చాలా కొద్ది మంది. వాళ్లు హిందువులు 
కావచ్చు. ముస్తింలుకావచ్చు. ముగ్గురిని మాత్రం పేర్కొంటాను. కడపటి కాకతీయ 
ప్రభువులు ఎప్పుడూ యుద్దంలోనే నిమగ్నులైవున్నారు. కానీ యుద్దానికి యుద్దమే, 
పౌరపరిపాలనకు పౌరపరిపాలనే - రెండింటిని విడివిడిగా పరిపాలనకు ఏవిధమైన లోపం 
రానీయకుండా కట్టుదిట్టం చేశారు. కాకపోతే ఈ ఆంధ్రదేశం బాగున్నదనే ఆసూయతో 
ఢిల్లీ ప్రభువులు దండయాత్రలు చేసి సుఖప్రదంగా నడిచిపోతున్న పరిపాలనను నాశనం 
చేసిపోయారు. 


కాకతీయ సామ్రాజ్య పతనానంతరం వాళ్ల దగ్గర పనిచేసిన ఉద్యోగులు, సామంతులు 
మొత్తం నాలుగు రాజ్యాలు స్టాపించారు. ఒకటి - ఆం(ధ్రరాజ్యం (రేకపల్రిరాజధాని) ఇంకోటి 
పద్మనాయకుల రాజ్యం (రాచకొండరాజధాని)ి మూడోది రెడ్డిరాజ్యం 
(కొండవీడురాజధాని) నాలోది విజయనగర సామ్రాజ్యం (హంపి) వీళ్లందరికీ కాకతీయుల 
పరిపాలన తీరుతెన్నులు కొంతకొంతగా అవగతమై ఉన్నవే. విజయనగరసా మ్రాజ్యం చాలా 
గొప్పు మంత్రుల్ని చూసింది. పరిపాలనా పద్దతి ఎట్టావున్నా పరిపాలకుల పద్దతులు మెరుగ్గా 
ఉండటం కృష్ణదేవరాయలకాలంలో చూసిన విశేషం. 

హైదరాబాద్‌లో ఆఖరి కుతుబ్‌షాహీ పరిపాలకుడు. అబుల్‌ హసన్‌ తానాషా అతడి 
(ప్రధానమంత్రి పింగళి మాదన్న. అతడు పరిపాలనను పూర్వ పద్రతులనుంచి తప్పించి 
క్రమబద్దంచేశాడు. పరిపాలనను శాఖలకింద విభజించి ప్రజలకు తికమక లేకుండా చేశాడు. 
ఎవడి విధివాడు నిర్వహించేట్టు చేశాడు. అది లోగడ పరిపాలనను తమ స్వార్ణాలకు 
ఉపయోగించుకున్న వారికి కన్నెర్ర అయింది. అటువంటి వాళ్లు బౌరంగజేబును పిలిచి 
రాజ్యం అతడి వశం చేశారు. 

ఆ కడపటి ప్రభువు అబుల్‌హసన్‌ తానాషా కాలంలో తప్ప వేరే ఏముస్లిం (ప్రభువు. 
పరిపాలనను (ప్రజోపయోగం నిమిత్తం ఒక (క్రమపద్దతిలో నడిపిన వాడంటూ లేడు. 
ముస్రిమైనా హిందువైనా మన పరిపాలకుల తీరుతెన్నులు బాగున్నంతవరకూ ఇంతకంటే 
చెప్పుకోవటానికి లేదు. ఇప్పటి మతాతీత వ్యవస్థ పేరిట లేని గొప్పలు కల్పించలేం. 





174 
(వః అనలేమిటీ జీవిత సరనూర్థం? 

జ: మనిషి పరిణామదశలో ఉన్నాడు. మహాత్ముడైనవాడు ఈ పరిణామ॥[క్రమాన్ని 
వేగవంతం చేస్తాడు. మంచి మనిషి కనుక అయ్యేటట్లయితే ఈపరిణామ (క్రమాన్ని 
నిరోధించకుండా జీవితాన్ని వెళ్తదీస్తాడు. దుర్మార్గుడు వెనక్కి మళ్లిస్తాడుకూడాను. 


అయితే ఈ పరిణామ (క్రమానికి మానవుడు ఎట్లాదోహదం చేయాలి? అది 
తెలుసుకోవటమే ఉత్కష్టసాధన లేక తపస్సు. 


మహాత్ములు తపస్పంటే ఆలోచన అని నిర్వచించారు. తపయితి. ఆలోచనమ్‌. కానీ 
తపస్సనేదాన్ని కేవలం ఒక లౌకిక కర్మగా ఊహించిన పెద్దలు యోగః చిత్తవృత్తి నిరోధః అంటే 
మనసుతో చేసే పనులన్నీ ఆపివేయుటమే తపస్సన్నారు. దానివల్ల ఏమైనా చిత్త విశ్రాంతి 
దొరుకుతుందేమోగానీ దానివలన సాధన తృప్తి కలగదు. 

ఇట్లా చెప్పుకుసోతే ఇది పెద్ద (గంథమవుతుంది. కాబట్టి కొద్దిలో చెప్పాలంటే మానవ 
జీవితానికి సమగ్రత కలగటానికి ఆదర్శవంతమైన కృషి చేయటమే పరమావధి. 


ప్ర మీ జీవితాన్ని వెనక్క తిరిగిచూనుకుంటే? 


' జ: ఈదేశ స్వాతంత్ర్య సమరంలో జైలుకు వెళ్లడం ఒక్కటే నేను చేసిన మంచిపని. 
మిగతాదంతా - అదొకవిధమైన తప్పొప్పుల తడక. నవ్వులాటకాదుగానీ మన సంఘంలో 
వుండే పెద్దమనిషి హోదా అనుభవించేవాళ్లని ఎప్పుడనుకరించినా, హాస్యాస్పద వ్యక్తినే 
అయినాను. నేను స్వతంత్రంగా చేసిన తప్పులు నాకేనాడు పశ్చాత్తాపం కల్గించలేదు. కాకపోతే 
ఈతప్పు చేయకూడదనే గుణపాఠానికి కారకమైనాయి. 


మన సంఘం ఆమాటకొస్తే ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ మానవ మర్యాదలు 
పాటించడంలేదు. మాటల్లో, చేతల్లో ఆలోచనల్లో పరస్పర సంబంధాలలో ఒక విధమైన 
ఫ్యూడల్‌ పద్రతినే ' అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు మనవాళ్లకు ఎవరికీ దేవుడికి 
రాచమర్యాదలు చేయటం ఎబ్బెట్టుగా కనపడటం లేదు. తిరుపతి వెంకటేశ్వరుడికి 
రాజుగారికి చేసే మర్యాదలన్నీ చేస్తున్నారు. ఎందువలన? దేవుడికి చేయాల్సిన మర్యాదలేవో 
తెలీక. అదీ ఈ 'ప్రపంచంలోవున్న మతాలన్నింటిలోపం. ఈ మతం వచ్చిపడి ఆధ్యాత్మిక 
సాధనను వికృత పరిచింది. మతం వల్ల కులంవల్ల మానవతకు వికృతికరణ ప్రాప్తించింది. 


కాబట్టి మనిషిగా వ్యక్తిత్వం సాధించుకున్న ఎవ్వడైనాసరే ఈ లోకంలో ఒక విడ్డూరమే! 
(ధ్ర: యోగి ఎవరు? 


జ: సమగ్ర మానవత్వం అనేది దాదాపు అసంభవం అయినా నాకు మానవులుగా 
కానవచ్చినా కొందరి పేరు పేర్కొంటాను. ఆధునిక పురాణాల్లోనివే పేర్కొంటాను. 


175 
బ్లావత్స్‌కీ, రామకృష్ణ పరమహంస, గజానన్‌ మహారాజ్‌; రమణ మహర్షి, గణపతి ముని, 
జిడ్డు కృష్ణమూర్తి, మహాత్మాగాంధీ ఇట్లా కొందరు. దీనికి నేను రామమనోహర్‌ లోహియా, 
బెర్నార్డ్‌షా పేరుకూడా చేర్చగలను. 

వీళ్లల్లో ముచ్చటగొలిపే గుణం-ఏమిటంటే వాళ్లు చేసే పనిపట్ల వాళ్లకి సంపూర్ణ 
అవగాహన సంపూర్ణ అంకితభావం ఉండేవి. వాళ్ల (ప్రవర్తన గతానుగతికం కాదు. వ్యక్తిత్వంగల 
వాళ్లు. 
ద్ర: హుస్సేన్‌ చిత్రించిన నరన్వుతీదేవి చిత్రంపై గొడన గురించి మీరేమంటారు? 

జ: దాదాపు 70 ఏళ్ల కిందట (ప్రమోద్‌ కుమార్‌ ఛటోపాధ్యాయ (కౌతా 
ఆనందమోహన్‌, కౌతారామమోహన్‌, అడవి బాపిరాజుగారల గురువు) సరస్వతీదేవి చిత్రం 
ఒకటివేశాడు. ఆ సరస్వతీదేవి చిత్రాన్ని వినీలవ్షర ఛాయలలో చిత్రించాడు. రూపంలేని 
దేవతకు వినీల వర్షమే ఛాయ అవుతుంది. ఆకాశనీలం మనకు కళ్లకు కనపడే రంగే కాని అది 
లేదు. కాబట్టి లేనిరంగులో సరస్వతీదేవిని చిత్రించాడు. పైగా ఆమె దిగంబర. అంటే 
దిక్కులే వ్యస్త్రంగా కలది. ఆమెను లౌకిక ప్రపంచంలోకి తీసుకురావటానికా అన్నట్టు 
ఆమె తన దేహానికి అడ్డంగా వీణను పట్టి ఉన్నట్టు చిత్రించాడు. అన్నట్టు ఉలిపిరి 
కాయితంలాంటి. ఒక వస్త్రం ఆమె దేహానికి అలంకరణగా పైనుంచి. కొత్తపైన 
జీరాడేటుట్టు వేశాడు. అది ఆకాశనీలమే. ఆవృస్త్రం అలంకరణగానీ ఆచ్చాదనకాదు. 


ఇంతకీ అంత మహత్తరమైన చిత్రాన్ని మాడరన్‌ రివ్యూ అనే మాసపత్రిక అట్టపైన 
వేశారు. నీతులు హక్కులకు పరిమితమైన జనం అప్పుడూ ఉండేవారు ఇప్పుడూ ఉన్నారు. 
అటువంటి వాళ్లు బ్రిటిష్‌ రాజ ప్రతినిధి దగ్గరకు వెళ్లి ఆ మాడరన్‌ రివ్యూ సంచికను 
దుకాణాల్లో అమ్మకుండా నిషేధింప చేశారు. సరే తర్వాత ఆ నిషేధాన్ని తొలగించటానికి. 
ఎవరో సహాయపడ్డారనుకోండి. ఇంతకూ ఇది మతం మూలాన ఆధ్యాత్మికాలోచనను 
అణచివేసే ప్రయత్నం. పూర్వం నుంచీ ఇంతే. హుసేన్‌ వేసిన చిత్రంలో ఆధ్యాత్మికత 
ఉన్నదా? ఆక్షేపించే వాళ్లకు ఆధ్యాత్మికత ఉన్నదా? 

(ప: ఆత్మ, వున్వ్హన్మ గురించి చెప్పుండి? 

జ: ఇంతకు ముందు మహాత్ములపేర్పు చెప్పాను. నా అవగాహనకు అందిన వాళ్లపేర్గు 
చెప్పాను. మరొక పేరు చెబుతాను. అతడిపేరు బి.ఆర్‌. లక్ష్మయ్య. అతడు చాలా కాలం 
'వైదఠాబాద్‌ నగర కాంగ్రెస్‌ స సంఘం ఉపాధ్యక్షుడిగా ఉండేవాడు. నగర కాంగ్రెస్‌లో. ఎప్పుడు 
విన్నా పై సురవీల ముచ్చటే, ముఠాల ముచ్చటే. అది అతడికి జుగుప్పు కలిగించింది. అతడు 
అంతకు ముందు నిజాం (ప్రభుత్వ కాలంలో ఆర్యసమాజ్‌లో పనిచేశాడు. సాహసి. గొపు 
వారితో కలిసి మెలిసి తిరిగేవాడు. ఈ కాంగ్రెస్‌వాళ్ల ముచ్చట్లు అతడికి తానెందుకు 
బతికున్నాను అనే జిజ్ఞాసను కలి గించినై. 


176 


నాచిన్నప్పుడు బన్సీలాల్‌ పేటలో శవాలు కాలుతుంటే చూసే వాణ్ణి. అకస్మాత్తుగా 
వర్షంవస్తే శవదహనానికి అంతరాయం వాటిళ్రేది - మళ్లీ ఎంతో శ్రమ పడితే కాని ఆచితి 
అంటుకోదు. పైగా ఆ శ్మశానంలో తేళ్ళు, మండ్రగబ్బలు, పాములు, ముళ్లచెట్టు ధారాళంగా 
ఉండేవి. 


మిత్రుడు లక్ష్మయ్య ఈ శ్శశానాన్ని బాగుచేయటం కాంగ్రెస్‌లో పదవిని 
అలంకరించటం కంటే గొప్ప అనుకున్నాడు. ముందుగా శ్మశానాన్ని పరిశు[భం చేశాడు. 
శవదహనానికి అనువుగా షెడ్డు వేశాడు. అతనికిష్టంవున్నా లేకపోయినా అపరకర్మలు చేసే 
వాళ్లపట్ల ఆప్యాయతతో కొన్ని అవసర సౌకర్యాలున్న గదులు నిర్మించాడు. ఇప్పటికీ 
(ప్రతిదినం అక్కడికి వెళ్లి దానిని పరలోక దర్శనానికి తీసుకువెళ్లే ఒక అనువైన మజిలీగా 
తీర్చిదిద్దుతూ వుంటాడు. సహృదయులకు ఆచోటు చనిపోయేలోగా తప్పుక ఒక్క రాత్రి 
అయినా నిద్ర చేయవలసిన పుణ్యక్షేత్రం అని నమ్మకం కుదురుతుంది. 


లక్మయ్యతో వాదించటం కష్టం. అతడి నమ్మకాలు మనవికూడా అయితే 
వాదించనక్కరలేదు కదా! భగవద్గీతలో మరణం అంటే పాతగుడ్డలు వదిలేసి కొత్త గుడ్డలు 
వేసుకోవటం అని నిర్వచించారు. ఈ ఆత్మచావదు అన్నారు. మరి గరుడ పురాణంలో 
నరకానికి ప్రయాణం నరకంలోపడే శిక్షలు వర్ణించారే. ఎవరికి ఈ చావులు కలిగేది? అంటీ. 
ముట్టకుండా వుండే ఆత్మకా? బూడిదైపోయిన శరీరానికా? 

వేదాంతం పేరు చెప్పి మన పూర్వీకులు ఎంత అజ్ఞానాన్ని మన బు(ర్రల్లో 
జొప్పించారో- 
(పః (బాహ్మాణ వాదం వలన నమాజానికి జరిగిన చెరువు ఏమిటి ? 


జ: బ్రాహ్మణ వాదం వలన చెరుపు జరిగిందని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 
(బాహ్మణవాదం అంటే కులతత్వం అయివుండాలి. కులతత్వం అంటే నాలుగుకులాల 
వ్యవస్థను అనుసరించడంకూడా అయి వుండాలి. అది ఏ పరిస్టితులలో ఎవ్వరెవ్వరి 
ఆమోదంతో ఏర్పడిన వ్యవస్థ అయివుంటుందో ఇప్పటికి తేలలేదు. అపుడప్పుడు ఈ 
దేశంలో ఈ విధమైన కులవ్యవస్థ ఉండకూడదు అనే వాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. 
దానివల్ల కులాలు అంతరించలేదు. 


కొందరు మతనాయకులు విజృంభించి కులవ్యవస్థ ఉండకూడదని (ప్రబోధాలు 
చేసినమాట నిజం. అట్టా (ప్రబోధించిన వాళ్ల అనుయాయులు ఒక (ప్రత్యేక కులం కింద 
మారిపోయినారు. ఒక్కొక్కప్పుడు (ప్రత్యేక కులాలుగా కూడా మారిపోయారు. బౌద్దము, 
జైనము కుల నిర్మూలనకు పాటుపడనేలేదు. శంకరాచార్యులు కుల నిర్మూలనకు 
పాటుపడలేదు. స కులాన్ని మెచ్చలేదు. పైగా వైష్ణ్షవ్రులందరూ 


177 

ఒకటేనన్నట్లు చాటింపు చేశారు. తీరా. “ప్రతికులంలోనూ ఒక ఉపకులంగా వైష్ణవం 
కట్టుదిట్టమైపోయింది. బ్రాహ్మణుల్లో వడగలైలు, తెంగశైలు, వైఖానసులు, చేనేతవారిలో 
పద్మశాలీలు, దాసరులు, మాల దాసరులు, చాత్తాడ (శ్రీవైష్ణవులు వైరా వైరా ఉపకులాలు. 
అట్లాగే బసవేశ్వరుడు కులం వద్దన్నాడు. శివుడే ముఖ్యమన్నాడు. పోనీ మహేశ్వరుడె 
ముఖ్యమన్నాడు. కానీ బ్రాహ్మణుల్లో ఆరాధ్యులు,శూద్రులలో జంగాలు, చేనేతవారిల్‌ 
దేవాంగులు ఇతర అన్ని కులాల్లో మహేశ్వరులు, ఇట్లా (ప్రతికులంలో శైవం, వైష్ణవం 
నెలకొన్నాయి. కులాలు ఎక్కువైన కొద్దీ మతగురువుల సంఖ్య కూడా ఎక్కువై ఎక్కువ 
మందికి తేరగా బతికే అవకాశాలు కలిగినాయి. 


మత గురువుల్ని కులాలవారీగా ఏర్పాటు చేసుకొనటం సం(ప్రదాయమైపోయింది. 
ఇటువంటి కులవ్యవస్థ వలన వ్యక్తులనేకులు బాగుపడ్డారు. ఎవళ్ళూ దేశానికెంత కీడు 
జరుగుతుందో, సంఘం ఎంత ఛిన్నాభిన్నమైనదో చూసినట్టు కానరాదు. 


కులాలన్నీ వృత్తులను బట్టి ఏర్పడినవని కొందరు మేధావులు చెప్తుంటారు. చాలా 
కులాల వాళ్లకు వృత్తులులేవు. మరి ఆవృత్తులు లేని కులాలు ఏం చేయాలి? పూర్వం వున్న 
వృత్తుల పద్దతి ఇప్పుడు చాలా మటుకు లేదు. కాబట్టి లుప్తమైన వృత్తులవాళ్ళు ఏం చేయాలి? 
కులాల నాయకులు, మతాల నాయకులు చాలా (ప్రబలురు. ఎవళ్హ (ప్రాబల్యం వొళ్త్లదైంది. 
కాకపోతే ఇటువంటి కులవ్యవస్టను ఎట్టా తరతరాలుగా రూపొందించుకుంటూ ఎట్టా 
కట్టుబాట్టు తమకు అనువుగా మార్చుకుంటూ ఇంత దూరం వచ్చారా అనేది మేధావుల 
ఊహకు తప్ప సకారణ పరిశో ధనకు అందని విశేషం. ఎవడో ఈ పని చేసి పెట్టాడనుకోవడం 
ఈ నేరాచరణలో తమకు బాధ్యత లేదని సిగ్గువిడిచి చెప్పుకోవటమే అవుతుంది. 


(పః (బాహ్మాణ ఆధిపత్యం అంటూ ఒకప్పుడు ఉండేదా? 


జ: ఆధిపత్యం (ప్రసక్తేలేదు. ఎక్కడో మూఢనమ్మకాలని పురస్కరించుకుని 
అడుక్కుతినే బ్రాహ్మణులను ఎవరో పూజిస్తే దానిని బ్రాహ్మణాధిపత్యం అనటం ఏమిటి? = 
ఈ మూఢనమ్మకాలు ఎంత దారుణంగా ఉంటాయో చూడండి. అబ్రాహ్మణులలో 
వైష్ణవులు, వైష్ణవ (బ్రాహ్మణులనే గౌరవించారు. అబ్రాహ్మణులలో శైవులు, శైవ 
(బాహ్మణులనే గౌరవించారు. ఇట్టా మూఢనమ్మకాలనుబట్టి ఎవరి మతనాయకులను వారు 
గౌరవించుకున్నారు. మూఢనమ్మకాలను తొలగిస్తే చాలా వరకు కులమేలేదు. 
అటువంటపుడు ఒక్క బ్రాహ్మలనే తిట్టటం ఎందుకు? మతపెద్దల్ని, కులపెద్దల్ని అందర్నీ, 
చుట్టేసి తిట్టాలి. ఆంధ్ర బ్రాహ్మణుల్లో 26శాఖలున్నాయి. ఇటీవలి వరకు వీళ్లలో ఒకళ్లక్‌ "కళ్ల 
మధ్య పంక్తి భోజనాలు కూడాలేవు. ఇప్పుడు కూడా ఎక్కువ మంది ఒకరితో ఒకరు 


178 


కలవరు. ఒకరితో ఒకరికి పెళ్లి సంబంధాలు దాదాపు మృగ్యం. ఇటువంటి అసాంఘిక వ్యవస్త 
ఏవేవో కుల సంఘాలపై ప్రాధాన్యం వహించిందంటే అది దేశానికి పట్టిన కీడు. లంచం ఇచ్చిన 
వాడు, పుచ్చుకున్నవాడూ ఇద్దరూ అవివేకులే. 


(పః: మీరు ఇల్లుకూడా కట్టుకోలేకపోయోరని అంటారు? 


జ: నాకు ఇల్లు ముఖ్యంకాదు. కానీ ఇప్పుడు నాకొకటి కలుగుతోంది. నేను ఈ ఊరు 
1932లో వచ్చా చదువుకోటానికి. 1997 వచ్చింది. నా చదువు ఇంకాపూర్తి కాలేదు 
ఈ జీవితం ఎందుకు నాపాల బడిందో ఇప్పటికీ నాకర్టంకాదు. 


నాచదువుపూర్తయి. నేను ఒక ప్రయోజకుళ్లయి బతకటం ఇంకా ప్రారంభం కాలేదు. 
ఈ మధ్యలో కొందరు నాకీ హైదరాబాద్‌ నగరంలో ఇల్లుకూడా లేదే అని అంటూ 
ఉంటారు. నా చదువుపూర్తయితేగదా నేనిక్కడ ఒక ఇంటీవాణ్ణి కావటం. నిజానికి నాకు 
ఇల్టులేదు అనే బాధ ఇప్పటికీ కలగలేదు. అజ్ఞానంవల్ల ఒక తడవ ఇల్టు కట్టించుకోవాలని 
ప్రయత్నంచేశాను. నా అదృష్టం కొద్దీ అది విఫలమైంది. "నేను బావున్నాను. 
వాన'ప్రస్టాశ్రమంకూడా చవిచూస్తే తప్ప ఇల్లు కట్టించుకునే ప్రయత్నం: చేయను. ఆపైన 
మిత్రుడు బి. ఆర్‌. లక్ష్మయ్య దగ్గరకెళ్లి సహాయమడుగుతాను. 


with be: 
With best compliments from ' 


( 
ష్‌ 


గ(౧/గగగాడ ౮! 
GRAMMAR SCHOOLS 


SEETHAPHALMANDI 
MEDIBAVI 
NAMALGUNDU 
CHILKALGUDA 


Vattpalle Koteeshiwanrna Reddy 


Correspondent 





_ అభిశందశలతో... 


ఖై. దుర్గా ప్రసాటి 


( తెలుగు దేశం సీనియర్‌ నాయకుడు) 


ప్రాదరాబాద్‌ 





With best compliments from 


SUDARSHAN 70 mm 
Theatre 


RTC Cross Roads 
Hyderabad - 500 020. 


Managing Partner 


K.Bhasker Rao 


Phone : Off: 244 838 
Rés : 763 4308 


180 


| With best compliments from 


| ESTD : 1993 Phone : 878412 


NEW NOBLE 
DEGREE COLLEGE 





Gaddiannaram X Road, 
Adjacent to Titan Show Room 


Old RTA Office Lane, 
DILSUKHNAGAR, 
HYDERABAD - 500 036 


TIPPANA MADHUSUDHANA REDDY 


Secretary Correspondent 


VAJRALA SANJEEVA REDDY 
Principal 


181 


గప్‌కాలను (శీ) చేకూరి రామారావు 
కవిత్వం మీదున్నంత మోజు వచనం మీద ఏది 


పుత్రికా భాషను గురించి చెప్పే 
విషయాలన్నీ తెలుగు 'వచనానికీ అన్వయి 
స్తాయి. పత్రికా భాషలో ఆధునిక వచనం 
కన్పిస్తుంది. ఆధునిక వచనాన్ని ప(త్రికాభాష 
మలుస్తున్నది. అందువల ఈరెంటి సంబంధం 
. ఒకరకమైన పొరస్పర్శ సంబంధం. తెలుగు 
వచనంలోలాగే ప(త్రికాభాషలో వాడే వచనంలో 
కూడా అంతవైవిధ్యం లేకపోవటం కొట్టాచ్చి 
నట్టు కన్పిస్తోంది. వార్తరాసినా, సంపాదకీయం 
రాసినా విషాద భరిత సంఘటనల గురించి 
రాసినా మామూలు రాజకీయ విషయం రాసినా 
అన్నిటికీ ఒకే వచనం వాడుతున్నారు. ఈ 
వచనంలో కవితా సంబంధమైన పద్దతులు 
ఎక్కువగా ఉంటున్నాయి. ఆవేశాన్ని వ్యక్తం 
చేసే పదజాలమో వాక్యరీతులో తెలుగు 
సంపాదకీయాల్లో కూడా చోటుచేసు 





కుంటున్నాయి. అగ్ని ప్రమాదాల గురించి రాసినా, ఆం(ధ్రదేశ రాజకీయాల గురించి రాసినా 
ఒకే రకపు ఆవేశం కన్పిస్తుంది. వచనంలోవున్న భావాన్నిబట్టి శైలీ భేదాలుండటం ఇతర 
భాషల్లోని పద్దతి. తెలుగులో అన్నివోళ్లూ అనవసరమైన వాగాడంబరం కన్పిస్తోంది. ఇంగ్రీషు 
పత్రికల్లో కన్పించే క్రుప్తత, స్పష్టత, నిరలంకారత తెలుగు పత్రికల వచనంలో లేదు. 


ఈ లోపానికి కారణం ఏ ఒక్కరిద్దరిమీదనో పెట్టడం భావ్యంకాదు. తెలుగు వచనం 
కోసం ఎక్కువ మంది శ్రమపడక పోవడం ప్రధానమైన కారణం. తెలుగువారికి కవిత్వం 
మీదున్నంతమోజు వచనం మీదలేదు. ఆధునిక నాగరికత అభివృద్ది చెందిన దేశాల్స్‌ వచన 
శెలీభేదాలకు చాలా ప్రాముఖ్యం ఇస్తారు. సాధారణమైన పదాలను వాడుతూనే వచన రచనలో 
అందాన్ని తీసుకువస్తారు. అవసరమైన చోట తగిన మోతాదులో హాస్య ప్రియత్వం, 
సౌందర్యదృష్టి చూపిస్తారు. తెలుగు వచన రచన ఆధునికమై నిండా ఓ శతాబ్దం కూడా 
కాలేదు. ఆధునిక వచన రచన కోసం మన దేశంలో ముఖ్యంగా తెలుగులో ఒక యుద్దమే 
చేయాల్సి వచ్చింది. మన తెలుగు రచయితల్లో ఇంకా ఆ యుద్దస్తృతులు పోలేదు. అంటే 
భాషనింకా (గాంధికం, వ్యావహారికం అనే నలుపు, తెలుపు రంగులో చూస్తున్నారు. ఇప్పుడది 


182 


సమస్య కానేకాదు. ఈనాటి తెలుగు భాషలో సందర్భోచితంగా ఎంత వైవిధ్యం (ప్రదర్శించ 
గలమనేది ఇప్పుడు కావల్సింది. 


ఈ పని కాలమే చేసి పెడుతుందనుకుంటే అది మన అలసత్వానికి గుర్తుగా 
మిగిలిపోతుంది. ఈసాంకేతిక యుగంలో అన్ని పనులు కాలం చేయదు. మనమే కాలంతో 
ముందుకు వెళ్లాలి. అందువలన పత్రికా రచయితలు, ఇతర సాహిత్య వేత్తలు వచన రచనలో 
(శ్రద్ద చూపిస్తే మనకి మంచి వచన రీతులు ఏర్పడే అవకాశం ఉంది. 


దీనికి కావాల్సింది -- రచనలు చేసేవారు తమ రచనల గురించి జాగ్రత్తగా 
ఆలోచించడం, తాము రాసిందంతా బంగారం అనుకోకుండా రచనలను ఎడిట్‌ చేసుకోవడం 
ముఖ్యమైనవి. ఇవికాక మంచి వచన రచనకు మార్గదర్శకంగావుండే విశ్లేషణాత్మక గ్రంథాలు, 
పదాల సూక్షసూక్షర్ణాల్లో వాటి భేదాలను సమానార్హకాల్గో వున్న అంతర్భేదాలను, విలువలను 
వివరించే నిఘంటువులు కూడా మనకు లేవు. వీటన్నిటికీ వ్యక్తులు, విద్యాసంస్థలు, 
రచయితలు, పత్రికలవారు సమ ॥గ్రంగానూ, విడివిడిగానూ ప్రయత్నం చేయాల్సిన అవసరం 
ఉంది. 






PARIMALA FINANCE 









CHATRAPATHI ENTERPRISES 


SIRI Enterprises 






Ranadheer Enterprises 





శ ఆర్‌. సి. రెడ్డి బి. 


ప్రత్యేక వ్యాసం 


184 


జ్ఞానాన్ని సమర్ధంగా సంపాదించడం ఎలా అన్న విషయం తెలుసుకొనే ముందు జ్ఞానం 
ఆవశ్యకత, నిర్వచనం, పరిధి అనె అంశాలను పరిశీలించాలి. 


ముందుగా మనం జ్ఞానం అవసరం గురించి తెలుసుకుందాం. జంతువులు తాము 
సంపాదించి దాచుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకోలేవు కాబట్టి అవి సుఖాలను 
అనుభవించలేవు. కానీ, మనిషి సంపాదించి దాచుకొన్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని 
సుఖవంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నాడు. విద్యుత్తు ఉపయోగాలైన వెలుతురు, వేడి, 
చల్లదనం వంటి ఆధునిక సౌకర్యాలు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంతో సాధించిన అభివృద్ది 
ఫలాలే. మరొకవైపు సామాజిక శాస్త్రాలు సుఖప్రదమైన జీవితానికి దోహదపడుతున్నాయి. 
. ఉదాహరణకు, బెట్రండ్‌ రస్సెల్‌ “కాయ్వెప్ట్‌ ఆఫ్‌ హాపీనెస్‌ అనే తన పుస్తకంలో ఇచ్చిన 
సూచనలను ఆచరించటం ద్వారా సుఖవంతమైన జీవితం గడవచ్చు. జ్ఞానం వల్ల అపార 
(ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని గురించి [క్రమబద్దంగా తెలుసుకుందాం. 

జ్ఞానమంటే ఎమిటి? . 

జ్ఞాన పరిమితులేమిటి? 

_ మనం ఎంతవరకు తెలుసుకోవాలి? 
జ్ఞానం ఎలా సంపాదిస్తాం? 
జ్ఞానాన్ని సమద్దంగా ఎలా సముపార్షించాలి? 
జ్ఞానాన్ని ఏ రకంగా నిలుపుకోవాలి? 

ముందుగా మొదటి ప్రశ్నకు జవాబు చెప్పుకుందాం. జ్ఞానమంటే ఏమిటి? స్టూలంగా 
చెప్పాలంటే దేన్ని గురించైనా ఏమిటి? ఎందుకు? ఎలా? ఎవరు? ఎప్పుడు? ఎక్కడ? అన్న 
ప్రశ్నలకు సమాధానమే జ్ఞానం. ఉదాహరణకు ఈ కింది (ప్రశ్నలకు సమాధానాలు 
_ “స్వాతంత్ర్యానికి సంబంధించిన జ్ఞానంగా రూపొందుతాయి. స్వాతంత్ర్యం అంటే ఏమిటి? 
స్వాతంత్ర్యం ఎందుకు? భారతదేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది? భారతదేశానికి 
స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? మన స్వాతం[(త్రోద్యమానికి నాయకత్వం వహించిన 
వారెవరు? 

ఇప్పుడు జ్ఞానం ఎంత విశాలమైందో తెలుసుకుందాం. అది విశ్వమంత విశాలమైంది, 
అనంతం. మనిషి సౌర కుటుంబం, నక్షత్ర వీధులూ మొదలైన విషయాలను గురించి 
పరిశోధించే కొద్దీ, దానికి సంబంధించిన అతని జ్ఞానం స్తూల పరిధిలో నిరంతరం 
పెరుగుతూ ఉంది. ఆ రకంగానే, సూక్ష్మస్తాయి పరిధిలో కూడా జన్యువులు, 
పరమాణువులు, ఎలక్ట్రానులు, (పోటానులు, న్యూట్రానులు వంటి అంశాలకు 
సంబంధించి కూడా మనిషి జ్ఞానాన్ని సమీకరించుకుంటున్నాడు. ఈ రకంగా మనిషి 


185 


విశేషమైన జ్ఞానాన్ని సముపార్దిస్తున్నాడు. ఫలితంగా మైక్రోబయాలజీ, రేడియో కెమిప్టీ, 
ఆ్ర్రో- ఫిజిక్స్‌ మొదలైన శాఖోపశాఖలతో జ్ఞానవృక్షం అభివృద్ది చెందింది. 


ఈ జ్ఞానాన్నంతటినీ సంపాదించడం కేవలం ఏ ఒక్క మనిషికో, మనుషుల 
సమూహానికో సాధ్యమవుతుందా? అసాధ్యం. జ్ఞానాన్వేషణలో తమ జీవిత కాలాన్నంత టినీ 
వెచ్చించినా ఏ ఒక్క మనిషి లేదా మనుషుల సమూహం మొత్తం జ్ఞానాన్ని సంపాదించడం 
సాధ్యం కాదు. జ్ఞానం విశ్వమంత విశాలమయింది కాబట్టి, మనం జ్ఞానంలో ఏ కొంత 
భాగానో ఎ తెలుసుకోగలుగుతాం. ఒక వ్యక్తి అన్ని వస్తువులకు సంబంధించి అన్ని బయో లను 
తెలుసుకోవడం కూడా అనవసరమే. ఒక విషయానికి సంబంధించి అంతా తెలుసుకున్న 
వాడు ఒక కార్హియాలజిస్టుగానో, రేడియాలజిస్టుగానో నిపుణుడు అవుతాడు. అలా కాని 
పక్షంలో, (ప్రతి విషయానికీ సంబంధించి ఏ కొంచమో తెలుసుకున్న వాడు ఒక 
పరిపాలకుడో, పత్రికా రచయితో అవుతాడు. కాబట్టి, సంపాదించవలసిన జ్ఞానం ఒక వ్యక్తి 
వృత్తిపైన ఆధారపడి వుంటుంది. 


జ్ఞానం ఏ రకంగా సంపాదిస్తాం? అన్నది తరువాత (ప్రశ్న. చదవడం, వినడం, 
పరిశీలించడం, అనుభవం ద్వారా జ్ఞానం సంపాదించ గలుగుతాం. మన సంపాదించే 
జ్ఞానంలో ఎక్కువ భాగం చదవడం వల్లనే వస్తుంది. ఉపాధ్యాయుల (ప్రసంగాలు, రేడియో 
ఉపన్యాసాలు, ఆడియో క్యాసెట్లు వినడం వల్ల కూడా జ్ఞానం సంపాదించవచ్చు. ఇటీవల 
టెలివిజన్‌, రేడియో వంటి దృశ్య, శ్రవణ సాధనాలు కూడా జ్ఞాన సముపార్హనకు దోహదం 
చేస్తున్నాయి. 

కొన్ని రంగాల్లో పరిశీలన, అనుభవం రెండూ జ్ఞాన సంపాదనకు అవసరమవుతాయి. 
ఒక రైతు బిడ్డ వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పరిశీలన, అనుభవం ద్వారా 
సంపాదించగలుగుతాడు. సంప్రదాయిక సమాజంలో వడ్రంగం మొదలైన వృత్తులకు 
సంబంధించిన జ్ఞానం కూడా పరిశీలన అనుభవం ద్వారానే లభిస్తుంది. ప్రస్తుతం (పైవేటు 
స్కూటర్‌ ష్లాపుల్టో పనిచేసే కుర్రవాళ్ళు కూడా పరిశీలన, అనుభవం ద్వారా జ్ఞానాన్ని 
సంపాదిస్తున్నారు. అంతేగాకుండా రెండు సన్నిహితమైన వస్తువుల మధ్య వున్న చాలా 
సున్నితమైన వ్యత్యాసాల్ని కేవలం మాటల ద్వారా మాత్రమే వ్యక్తం చేయడం సాధ్యం కాదు. 
ఉదాహరణకు 'లడ్డూ', '“రసగుల్టా'ల తీపిదనంలో వుండే సున్నితమైన వ్యత్యాసాన్ని 
సమర్ధంగా మాటల్లో వ్యక్తం చెయ్యడం కష్టం. దాన్ని రుచి చూసిన వాడే ఆ రెండింటి తీపిలో 
వుండే భేదాన్ని అనుభవించ గలుగుతాడు. అయినా అన్నింటినీ అనుభవం ద్వారా గ్రహించడం 
కూడా సాధ్యంకాదు. ఉదాహరణకు సయెనైడ్‌ రుచిని అనుభవించి చెప్పడం షై. కాదు. 
ఎందుకంటే అది నాలుకను తాకగానే నిర్లీవుడవుతాడు కనుక. 


100 

ఇక మనం జ్ఞానాన్ని సమద్దంగా సంపాదించే విషయానికొస్తే మనం సంపాదించే జ్ఞానం 
ఎంత అన్నది దాన్ని సంపాదించడానికి మనం వెచ్చించే సమయం మీద, మన సామర్ద్యం 
మీద ఆధారపడి వుంటుంది. 

జ్ఞానాన్ని సమర్ధంగా సంపాదించడం అన్నది హేతువాద దృష్టి, ఏకాగ్రత, చక్కని పఠన 
పద్రతులు అన్న అంశాల మీద ఆధారపడి వుంటుంది. 

హేతువాద దృక్పథం అంటే - ఏమిటి? ఎందుకు? ఎలా? ఎవరు? ఎక్కడ? అన్న 
ప్రశ్నలు వేసుకొనే మానసిక విధానం. ఉదాహరణకు జ్ఞానానికి సంబంధించే ఈ ప్రశ్నలను 
అడగవచ్చు. జ్ఞానమంటే ఏమిటి? జ్ఞాన సంపాదన ఎందుకోసం? ఏ రకంగా జ్ఞానాన్ని 
సంపాదించాలి? మొదలైనవి. 


ఏకాగ్రత అంటే... 


ఒక ప్రత్యేక విషయానికి మన దృష్టి పరిమితం కావడమే ఏకాగ్రత. ఏకాగ్రత ఒక్కో వ్యక్తికి 
ఒక్కో రకంగా వుంటుంది. ఏకాగ్రతను కొంతవరకు ప్రయత్నించి కూడా 
అలవరుచుకోవచ్చు. దీన్ని ఏ రకంగా అలవరుచుకోవాలి? చదువుతున్న లేదా వింటున్న 
విషయాన్ని గురించి హేతువాద స్పందనా దృక్పథంతో కూడా అలవరుచుకోవచ్చు. 
హేతువాద స్పందన అంటే తాను చెప్తున్న విషయాన్ని ఒక వ్యక్తి ఏ రకంగా 
సమర్దించుకుంటున్నాడు? ఒక (ప్రత్యేక పదాన్ని అతడు ఏ అర్ధంతో ఉపయోగిస్తున్నాడు? 
అతని ఆలోచనలలో తార్కిక క్రమముందా? నా అనుభవం పరిధిలో నేను ఏ రకమైన 
ఉదాహరణలు ఇవ్వగలుగుతాను? అనే పలు ప్రశ్నలు వేసుకోవడం. ఒక విషయం తీసుకుని 
ఈ పద్దతిని అనుసరించడానికి ప్రయత్నిద్దాం... 


పెద్ద ఎత్తున అటవీ నాశనం జరుగుతున్నది. 1976 నుండి 1982 దాకా (ప్రతి సంవత్సరం 
1.3 మిలియన్‌ హెక్టార్ల అడవులు నశించాయి. అటవీ నాశనం అంటే అడవుల విధ్వంసమే. 


, మొదటి వాక్యం చదవగానే, మనం ఈ ప్రశ్న వేసుకోవాలి - వేద్ద ఎత్తున అటవీ నాశనం 
- జరుగుతున్నదన్న తన వాదాన్ని అతడు ఏ రకంగా సమర్థించుకుంటున్నాడు? అటవి నాశనం 
అంటే ఏమిటీ? వెంటనే మనకు రెండో వాక్యం విషయాన్ని సమర్దిస్తున్నదనీ, మూడో 
వాక్యం అటవీ నాశనమంటే ఏమిటి అనే (ప్రశ్నకు సమాధానం చెప్పున్నదనీ తెలిసిపోతుంది. 

ఇక మంచి పఠన రీతులను గురించి చెప్పుకుందాం. సాధారణంగా కొన్ని వాక్యాలు ఏదో 
ఒక విషయానికి సంబంధించిన ఒక అంశం గురించి చెప్తుంటాయి. అంశాన్ని గుర్తించి 
మార్చిన్‌లో రాసుకోండి. చెప్తున్నది దేన్ని గురించి? అన్న ప్రశ్న వేసుకోవడం ద్వారా అంశాన్ని 


187 


బాగా గుర్తుంచుకోవచ్చు. ఉదాహరణకు అటవీ నాశనం అన్న విషయంలో అందుకు 
కారణాలూ, పరిణామాలూ అనే అంశాలు (ప్రధానంగా వుంటాయి. ఆ అంశాలను మనం 
మార్చిన్‌ లో గుర్తుంచుకోవాలి. మనం ఒక అభ్యాసం చేసి చూద్దాం. 


అభ్యాసం: 


కొరణాలు: 


పరిణామాలు; 


అంశాల్లోని 


గ్రామీణ, పట్టణ పేద వర్గాలకు వంట చెరుకు అవసరం అన్నది అటవీ 
నాశనానికి ఒక ముఖ్య కారణం. ఇందుకోసం (ప్రతి సంవత్సరం 55,000 


హెక్టార్ల అడవులు నాశనం అవుతున్నాయి. 


ఇళ్ళ నిర్మాణం, ఫర్నీచర్‌, పండ్ల ప్యాకింగ్‌ మొదలైన కారణాల వల్ల అటవీ 
నాశనం గణనీయంగా జరుగుతున్నది. కాగితం మొదలైన పరిశ్రమల కోసం 
చెట్లను నరికి వేస్తున్నారు. ఆనకట్టల నిర్మాణం, గనుల కార్యక్రమాలు, 
పశువుల పెంపకం కూడా చెప్పుకోదగిన రీతిలో అటవి నాశనానికి కారణా 
అవుతున్నాయి. మానవ సంబంధమైన కారణాలే కాకుండా, అడవుల్లో 
మంటలు కూడా అడవుల నాశనానికి కారణాలవుతున్నాయి. ఇటీవల 
చైనాలో మంట కారణంగా అడవులు పెద్ద ఎత్తున నాశనమయ్యాయి. 
అటవీ నాశనం - నేల తరుగుదల, నదులలో నీటి తరుగుదల, వరదలు, 
తక్కువ వర్షపాతం, వాతావరణంలో అధిక కార్బన్‌ డైఆక్సైడ్‌ వంట 
చెరుకు, పశుగ్రాస కొరత, అరుదైన వృక్క ఫల జాతుల వినాశనం మొదలైన 
వాటికి దారితీస్తుంది. 


ముఖ్య విషయాలను కింద గీతలు గీయడం ద్వారా ఉదాహరణల గణాంక 


వివరాల నుండి వేరు చెయ్యండి. ముఖ్యాంశాల్నీ ఒక పదం లేదా పద బంధంతో మార్టిన్‌లో 
గుర్తుంచుకోరిడి. ఉదాహరణకు అటవీ నాశనానికి మూల కారణమైన అంశాల్లో పేదలకు 
వంటు చెరుకు ఆవశ్యకత, గనులు, అనకట్టుల నిర్మాణం మొదలైనవి ఉన్నాయి. విటిని కింద 
గీత గీయడం ద్వారా ఉదాహరణల నుంచి, గణాంక వివరాల నుంచి వేరు చెయ్యవచ్చు. 
వీటిని మార్టిన్‌లో వంట చెరుకు ఆవశ్యకత, గనులు అని ప. ముందు చెప్పిన 
విషయాన్ని పరిశీలిద్దాం. 


అభ్యాసం: 
ముఖ్యాంశాలు 
వంట చెరుకు 
ఆవశ్యకత 


ఇళ్ళ నిర్మాణం, 
ఫర్నీచర్‌ 


గ్రామీణ, పట్టణ పేదల వంట చెరుకు ఆవశ్యకత అటవీ నాశనానికి ఒక 
ముఖ్య కారణం. ఈ అవసరం తీర్చడం కోసం ఏటా 55,000 హెక్టార్ల 
అడవులు నాశనమవుతున్నాయి. 


ఇళ్ళ నిర్మాణం, ఫర్నీచర్‌ల కోసం కూడా అడవులు గణనీయంగా 
నాశనం అవుతున్నాయి. 


1రర 


కాగితం కాగితం పరిశ్రమలు, ఆనకట్టల నిర్మాణం, గనుల తవ్వకాలకు కూడా ' 


వ చెప్పుకోదగిన రీతిలో చెట్లను నరికి వెయ్యడం జరుగుతున్నది. మానవ 
pee సంబంధమైన ఈ కారణాలకు, అడవుల్లో నిప్పు వంటివి కూడా తోడై 
గనులు న్‌ అ న 


వాటిని నాశనం చేస్తున్నాయి. ఇటీవల చైనాలో, అడవుల్లోని నిప్పు పెద్ద 
ఎత్తున అడవుల వినాశనానికి కారణమయ్యింది. 
సంపాదించిన జ్ఞానాన్ని ఏ రకంగా మనం భద్రపరచుకోవాలి అన్నది తరువాతి విషయం. 
జ్ఞానాన్ని భద్రపరచుకోవడం అంటే జ్ఞాపకముంచుకోవడం. రచయిత లేదా ఉపన్యాసకుడు 
చెప్పిన ఆలోచనలు లేదా ముఖ్యాంశాలను పాఠకుడూ లేదా (శ్రోత పర్యాయ పదాలలోకి 
మార్చుకోవడం జ్ఞానాన్ని నిలుపుకోవడంలో ముఖ్యమైన పద్దతి. ఈ రకంగా 
మార్చుకోవడం, విషయాన్ని సమగ్రంగా అర్ధం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి 
మరిచిపోయే అవకాశ ముండదు. దీన్ని మనం బెట్రండ్‌ రస్సెల్‌ రచించిన ఒక విషయానికి 
అన్వయించి పరిశీలిద్దాం. 


తన స్నేహితులకు ద్రోహం చేసి గొప్ప స్టానాన్ని ఆక్రమించిన (ఫ్రాన్సిస్‌ బేకన్‌ “అనుభవం 
నేర్పే పాఠాల్లో ముఖ్యమైనది జ్ఞానమే శక్తి అనడంలో ఏమాత్రం సందేహం లేదన్నాడు. ఇది 
అన్ని రకాల జ్ఞానాల పట్ల నిజం కాదు. బేకన్‌ తన. దృష్టిలో వుంచుకున్న జ్ఞానం 
శో స్త్రీయమైంది. 


మార్పిడి: జ్ఞానమే శక్తి అన్నది ఫ్రాన్సిస్‌ బేకన్‌ ప్రతిపాదన. అంటే శా స్త్రీయమైన జ్ఞానం 
శక్తికి మూలకారణమవుతుంది. 


తేదీలను, పేర్తను ఎలా గుర్తుంచుకోవాలి 


అప్పుడప్పుడూ తేదీలనూ, పేర్తనూ జ్ఞాపకముంచుకోవడంలో కొన్ని సమస్యలు 
ఎదుర్కొంటూ ఉంటాం. తేదీలనూ, షేర్ణనూ గుర్తుంచుకోవటానికి సంబంధం పరిశీలన 
వంటి కొన్ని విధానాలపై మనం ఆధారపడవలసి వస్తుంది. మనకు ఏమాత్రం పరిచయం 
లేని తేదీని మనకు పూర్తిగానో, పాక్షికంగానో పరిచయమున్న తేదీతో చేర్చుకుని 
గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మనందరికీ 1857 తిరుగుబాటు గురించి తెలుసు. మనకు 
తెలిసిన ఈ సంవత్సరాన్ని ప్రాతిపదికగా ఉపయోగించుకొని ఏమాత్రం పరిచయం లేని ప్లాసీ, 
యుద్దం జరిగిన 1757 సంవత్సరం, 1657 షాజహాన్‌ కుమారులు రాజ్యాధికారం కోసం 
యుద్దం చేసిన సంవత్సరం వంటి వాటిని మనం జ్ఞాపకముంచుకోవచ్చు. ఈ రకమైన 
సమన్వయం లోని సౌలభ్యం ఏమిటంటే 1857కి ఒక శతాబ్ది పూర్వం అంటే 1757లో 
స్టాసీ యుద్దం జరిగింది. రెండు దశాబ్దాల పూర్వం అంటే 1657లో షాజహాన్‌ కుమారుల 
మధ్య రాజ్యాధికారం కోసం యుద్దం జరిగింది. 


189 


పాక్షీక సంబంధం అన్న పద్దతి మీద ఆధారపడటం వల్ల కూడా మనం తేదీలను 
గుర్తుంచుకోవచ్చు. పాక్షిక సంబంధం ద్యారా ఒక తేదీని మనం పాక్షికంగా 
గుర్తుంచుకోగలిగితే, తక్కిన భాగాన్ని సులభంగా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఉదాహరణకు 
బహమనీ సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరమైన 1347 లోని 47ను మనకు 
స్వాతం త్యమొచ్చిన 1947లోని 47తో చేర్చుకుని మనం జ్ఞాపకముంచుకోవచ్చు. 1947 
మనకు బాగా పరిచయమున్న సంవత్సరం. 


తేదీల్లో ఆరోహణ(క్రమం, అవరోహణ క్రమం అన్న పద్దతులను పాటిస్తూ పరిశీలించడం 
చాలా ఉపయోగకరంగా వుంటుంది. ఉదాహరణకు మౌర్య సామ్రాజ్య స్హాపన జరిగిన 
సంవత్సరమైన (క్రీ. పూ. 321నే తీసుకుందాం. ఈ తేదీని కుడివైపు 1 నుండి మొదలు పెట్టి 
ఆరోహణ క్రమంలో 1,2,3 అని అనుకోవడం ద్వారా చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. 


(ఫ్రెంచి విప్తవం జరిగిన 1789వ సంవత్సరాన్ని 7, 8, 9 అని పాక్షిక ఆరోహణ క్రమం 
అన్న పద్దతి ద్వారా జ్ఞాపకముంచుకోవచ్చు. 7 నుండి 1 చేర్చుకుని వరుసగా పెంచుకుంటూ 
పోవడం జరుగుతున్నది. మొత్తం సంవత్సరాన్ని మనం గుర్తుంచుకోవాలంటే, ఒక వారాన్ని 
గురించి ఆలోచించాలి. ఒక వారం అనగానే మనకు ముందుగా 1 గుర్తుకు వస్తుంది. తరువాత 
7 గుర్తుకు వస్తుంది. అంటే ఒకటి తరువాత ఏడు, దాని తరువాత మనం పాక్షిక ఆరోహణ 
క్రమం పైన ఆధారపడవచ్చు. ఈ రకంగా సంబంధం, పరిశీలన అన్న పద్దతులను 
ఉపయోగించి మనం సంవత్సరాలను, సంఖ్యలను కూడా జ్ఞాపకముంచుక్‌ వచ్చు. 


ద్భృళ్ళరూవం ఇవ్వండి 

. పేర్రను గుర్తుంచుకోవడంలో సంబంధం, ఆకారంగా మార్చుకోవడం అన్న పద్దతులపై 
ఆధారపడవచ్చు. మనకు పరిచయం లేని పేరును ఈ రకంగానే ధ్వనించే మరొక పేరుతోగాని, 
లేదా పాక్షికంగానైనా ధ్వనుల సామ్యమున్న పేరుతో గాని -జోడించుకోవాలి. ఉదాహరణకు, 
అంగోలా రాజధాని అయిన “లౌండా'ను ఆ రకమైన ధ్వనులున్న “లాండ్రీ అన్న పదంతో 
జోడించుకుని మనం గుర్తుంచుకోవచ్చు. 

పేర్లను ఆకారాలుగా మార్చుకోవడం వల్ల కూడా గుర్తుంచుక్‌ వచ్చు. 'లౌండా' అనునది 

ఎన్నో “లాండ్రీ లున్న నగరంగా మనం ఊహించుకోవచ్చు. ఈ రకమైన సంబంధాలూ, 
ఆకారాలూ మార్పిడి చెయ్యడాలూ, తర్కవిరుద్దమైనా, పేర్లను గుర్తుంచుకోవడానికి ఈ 
పద్దతులు ఉపయోగపడుతున్నాయి. 


జ్ఞానమే శక్తి. సంపాదించండి, నిలువుకోండి. 


190 

















రెండు ప్రముఖ దిన పత్రికల్లో డెస్క్‌ ఇన్‌ఛార్జి హోదాలో 


ప 
పదిహేనేళ్ల అనుభవం. కొన్ని కథలు, ఎన్నో వ్యాసాలు రాశారు. 
మీరూ జర్నలిస్ట్‌ కావచ్చు పుస్తకానికి విశేష పాఠకాదరణ. 


కొత్తగా చదువు నేర్చిన వయోజనుల కోసం రాసిన 
“సుఖజీవనం' పుస్తకానికి జాతీయ అవార్డు. 
శ్రీ కాకాని చక్రపాణితో కలిసి రాసిన 


గోరంత దిపం నవల ఆంధ్రప్రభ వీక్లీలో 


ధారావాహికంగా ప్రచురితం. జర్నలిజంలో గోల్డ్‌మెడల్‌. 


ప్రస్తుతం రచన జర్నలిజం కళాశాలకు సారథ్యం. 
డాక్టర్‌ ఏ. కిషన్‌రావు ఆధ్వర్యంలో 


తెలుగు పతికలపై పరిశోధన. 


191 


రాయాలా! 


రుణానంద లహరి... 


ఈ పుస్తకం ఇలా అందంగా రెక్కలు కట్టుకుని ము ముందు వాలటం 
వెనక మితులు, శ్రేయోభిలాషులు అందజేనిన నవాయ, సనవాకారాలు 
యరవలేనివి. ఈ రచనశశతు పర్యవేక్షించి కొత్తవన్నెలు అద్దారు 

(ప్రముఖ సాహిత్య విమర్శకుడు, నీనియర్‌ జర్షలిస్ట్‌ 


క్రీ సొదుం రామ్మోహన్‌. కోరగానే ఇంటర్వ్యూలకు సమయం 





కేటాయించి ఈ పుస్తకానికి మరింత శోభ తెచ్చారు | 
శ్రీయుతులు నండూరి రామమోవానరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు || 
థి. వానుదేవ దీక్షితులు, కె రాయచం[(ద మూర్తి, జి. కృష్ణ, చేరా. 
(ఇంటర్వ్యూలలో వారి వారి భాషా శైలినే అశునరించాశు 

ఈ వున్తకాన్ని ఆసాంతం చదివి ఆశీస్సులు వలికారు 

శ్రీ బూదరాజు రాధాక్ళష్ట. కవరూ, కార్టూన్లూ 

అందంగా మలిచారు మోహన్‌. కేరికేచర్లతో కవ్వించారు శంకర్‌ 

ఈ పుస్తకం వెలుగు చూడడానికి నాకంటే ఎక్కువ పరితవీంచాడు 
జు. శ్రీధర్‌ రెడ్డి. ఇంకా పన్నాల ను[బవ్మాణ్య భట్టు, వి. వి. రాయమకుయార్‌, 
డా. కె.వి.ఎస్‌. ఆచార్య, కొవ్వలి పద్త నా భశర్త, వగిరెడ్డి వారిచ[కవర్తి, 
బాల, కొరిడే మహేశ్‌ పెన్నైత్స శ్రీవారిరాజు వెళ్నుదన్నుగా నిలిచారు. 
అచ్చు బాధ్యతను పూర్తిగా భుజాన వేసుకున్నారు శ్రీ మామికళ్లపళ్ల 


రాంమూర్తి. రచన జర్హలిజం కళాశాల యాజమాశ్యం 


అండదండలూ మరవలేనివి. 
యరెందరో మిత్రులు, కేయోభఖిలామలు.. 
ఈ రుణాన్ని నేశు ఎలా తీర్చుకోగలను 7 








192 


Mae 
వ్‌ ls ఇ! 
యూ, 
ఇలలో a ఇ కల్పే. 


AVMTIVU TVULN 


3-70? 


శర “2)969/0 [fads pjno anow ssajale9 












OU yey} 3ainsus  }noy0o0| ‘do}s 


39 81౧09 శ 


2. 


పా +. 
వ ల్‌ 3 ॥ ణే tt 2 A ta eer 
+ 





“0615900 





[9్న9| Aemjiel ౧096694640 990190 noA ౭10190 -. 





i NOILNVO 


Ea] 
pm 


ద టల 








స రచన జర్ష లిజం కళాశాల. 


ఉస్మానియా అట కి అనుబంధం - - రాష్ట్ర కతలు స గుర్తింపు పాయి). 





unt "కోర్సుల వివరాలు. య. 
“రచన. జర్నలిజం క కళాశాల. మము యూనివర్సిటీకి అనుబంధంగా బి.సిజె క కోర్సును 
. - రాస్ట్రద్రభుత్వ గుర్తింపు పొందిన పి. బి. డిప్లామా ఇన్‌ కమ్యూనికేషన్‌, జర్నలిజం (పి. జిడిసిజె). 
+ రెగ్యులర్‌ కరస్పాండెన్స్‌ కోర్సులను నిర్వహిస్తోంది. టెన్‌ న్త్‌ ఉత్తీర్ణులెనవారి 5 కోసం స్టాట్‌ కోర్సు కూ కూడా 
. అందునాటులో ఉంద్‌. ఈ "కలి తలుగు. మీడియంలోనే | కళాశాల ఇ నిర్వహిపోంది. 
విపిజెకోర్చు Oo 
వ కు ఉస్మానియా త అ పరీక్షలో ఆ అత త పాధిండాలి. బి. సి. చ, ఇ దగ్రపా పాందిఎ ఎంసి స్‌ జె. 
వ కూడా చేయవచ్చు. 2. సాయంత్రం వేళల్లో ? కాసులు. 3. కలాశాల లెక్టీరర్స్‌తో పాటు ఆ ఆయ్‌ రంగాల 
నిపుణులచే గే లెక్టర్స్‌. 4. వ్‌ సి సం టి, బి.సి. పంల ప్రభుత్వ: సా సాలర్‌పస్‌కు క లు. 
: బ ఎస్‌పాస్‌ సౌకర్యం. Es a fe Sr 














: జ జర్నలిజం లోపి బి. _డిప్టామా తు. వ స . Me 
మ lb ఏడాది వ్యవధిలో డిప్లామా పూర్తిచేసి ప్రభుత్వ డ.పి. ఆర్‌ ఓ ఎ పి. ర్‌! క కు . రత 
. పొందవచ్చు. 2. కనీస విద్యార్లత డిగ్రీ. 3. సాయంత్రం వేళల్లో క్లాసులు, ఉద్యోగస్తులకూ ఆ; నం. రః 
'బస్‌పాస్‌ సౌకర్యం. 4. కళాశాల ల్బరర్స్‌తోపాటు ఈ ఆయా రంగాల స ఖ్యిక్స్‌. 

. జర్నలిజంలో పి.జి జి. డిప్లామా (కరస్పాండెన్స్‌) న 
. 1 తెలుగులో ప్రవేశం ఉండి దేశంలోని ఏ ప్రాంతంలో bees వారైనా ప ద్వారా. ఈ 
ఏడాది కోర్సు పూర్తిచేయవచ్చు. 2: రెగ్యులర్‌ కోర్ఫుమాదిరే ఆంధ్రప్రదేశ్‌ ప్రధత్యాడి డిష్‌ న స్‌ ఆర్‌, , 
ఏసి. ఆర్‌. ఓ పోస్టులకు అర్హులు. 3. కనీస విద్యార్హత వ! 4. :నెహ్రారలా పాఠాలు కంట్లో తాయి 
: 6. వార్షిక పరీక్షలు హైదరాబాద్‌లోనే జరుగుతాయి... య న న య స్‌ 
సర్టిఫికెట్‌ కోర్సు (కరస్స్పాండెన్స్‌) వ. వ స 
వ. టెన్‌ న్‌ ఉత్తీర్లులైతే = చాలు. 2. మీ ఊళ్ళోనే విలేకరిగా చే పరిజ్ఞానం దవచ్చు. 3. బ్య గారా | 
| పాఠాలు ఇంటికి. అందుతాయి. 4. హైదరాబాద్‌లో పరీక్షలకు హా హాజరు: కరుకావాల. వ was | 
పి.బి. డిప్లామా రెగ్యులర్‌, కరస్పాండెన్స్‌ కోర్సులకు, సర్టిఫికెట్‌ కోర్సుకు ద్ర ATE కలా 
వారంలో అడ్మిష ను ఉంటాయి. Rachana Ed 1c tion n $50 ey లే bea Wee 
రు రూపాయల ల దడి. ని ఈ దిగువ చిరునామాకు కుహూ పే 'హ్రాస్పెళ్షు, దరఖాస్తు పత్రం బాందవచ గ 






























